నిర్వ చనరామాయణము 


అయోధ్యాకాండముు 


_గంథకర లు 5 
కవిరాజహంస, కవికులాలంకార 


శ్రీ వేంకట పార్యతీశ్యరకవులు 





[వచుఠణ : 
ఫ్రీ సిహెచ్‌. వేంకటవతిరాజు, ఐ. ఏ, ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరువరి. 


1988 


NIRVACHANA RAMAYANAMU- Ayodhyakandamu 
By: 

Kavirajahamsa, -Kavikulalamkara 

Sri Venkata Parvatheeswara Kavulu 


Edited by: 
Mudivarthi Kondamacharyulu 


YT. T. D. Religious Series No, 331 








gril ew ATES, RA 1 
First Edition 1988. ERE స. 
CEN: | గ TRE, ( 


ఏ mr ee 


౦163 క 2,000. ACC. Mie. cocnonnre ode bea అలక O౪౪ 


Date.. 





Tir. AT 


Published by: 

Sri CH. VENKATAPATI RAJU, I. A.s., 
Executive Officer, 

T. T. Devasthanams, 


Tirupati. 


arty? ల. 


“SN THE SHEL 





PLACED 


౪ అ | 
Bate.. అత అటి అ ౧46 223 అదిరి అల6 వదల | 
a ర్‌ ఫీ x వంతల Para heir ల 








Printed at: 
Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati-517507. 


వంధిందంవతాట 


సట వేద్యే పురి పుంసి జాతే దశరథాత్మబే, 
వేదః (పాచేతసా దాసీ త్నాక్షాదామాయణాత్మనా. 


వేదములచే ఎరుగదగిన పరాత్సరుడే దశరథ పుత్తు)డై పుట్టగా వాల్మీకి 
వదనారవిందం నుంచి వేదమే సాకొత్‌ రామాయణంగా వెలువడిందని మనవారి 
నమ్మకం. 


భారతీయులకు రామాయణ భారత భాగవతాలు [ప్రమౌాణ[గంథాలు; నిత్య 
పఠనీయాలు; ఐహికాముష్మిక సుఖ్యపదాలు. శ్రీనున్నారాయణుడు నరుడుగా 
రాముడుగా అవతరించి భూభారం తగ్గించి అదర్శమూరియై 'మెలగుతూ ఆచరణ 
రూపంలో ధర్మాన్ని [పబోధించినాడనుట సర్వజనసంవిదిత మే. అట్టి రామా 
యణం భారతీయ భాషలందే కొక యావ[త్చపంచ భాషలలోనికి అనువదింపబిడి 
బహుళవ్యాప్తిలో ఉండడంవల్ల దాని (ప్రాశస్త్యం వేజుగా ఉగ్గడింప నవసరం 
లేదు. 


రామాయణం అదికావ్యమనీ, వాల్మీకియే ఆదికవియనీ విమర్శకుల నిక్సి 
తాధి పాయం, సంస్కృతంలో ఛందోబద్ధమైన శ్లోకరచన ఈ కవితోనే ప్రారంభ 
మైన దనడంకూడా నిశ్చయమే. సంస్కృతములో ఆధ్యాత్మ దుర్వాసో వాసిష్ట 
అనందాది రామాయణాలు కొన్నిఉన్నప్పటికీ వాల్మీకి రామాయణమునకే బహుళ 
వ్యాప్తి; పూజ్యత, పారాయణార్హ త ఎక్కువ. దేశభాషలలో తులసీదాసరామా 
యణం, కంబరామాయణం [పశస్తరచనలు, తెనుగులో భాస్కర, రంగనాథ 
మొల్ల, గోపీనాథ రామాయణాలు పేర్కొనదగినవి, అధునాతనములు అనల్స 
సంఖ్యలో ఉన్నవి. 


4 


[పస్తుతము [పచురిత మవుతున్న ఈ నిర్వచన రామాయణ గంథకర్తలు 
కవిరాజహంస, కవికులాలంకార బిదుదభాసురులు కీ. శే. శ్రీ వేంకట పార్వతీశ్వర 
కవులు. 

ఈ నిర్వచన రామాయణము మూలానుగుణముగా సులభతై లీ శోభితంగా 
సర్వజన హృదయంగమంగా, అనవరత పఠన పాఠనయోగ్యంగా ఉన్నదని 
మా అభి[పాయం, 


తిరుమల తిరుపతి దేవస్థానములవారు బహుకాలంగా ధర్మ|పబోధమునకు 
[సచారమునకు ఉపయుక్తృములై న ఎన్నో [గంథాలను అచ్చొత్తి ౦చి పాఠకులకు 
అందజేస్తున్నారు. మానవుడు తన |ప్రవర నను చక్క బజచుకొనుటకు, ఆదర్శ 
మానవుడుగా వెలుగొందుటకు, దాన దయా సత్యధర్మాది సద్దుణసంపత్తి అల 
నజచుకొనుటకు రామాయణం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పవచ్చు. మానవ 
(ప్రవర్తనలో మంచిపరివర్త నవ స్తే అది దేశాభ్యుదయానికే పెట్టనికోట అవుతుంది. 


రమారమి పదుమూడువేల పద్యసంఖ్యగల ఈః మహా(గంథంలో ఇప్పుడు 
అయోధ్యాకాండము [పచురిత మవుతున్నది. మిగిలిన కాండములుగూడ త్వరిత 
గతిని ముదితాలై ఆం[| ధపాఠకుల నలరింపగలవనీ, మంచిని పెంచగలవనీ ఆశి 


స్తున్నాము. 
తిరుపతి సిహెచ్‌. వేంఠటవతిరాజు 
19-587 కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరువతి. 


నిర్వచన రావరాయంణమం 


అయోధ్యా కొ ండము 


రమప డల లల లల ee NNN NN ల య ఆ అ ఆఆఆ ఆ సలం అమల లల జ SA NPN బల. 


నిర్వచనరావవూయంణ వంం 


అయోధ్యాకాండము 


1-న సర్గము 
దశరథుడు రొమువి యువరాజుగా జేయ నెంచుట 
రొముని గుణగణములు 


భరతుడు మాతులగ్భృహమున 

కరుగుచు6 గొనిచనియె నశఘు(డగు శ్యతుఘ్నున్‌ 

నిరత సమద శతుఘ్నున్‌ 

బరమానందమున+ దనకు బాసట గాంగ్‌న్‌, l 
. అశ్వపకతియైన మాతులు9 డాదరించి 

యాత్మజస్నేహమున నిత్య మరయుచుండ 

[ఖాత శ్యతుఘ్నునిం గూడి భరతు. డచట 

నర్హనత్కారసత్కృతుం డగుచు నుండె. ద 


అచళు నెల్ల సుఖము లందుచు నుండియు 
నతిసమర్థులైన య య్యనుజులు 
'ధరణివిభుని వృద్ధు దశరథు. దమతండి 
నాత్మ దల(చుచుండి రనవరతము. శ్రి 


వ 


జీ 


నిర్వచన రామాయణము 


అమితతేజు (డైన యవనినాథుండు గూడ, 
దన్ను నెడసిచనిన' తనయవరుల 
న్మరణచేయుచుండే భరతశ|తుఘ్ను ల 
నిం దవరుణసముల నెల్ల వేళ, 


డేహమందు బొడము బాహు చతుష్కంబు 
'నేకభావమున [గహించురితి, 


బురుషబుషభులై న పుత్రుల, నల్వుర 
నొక్కలాగ- చూచుచుండె విభుండు. 


ఐనవారిలోన నమితతేజుండగు 

రాము. డొకండె విభున్మిపేమరాశి ' 
యఖిలభూ తముల స్వయంభువు( డొక్కండే 
యధికగుణగరిష్టుC డ్రైనయట్టు. 


వరగర్వితు( డగు రావణు 

బరిమార్చ6గ సురలు తన్ను బార్జించుటచే 
నరజగతి సనాతను(డగు 
హరి యా రాముడయి జనన మందుట వినమే. 


అమితలేజస్వి యగునట్టి కొొమరు( గాంచి 
సుభగసౌశళీల్య కౌసల్య శోభలాంచెం 
బరమలేజోల్లసిత వ|జపాణియెన 


యమరనాయకునిం గన్న యదితి. బోలి. 


వీరా గణి యనసూయుం 

డా రాము(డు సౌమ్యసుందరాకారుం డీ 
ధారుణి నుపమారపాత కు 

మారుండు గుణదశరథోపమాను(డు తలంపన్‌, 


ఆయోధ్యాకాండము 3 


- అతండు [పశాంతమూర్తి మృదులామృతభాషి కటూకి, కెన్నండున్‌ 


[(బతివచనంబునీని నుతిమంతు(డు న్వల్పకృతోపకార హు 
ర్షితు( డవకారకోటిని స్మరింపని ధీరుడు పూర్వభాషి యా 
యతబలశాలి వీర్యనిధి యయ్యును సిర్మదుండై విరాజిలున్‌. 10 


అత( డస్రాభ్యసనసమయములం గూడ 
జానశీలవయోవృద్దులైనయట్లి 

జో పయ రట స 
సాధుసజ్ఞనులం గూడి సంతతంబు 
శాస్త్రచర్చల నింపుమై జరవుచుండు. 11 


అన్ఫత మాడనివా,డు |పీయంవదుండు 

బుద్ధిమంతుండు గురుష్ఫద్ధవూజళకుండు 

[(బజల( ( బేమించి | పేమింపః బడెడువాండు . 
మధురభాష విద్వాంసు. డా మహిపసుతుండు. లి 


శుచి దయాళు? డకోధుండు స్మువతుండు 
నవనిసురపూజకుండు దీనావనుండు 
నాభిజాత్యుండు క్యతధర్మాభిమాని 
క్షత మత డెంచు సద్యశ స్స్వర్షద మని, 18 


అతడు వెత్త యగుట నశుభంబు పలుక (డు 
వికృతవచనములను వినంగబోవం 

డుత్తరోతర్మపయుక్ష్త సూక్తుల బృహ 

స్పతిని బోలుసట్టి చతురవక్ర'. 14 


రూపనంతుండు తరుణు( డారోగ్యళాలి 

క(మసంభాషణు(డు దేశకాలవిదు(డు 

పురుషహృదయం బెజింగిన |పోడ యతడు 
సారధర్ముండు జగదేకసాధుమూర్తి. * 15 


నిర్వచన రామాయణము 


రాముడు సద్రుణమణిగణ 
ఛాము(డు దశరథనృపాల తనయుండు (జా, 
సోమబవహొః[పాణంబై 


_పేీమనిధాను( డయి వెలయు |బియగుణములజేన్‌. 


'అతండు విద్యావత ను. 


స్నాతుండై ' సాంగవేద స్ట నై 
శాతాస్త్రశ స్ర్రవిద్యో 

'పేతుండై తండి మించి పేరు వహించెన్‌,. 
శుభసంపత్కరవంశ 

[పభవుండు ధర్మార్థవిదులు (బహ్మజ్ఞులచే 
నభిబోధితుండు బుజుగతి 


యభయు(డు సూనృతు(డు రాము. డనఘుం డెందున్‌. 


ధర్మకామార్గనమయ తత్త పట్టా డతండు 
న్మృతియుత్మపతిభాన్వితమళి యతండు 
సామయిక లౌకికాచార చతురు€ డతడు 
వివిధవిద్యారహస్యకోవిదు( డతండు. 


వినయశీలుండు భావగోపను. డతండు 
సత్సృహాయుండు మం తరక్షకు( డతండు 
అనితరనివర్తి తామర్ష హర్షు( డతండు 
త్యాగసంయమకాల విద్వర్యు డతండు, 


సుదృఢభకి, యుతుండు సుస్థిర పజ్ఞుండు 
దుష్టదుర్వచనవిదూరగుండు 
నపమత్త చిత్తు, డాలస్యరహితుండు 


. న్వపరదోషవిదుండు నృపసుతుండు, 


17 


18 


19 


ని 


ఆ 


అయోధ్యాకాండము 


మేలు మజవపయోండు మేలైన చదువరి 
యొరులకొల.దిగొప్ప లెజటుంగువాండు 
తగినవారి(గొనంగం దగురీతి దండింప( 
దెలివిగలి గినట్టి దిట్ట యతండు. 


శిషస్టర్యగహమును దుష్టని గహమును 

స్థాన మెజి(గి సేయ౭యణజాలువా౭డు 
నాయస|తిియల నుపాయజ్ఞం డగువాండు 
సముచితముగ వ్యయముసలుపువా(డు. 


వివిధశాస్తసారవిత్సార్వభౌ ముండు 
సాహొతీసమష్షిచ క్రవ ర్తి 


| యర్థధర్మసం[గహాలసత్వము లేని" 


కామపూరుషార్ధగామి యతడు. 


లలితళిల్పాది చితక ళావిదుండు 
ధనచయవిభాగపంచ విధాన వేది 
వాజివార ణారోహణవళ్యగతుల ' 
జాణయగువా(డు శ్రీరామచం[ దమూ ర్తి. 


(శ్రేష్టం డాతండు ఘనధనుర్వేదవిదుల 
నతిరథానేక వీరపూజిత పదుండు 


అ భండనోన్ముఖు6 డరివీర భంజనుండు 


పైన్యవిన్యాసరచనా 'విశారదుండు, 


అత డనసూయు, డగర్వుండు 
జితమన్యుండు కాలగతికి6 జిక్కని ధీరుం 
డితరుల నవమానింపని 


మతిమంతు( డను త్తముండు నమత్సరుం డవనిన్‌, 


22 


2 


24 


29 


26 


27 


నిర్వచన రామాయణము 


రాము(6డు వీర్యసంపద సుర పభుఖబోలి క్ష్రమాగుణంబునన్‌ 


భూమినింబోలి బుద్ధి గురు(బోలి | పజాభిషితంబులున్‌ బిళ్ళ 


(పీదువిధాయకంబులగు (శేష్టగుణాళిం |దిలోకరంజకుం 


డై మహీత పదీప్రుల సహ సమయూఖుని$ బోలి రాజిలున్‌, £8 


ఆశ్రితావనసుువతుండై నవాని 

స పధ్భష్యపరా!కముండైన వాని 
నఖిలలోకపాలోపముండైనవాని 
రాజుంగాం గోరె ధరణి యా రానువిభుని, 


దశరథు (డు రొవబనవి రొజుగాయ జేయనెంచుట. 


శతుదమనుండు దశరథేశ్వరుండు సుతుని 
రాను ననుపమసుగుణాభి రాము6 గాంచి 
వృద్ధ చిరజీవి తాను జీవించియుండ 

నతని |పభుం జేయ. జింతసేయంగం దొడంగె. 


నాకూర్చు రానుచందుని 
నీ కువలయసట్టభ|దు చెపు డొనరిచి నే 
నా కన్నులార. గాంచెద 


నోకదె* యనుచింత నృపతి యుల్లము నిండెన్‌, ' 


“ అఖిలభూతకోటి ననుకంప( గనువాండు 
(పజలవృద్ధిగోరు భదమూర్తి 

లోకులకు? (బియుండు నాకంకె రాముండు 
వాన గురియు వారివాహు. బోలి. 


వికమబలంబులను యమ శ్మకసముండు 


దేవదేశికతుల్యుండు ధిబలమున 
ధైర్యసంపద ఘననుహిధరనిభుండు 


నన్ను మించిన సుగుణ సంపన్ను€డతండు. 


29 


గ్‌ 
ఛి 


అయో ధా శకాండము 7 


5 3 ఉర్వియెల్లను బాలించుచున్న రాము; 


_గన్నులారంగ నీముప్పుకాలమందు 
సుఖముగా4 గాంచి స్వర్షంబు, జూఅలాడ. 
గలుగు భాగ్యంబు నే నందంగలనె* యనుచు. 84 


చ ఇతరనృపాల దుర్త రభసమిద్ధమనోజ్ఞ గుణాభివంద్యు ను 


న్నతుని ననన్యకోభన గుణ] పకరాస్వేతు రామచం్నదునిన్‌ 

సుతు(గని యౌావరాజ్యపదశోభితు. జేయ నరేం[దు. డెంచి న 

న్మతియుతులైన వారల నమాత్యుల. బిల్వంగ6 బంచి యిట్టనున్‌, 
ల్‌ 


“అవని నంతరాళమ్మున నాకసమున 

దారుణోత్వ్సాతములు భయదంబు లయ్యె; 

జర భరం బయి నామేను ససి దొజుంగ 

రామునిం జేయ(దగు యువరాజు గాగ, 86 


'నా కొడుకు బుద్ధిమంతుడు 

రాకాబ్దముఖుండు న. దాల్పన్‌ 

లోక పీయు(డగు నతని మ 

పీకాంతునిం జేయ. |బజల కిష్టంబె యగున్‌.ల 87 


అని నృపుడు తనకు. [బజలకు 

ననుపమశుభకరము |పియము ననియెంచి లభిం 

చిన సుముహూ ర్తముననె రా 

మునకున్‌ బట్టంబుగట్ట ముచ్చట పడియెన్‌,  . 88 


అంత దశరథేశు. డఖిలదేశస్టులం 

జారజానపదుల;, (బజలనెల్ల | 

భూమిపాలవరుల సామంతులను నెల్ల — 
వారి( బిలువ నంపె వేటు వేటి, 89 


ఆ, 


నిర్వచ న రామాయణము 


అనవకాశ మగుట నతిదూరమం దుంట 

జనక కేకయులకు జనవిభుండు 

వార్త నంపండయ్యె వార ల్రీ శుభవార్త 

వెనుక నాలకింతు రని తలంచి. 40 
అ మహోత్సవమున కరుదెంచువారిని 

విడుదు లిచ్చి య ర్హవిధుల, దనిప్కి, 

జనవిభుండు గాంచె సమల౦కృతుల. వారి 

దైజల( నెలమిం గాంచు (బహ్మ బోలి. |. 


అపుడు శతుదమను. డా రాజు కొలువుండ 

నటకు వచ్చియున్న యవనినాథు 

లధిపద త్రములగు నర్హాసనంబుల 
సధివసించి రతని కభిముఖముగ. 42 


వినతులును 'బూజీతులు నుపవిష్టులైన 

పార్థివులు బారులును జానపదులు గొలువ 

శోభిలుచు నుండె దశరథ క్షోణినాథు+ 

డమరసేవితుం డగు సహ|సాక్షు+ బోలి. 49 


2_వ సర్దము 


దశరథుడు తన నిశ్చయమును కొలువుదిర్చియున్న 
సచివ నాముంతులకు |వజలకుC లల 


క్షితిపతి పరిషజ్జన సం 
తతి నాదరణావలోకనములం దనుపుచున్‌ - 
_ పాఠములు |పథితములు ముదా 
న్వితములు నగు పలుకు లెట్లు వినుపం గడంగెన్‌.. 44 


చ, 


అయో ధ్యాకాండము 9. 


జనపతి యట్లు రాజులను సభ్యుల. గాంచి గభీరదుందుభి 
స్వననిభమున్‌ మనోజ్ఞ మును సృత్సభులక్షణలక్షితంబు న 
త్యనుపమమున్‌ రసాంచితము నైన స్వరం బొలయన్‌ దిశాపతి 
ధ్వనిత నినాదపూర్ణ జలదంబును బోలి వచించె నీ కియన్‌. ' శఫ్‌ 
“నాకుంగల యీ రాజ్యము 
నా కులజులు పూర్వన్భపులు నందనులీలన్‌ 
జేకొని పరిపాలించుట 
. మాకున్‌ లోకులకు విదితమే యగు€ గాదే! 46 
పావనేక్ష్వాకువంశనృప్తాలురెల్ల 
నెన్నొ సదుపాయములం గూర్చి యేలినట్టి 
యో సుఖార్హరా జ్యంబున కిపుడు నేను 
(శేయమును6 గూర్చ మదిని( గాంక్షించియుంటి. 47 
చన్న నృపాలసత్రముల సత్సథముంగని నేను నట్టులే 
కన్నుల వత్తి వెట్టుకొని కాచితి శక్సికొ”లంది రాజ్య; మిం 
దున్న పజావళిం దనుపుచుండు పాత కియలందె చెల్లె నా 
కున్నవయస్సు; వృద్ధుడయియుంటిని నీవెలియెల్లి నీడనే. 48 
వరనృపన్మత్పభావ పరివర్గనశీల మనిర్దితారి దు 
ర్భరమగు ధర్మరాజ్యపరిపాలనసేయుచు డస్పినాండ; ని 
ట్రజువది వేలవత్సరము లాయఎవు6 గాంచి; విశీర్ణ దేహినై 
జరితుండనైతి( గష్టపడంజాల ని(కన్‌ విరమింప గోరెదన్‌. 49 
ఈ సభాస్తారులై యున్న 'యెల్లవిభుల 
- ద్విజవసిష్టాదులను సమ్మతింపః జేసి 
యిక |బజాహితకార్యంబు లెల్ల (దీర్చ 
బుత్రు నియమించి విశాంతి. బొందువాండ. గ్ట్‌(| 


10 


నిర్వచన రామాయణము 


అభిలగుణముల నను(బోలి యనతరించి 
“పీరుగాంచినవాండు నా పెద్దకొడుకు 


రామచందుండు వెరఫురంజయుండు 
వరపరా[కమమున(6 బురందరనిభుండు. 


పరమధర్మరతుని( బురుషవరేణ్యుని 
బుష్యయుక చందు బోలువాని 
రామచందు యౌవరాజ్యాభిషిక్తుని 
జేసి చూచి (పీతి. జెందువా(డ. 


అనురూపనాథు(డగు మా 
కనఘథత్రీయుతు(డు లక్ష్మణ్యాగభవుండు పా 
వనచారి|తు(డు రాముడు 
ఘనత జగత్ర యము నేలంగల. mee 


అ రామునిభుజముల పై పె 

ని _రాజ్యభరంబునెల్ల నిపుడు నిలిపి నే 
ధారుణి. (బ్రజలకు " శేయము 

గూరిచి [శమవాయ విరతింగొనువాండ సి(కన్‌, 


ముదుసలినై యుండిన నా 
కిది యనురూప్యమగు కార్యమెని సుమం్యతం | 
బిడి యగునేని వచింపుం 


డిది మో యనుముతిని గొ నక యె ట్రొనరింతున్‌ ? 


నాపియం బిది నేం దెల్పినాండ నైన 
వేలు హితమున్న మో రెంచి వినుపం దగును; 


_ తన తలంపునకంకు మధ్యస్థచింత 


యధికఫలదంబు నుత్తమం బగునుగాదె.* 


dl 


శ్‌శి 


లలి 


ల 


అయోధ్యాకాండము 
అని యుక్త ముగా దశరథ 


పకన దెలుప సంతసంబున హహ్‌ 
వినుతించిరి. వర్ష ఫ ఘనా 


ఘనముం గని Ten బర్హి గణముల మాడ్కిన్‌. 


ఆ రాజవరుల అ 


కారధ్వనితోడ హర్ష కలితాత్మసభా 
స్తారగణసాధువాద మ 
హారవముసెలంగి నా సభాంగణ మదువన్‌. 


అర్ధధర్మవిదుండగు నా నృపాలు 

భావము నెజింగి (బాహ్మణుల్‌ పార్టివులును 
బౌరులును జానపదు లేకభావమతిని 

మంతన మొనర్చి యని రిట్లు మహిపు౬ గాంచి. 


“క నరాధినాథ ! వేనవేలేడు లీ 
పుడమి నేలి ముదిసి బడలినావు; 
రామచందు ధర్మరతు యౌవరాజ్యాఖి 
షిక్తు. చేయుటింక' జెల్టుంగాదె. 


అమితబలు(డు మహాబాహు(౬డైనవాని 
వరగజారూఢు(డై. వేడ్కవచ్చు వాని 
ననఘు రఘువీరు ఛ|తావృ తాననేందు 
రాము దర్శింప గోరుచున్నాము మేము.” 


అని సభ్యు లేకముఖముగ 
వినుపింప4గ నాలకించి విపు లేశ్వరు6€ డా 
జనుల మనః్యపియ మెల్లం 


“ గనియుం గన నట్లు వాఠీ(గని యిట్రనియెన్‌. 


11 


ఫ్‌ 


ఫ్‌రీ 


59 


60 


ర 


12 


బా 


రల 


నిర్వచన రామాయణము 


“మో మ్రనమున్‌ | గహింపనెలమిన్‌ బలుకాడీన యంతలోనె శ్రీ 
రామకుమారు వేగ యువరాజును జేయంగం గోరుచు:టి రే 

మా? మది సంశయంబాదవె; నేను స్వధర్మము దప్పకుండయగా 
నీ మహి నేలలేదొ? దొసంగేమి యొనర్చితినో వచింపరే, 6కి 


సభ్యులు [శీరాముని గుణగణవజలను గీ రి ంచుట 


జనవిభుం డిట్టు పల్కు నా సభ్యు లెల్ల 

“వనదీష[ న పుత్తు. డఖిలకల్యాణగుణుండు 
(తిదశతుల్యు( డా ధీమంతు పియగుణముల 
వినుతు మానందకరములు వినుము వాని. 


రామచం[దుండు సత్యపఠాకముండు 


| దివ్యగుణగణంబుల సురాధిపసముండు ' 


సదమలేక్షాకు వంశసంజనితులై న 


_ రాజులం దుత్తముండు ధరాతలేంద ! 


జగతిలో రాము; డొక్కండే సత్సురుషు(డు 
రాము(డే సత్యధర్మపరాయణుండు 
సంపదయు ధర్మమును రామచందునందె 
తోడునీడలై జనియించి కూడియుండె. 


సర్వజనరంజనంబున( జందునకును . 


క్షమ ధరితికి మతి సురాచార్నునకును 
వరపరా[కమ।పౌఢిని వాసవునకు 
సాటియగువాండు శ్రీరామచం[దమూ ర్తి. 


సత్య వతరతుండు సర్వధర్మజ్జుండు 
సుభగళీలుం డనసూయు౬ డతండు 
సమధిక క్షుంతుండు సాంత్వనగుణరాళి 
.. .పియవాది నిర్దితేందియు డతండు 


64 


69 


67 


ర్‌ం 


అయోధ్యాకాండము 13 
నిఖిలభూతహితుండు నిశ్చలచిత్తుండు 
పరమకృతజ్జుండు భవ్వు. డతండు 
నిర్ణరా సురనరనిభిలాస్త్రనిపుణుండు 
వేదవేదాంగసం వేది యతండు 


వృద్ధులు బవహుశుతులు నై వైన ద్విజుల సేవ 
సలిపీ యనుపమకీ ర్తి “తేజములఈ6 గన్న 


సమ్యగధ్యయనవతస్నాతు, డతండు 
_రమ్ముగుణధాము,డు జనాభిరాము€ డతండు, 68 


అభిజాత్యసంపద్యుక్తు( డైనవాండు 
జ్ఞానళీలుం డదీనాత్ము( డైనవాండు 
గానవిద్యావిశారదుం డైనవా(డు. 
నా మహామతియగు భరత్మాగజుండు. 68 


ధర్మార్ధశాస్త్రవిద్యా య 

మర్మజ్ఞులు (శేష్టులైన మహివిబుధులచే 

నర్మిలి సుబోధితుండగు | 
న. డతండు నృపకులతిలకా | 70 


అనిక్షి (గామపురార్థమై యరిగి నపుడు 

జయము. గనకుండరా(డు లక్ష శ్రణునితోడ 

వాహనము నెక్కి విజయియై వచ్చు నప్పు 

డడుగకయపోండు (పజల| శ్రేయంబు గా 71 


పత నాత్మీయు. లట్లుగాంచి 


వారియగ్నుల శిష్యుల జార: సత 
కేమలాభాదికముల( (బళ్నించుచుండు, 
దనయులసుఖం బరయు కన్న తండి యట్లు. "6 


14 


నిర్వచన రామాయణము 
నిత్యస|తియానస్వా ధ్యాయనిష్టు లగుచు 
వినయభయభ క్రియు క్రి నేవేళ మోకు 
సేవగావింతురే కదా. శిష్యు లెల్ల 
ననుతు రాముండు మ మెప్పు డడుగుచుండు. 
జనములకష్టసుఖంబులు 


దనవిగంగని చింతయును ముదంబును గాంచున్‌ 
వినుతాత్ముండగు రాము(డు 


తనయుల! 'గని యనుభవించు తం|డియ పోలెన్‌. 


పలుకుదిరుగంబోండు బలితంవువిలుకాండు | 


మొలకనవ్వు చిలుక(బలుకువాడు 
నిర్షితేం డియుండు నిత్యధర్మాత్ముండు 


-చారుకీ ర్తి లామచందమూర్తి. 


కొలుచువారలకును మేలుగూర్చువాండు 
పోరితముగూర్చు నుడు లాడంబోనివాండు. 
నొప్పునుడికారమున వేల్పుటొజ్జబోలి 
సరికిసరి పల్మ్క6గల నుడువరి యతండు. 


అయత తా|మాక్షు(డు సు 

(భూయుగ్ముండు వీర్యశౌర్యభుజబలయు కిన్‌ 
శ్రీయుతు. డగు సాక్షా న్నా, 
రాయణు. డభిలాభిరాము. డగు రాము. డిలన్‌. 


స్వ్మపజావనధర్మత త్త్వజ్ఞు. డతండు 

_౨రి జై 
రాగవిద్వేషరహితాంతరంగు(6 డతండు 
(తిజగముల నేలగా6 జాలు దిట్ట యట్టి 


రామునకు భూమిం బాలించు కేమిలెక గ 


74 


70 


భ్‌ 


78 


అయోధ్యాకాండము . 15 


క. ఈ రాము దయాకోపము 
లూరక .పోవంగ నేర వొక్కపు డైనన్‌ 
[(గూరుల. వధ్యుల( జంపియె 
తీరు నత డవధ్యులను మదిం గన తమళ 70 


ద్‌. శ్రీరామచం| దవిభుని క్క 

పారసపరిపూర ర దృష్టిం బడు కనిప 

గోరిన యభిమతములు చే 

కూరుం దత్రణమ కుప్పంగూరలు గాంగన్‌, 80 
ర, శాంతంబులు [తిభువనజన 

కాంతంబులు నగు | పమోదకరగుణముల భా 

స్వంతు(డు రాము. డలరు ద్యుతి 

మంతుండై వెలయు నంశుమంతుని పోల్స్కిన్‌. . 81 
గ. అట్టి కల్యాణగుణధాము డైన వాని 

నఖిలలోకపాలోపము( డై నవాని 

ననుపమామోఘ విక్రము(కైనవాని 

రామవిభుం గోరుచున్న దీ భూమికాంత. 82 
A, దశరథేశ్వర ! ని పుణ్యవశమువలన 

శుభకరుండైన యీ తనూజుండు గలిగెం; 

బుత్ర గుణములను మరీచివుత్తుండైన 

లా కశ్యపుంబోలి నీ భాగ్యగరిమం జేసి. . రికి 


మ. సురగంధర్వమహోరగాసుర బుషిస్తోమంబులున్‌ మౌనులున్‌ 
బరు లాత్మీయులు జారజానపదులున్‌ బాహ్యాంతర్మపస్థితుల్‌ 
నఠులు న్నారులు గోరుచుండిరి సువిజ్ఞాతాత్మునిన్‌ రామునిన్‌ 
జిరమాయుష్య మనామయంబు ళం శ్రీయంబులుం జెంద(గన్‌, 
. 84 


16 


-' నిర్వచన రామాయణము 


అబాలవృద్ధయువతులు 


పూ(బోణులు నెల్ల వేలుపులను వఠతదులన్‌ 
రేబవలు గొలుతురుశుభ 
(పాబల్యము6గూర్చి రామభ్యదుని, [బోవన్‌ 85 


. ఇట్టి మేము రాము నిందివరళ్యాము 


నిర్దితారి వీరు నీ కుమూరు 

యావరాజ్యయుక్తు నరయ'( గోరుచునుంటి. 

మధిప! కరుణంగూర్చ నగును మాకు, ర 
సీ కుమారు నట్టిలోక హితాసక్తు 

నత్యుదారగుణుని హరిసమాను 

నతిముదమున వేగ మభిషిక్తుంజేసి మా 

వాంఛితంబు దీర్సు వరద! యనిన.” 87 


9_ప సర్గము 


వసిష్ష వామదేవులను రాముని 'యౌవరాజ్యాభిషిక్తు విం 


జేయుటకువలయు యత్న వులు చేయవలసినదిగా 


దశరధుడు కోరుట 


ధరణినేత నభ్యవరుల కేల్తామర 

మోడ్పులను |గహొంచి ముదము గాంచి 

యపుడు వారలకు (బియంబులై హితములై 

యింపునింపు నుడుల నిట్టు లనియె, 88 


* నాకు మెచ్చువచ్చె నా య్మగసుతు6 |బియు 
రాము మారు యౌవరాజ్యమందు 


నిలుపంగోరుచుంట నేను ధన్యుండ' వై నెతి 
సాటిలేని Petes ( 89 


అయోధ్యాకౌండము ' 1/ 


చ. అని సభవారిదన్పి నృపుం డంత వనిష్టుని వామదేవునిం 
గనుంగొని సభ్యులెల్ల వినంగా “నిదె చైత్రము శ్రీకరంబు పొ 
వనము సువుష్టితోపవన వైభవ మొ మధుమాసమందె రా 


ముని యువరాజు జేయందగుం బూని సమస్తము! సగూడ్వుండీశయనన్‌ 


A, 


90 


క్షితివుల డి ట్రానకిచ్చి ముగింపంగానె 
[పజల యానందరావ ముప్పరము. దా€కె 


మెలమెల నా రవళి శమించినంత, 
య na) 


ముని వసిష్టుని( గాంచి యిట్లనియె విభుండు. 91 


. “సంయమోం[ద! రామచందుని పట్టాభి 


ఉకమునకు నేమి చేయవలినొ 
యెట్టి పరికరంబు లిటం 'గూర్చవలయునో 
యివుడె మొర లానతీయవలయు. * | 92 


అని జనపొలుండు వచిం 
చిన విని ద్విజసత్తము(డు వసిష్టుం శిదుటన్‌ 


'వినతులయియున్న మం[కులల 


గని యానతిచేసె నట్టు కార్య్యకమమున్‌, 98 


చ. *అలఘుమణుల్‌ సువర్ణ రజతాదులు కొనలు నోషధీతతుల్‌ 


తెలివిరి పూవుదండలును దేనెలు లాజలు గోఘృతంబు లు 
జ్ఞ్వలనవధౌ తవస్ర్రములు స్యందనమున్‌ సకలాయుధంబుల న్‌ 


 వెలిగొడుగున్‌ సితధ్వజము వీజనమున్‌ నమళకూర్చంగాం దగున్‌, 94 


ఆ. 


స్వర్ణ్లశ్శ్ళంగవృషము చతురంగబలమును 
భవ్యలక్షణాఢ్యభ్యదగజము 
సావయవవిశిష్టశార్లూ లచర్మంబు 

వడిగ సిద్ధపణుప వలయు మిరు, ర్‌. 


నర్వ రా 2 


18 


రం 


నిర్వచన రామాయణము 


మటీయు వలయునట్టి పరికరంబుల నెల్ల 
స్వీకరించి వేగు. బోకమున్న 

యుర్వివిభుని యగ్నిహోతగృహము చెంత. 
బదిలపణయిపవలయు భదగతిని. 


పురతోరణముల నంతః. 


పురముల ద్వారముల' గంధముల( జల్తు(డు (కొ: 
_ వ్విరిదండల. గైసేయుండు 


సురభిళధూపంబు లిడుండు శోభనలీలన్‌, 


వ్యంజనాదులతో( బరమాన్న ములను 
శతసహా|సద్విజాళి కాయితముచేసి 
ఘృతము దధిలాజలధికదక్షిణల నొసంగి 
రేపకడ భూసురుల సత్కరింప వలయు. 


సరిగ రేపు సూర్యోదయసమయమున కె 
స్వస్తివాచనాదిక ములు జరుగుంగొన 
ద్విజుల( (బత్యేకముగ నిమంతితుల. జేసి 
పరిషదుచితాసనంబు లేర్పజుపవలయు. 


ఎడనెడ6 బతాక లెత్తింపుం డిందునందు 
మేటిబాటల నిడు(డు పన్నిటిజల్లు 
గరగరికందేటు నట్టువమెజు(గయంబోండ్ర( 
గుదురుకొల్పుండు రెండవకోట వీట. 


దేవాలయ వైత్యంబుల6 
బావన మధురాన్న భక్ష్య బహుధనములతొం 


బూవులతో నిలుపందగు 


దేవ(జాహ్మణుల€ దనుప దృఢధార్మిక లన్‌. 


96 


97 


98 


99 


101 


అయో ధ్యాకాండము 19 


ఉడుపు లొప్పుమోజ నిడువాలు మొల్మవేల 
గడుసుమేనిమజువు దొడిగికొన్న 

జోదు లెచ్చరికల నూంధి మన్నీని మో 

సాల నిలువవలయు సంబరమున.* 102 


ఆ వసిష్టవామదేవులు నైప్పికు 


లట్లు మం[తివరుల కానతిచ్చి 
తక్కుకార్యములను ధరణీశునకు. దెల్పి 
చేయుచుండి రతనిచెంతనుండి. 100 
అర్యు లంత నెల్ల కార్యంబులను దిర్చి 
గ 
యెలమి దశరథునకు. దెలుపుటయును 
ననఘు రాము వేగ మరిగి తోడ్కొనిరాంగ 
నా సుమం[తు6 బంపె నధివుం డవుడు. 104 


రాజాజ్ఞ నుగొని సుమంత్రుండు రామునిసభకు6 గొని తెచ్చుట 


క్ర, 


రాజాజ్ఞ ( గొని సుమంతుడు 
రాజితగుణు రామచం[దు రథిక వరేణ్యున్‌ 
(భాజ్యదథాధిరూఢుని( 


_దేజస్విని వెంట దోడితెచ్సుచు నుండన్‌. 105 


అపుడు పూర్వోత్త రాపరయామ్యభూమి 

పతులు మ్రుచ్చులు వనశ్రైలపాలకులును 

వాసవునిగొల్బు దేవతావళిని బోలి 

యొలనియుండిరి దశరథు నోలగమున. 106 


నృేపులనడుమ రాజబుషి యయోధ్యేశుండు 


మరుతులందు వెలయుమఘవుంబోలి 
హర్మ్యమున వసించి యరయుచుండె రథస్థుం 
జిన్నికొనురు రాము6 గన్నుదనియ. - 107 


20 


ee 


ర్‌, 


నిర్వచన రామాయణము 


కమనీయ మధుర రాకాచం[ద్ర వదనుని 
సత్యనంపన్ను నాజానుబాహొ 
రమణీయ గంధర్వ రాజోపమానుని 
విశ్వవి శుతమహావికమాఢ్యు 
మహనీయ మదమత్త మాతంగ గమనుని 
త్య ప 'సన్నుని౬ (బియదర్శనీయు 
వరణీయభువనసుందరరూపగుణయుకి_ c 
బురుషద్భక్సి త్రాపహరణమూర్తి 


నలఘుఘర్మ_పతప్తషజాళి కెల్ల 
నంబుదము (బోలి యాపహాదియె నవాని 
రాము నిందీవరశ్యాము( | బేమధాము€ 
దనివితీరక కనుచుండె దశరథుండు, 


అపుడు తేరుడించి యా నుమంతు(డు గూడ 
నంజలించి వెంటనంటిరా6గ 
వెండికొండ( బోలు విభునిసౌధము రాము 


- డధిగమించె జనకు నరయు వేడ్క. 


కేలుందమ్ములు మొగిడిచి 
ఫాలంబున( జేర్చి రామభ్మ్యదుండు చని భూ 
పాలు(డగు తండిపదముల 


(వాలి స్వనామమ్ము దెలిపి వందనము లిడెన్‌, 


ఇట్లు వినతుం డగుచు నెదుట నిల్చిన కూర్మి 
పట్టి మోడ్చు(గేలుపట్టి దిగిచి 


కౌగిలించి దిష్యకాంచనమణిపీఠి 


|బేమ నిలిపె రాము భూమినేత, 


108 


110 


ltl 


గ్‌, 


తయూక్యాకొండ ము. 





దారాసనమున వసించి తనురుచి దానిన్‌ fs: .! 
నీర జహితు( డుదయ్మపభ వ | జజ RS i fs 
మేరువు నలరించినట్లు మెజయంజేసెన్‌. ey స్‌ు | 5c 
నృపుని సభ వెలింగె నవు డభిరామమై “నానో 
[(పేమధాము(డైన రాముదేత 

నమృతధథాముచేత విమలతారా[గహా 

భరి తశారదా|భపదము( బోలి. 113 
కీతిపతి నిజాత్మజుని( [బియ 

సుతు€ గాంచుచు హర్షపరవశుం డయ్యె నలం 

కతు డాత్మాదర్శగత 

[పతిబింబము గనుచు సంబరము(జెందు |క్రియన్‌, 114 
కశ్యప[బహ్మ దేవెందు( గాంచినట్లు 

సస్మితానను సుతు రామచం[దు€ గాంచి 

పుత్ర వంతులలో నుత్తముండు నృపుండు 

మృదుమధురభాషితంబుల నిట్టు లనియె, 119 

“నా పత్నుల సహచరియగు 

నా పట్టపురాణి కీవు నందనుండవు న 

న్నేపోలు రూపగుణముల( 

జూపైడు మ।త్పియాత్మజండవు రామా! 116 


మము (బజలం దన్సు సద్దుణమణివి నీవు 
యౌొవరాజ్యంబు గొనుము ఫుష్యమిని జేపు; 


. అభిలగుణనిధి వగుదు వీవైన నికు 


నేను బితృవత్సలత' దెల్చు హితము వినుము, 117 


చం 


నిర్వచన రామాయణము 
_ శ్రుమహితవినయసుగుణా 
రాము(డ విందియజయాభిరాము(డ వగుచున్‌ 
కొమకో|ధవ్యసన వి 
రాము(డవై మెలగు మయ్య రామకుమారా | 118 
(పత్యక్ష పరోక్షంబుల 
నిత్య|షక్రియల నెల్ల నెజపుచు భృత్యా 
ల లు 
_ నత్యంత్మపతి. దనుప నగును కుమారా! 110 
అతులిత ధాన్యకోష్ట వివిధాయుధ గేహసమృద్ధితోడ సం 
తత ధనకోశవర్ధ్థన మొనర్చుచు( దృప్తులు సానురక్తులున్‌. 


హితులగు స్వ పజల్‌ గొలువ ని మృహిొనేలు నృపాలక్రున్‌ సుహృ 


త్రతి గని సంతసించు నమృతంబును గన్న సురాళికై వడిన్‌, 120 


= కావున నాత్మసంయమము గల్లి చరింపుము పుత్ర !* యంచు ధా 


(తీవిభు( డానతిచ్చుటయు శ్రీరఘురామహితార్గులిన మి 


. (తావళు లా నుడుల్‌ విని | పవార్లమశిన్‌ వడి నేగి పట్టపుం. 
యె లు 


దేవికి. గోనలాత్మజకు, దెల్పిరి తద్భుభవార్మ నింపుగన్‌. 121 


పమదంబున€ గెౌెసల్యా 

[పమదోత్సమ యట్లు (ప్రాయము! బలికిన హల్‌ 

సమధిక కాంచన “మజణిధన 

సముదయముల గోధనముల సమ్మానించెన్‌. 122 


. అవనిపతికి దండి కభివాదనముచేసి 
రథము నెక్కి చనుచు రాఘవుండు. 
(పజలు దనకు(జేయు (పతిపూజ లందుచు, 
దన మనోజ్ఞ ధామమునకు నరిగె.. _ 18 


ల్‌, 


అయో ధ్యాకాండము.. 23 


_పభుని పల్కు లెంచి పౌరు లిష్టార్థంబు( 
బడయం గంటి మంచు |బమద మంది 
సెలవు లంది వేగ నిలయంబులకు నేగి 
తనియం గొలిచి రిష్టదైవతముల. 124 


4వ సర్గము 


దశరథుడు సభ చాలించి యంత:వురి శేగి 
తిరిగి రావఖని దోడితె మ్మనుట 


మతియుతుండు రాజు మంతులతో నప్పు 

డెల్లి పుష్యతారనే కుమారు 

నంబుజాక్రు రాము నభిషిక్తు. జేయంగ 

నగు నటంచు నిశ్చయంబుచేసె. 125 


అవనివిభు(,డంత నంతర్గృహంబు( జేరి 

సూతు( గను(గొని *శ్రీరాము(6 జూడ(దల(తు 

నతని (గమ్మజి6 దోడిత” మ్మని వచింప6 

జనె నతడు వేగ మా రాముసదనమునకు, 126: 


. ద్వారచరులవలన శ్రీరాముం డింతలో 


నా సుమంతు రాక నాలకించి 
లోన సంశయించి. లోనికి. బిలిపించి 
“రాకకతము వినుతు(గాకొ యనియె. 127 


అనిన నా సుమంతు( డా రాము(గని “ రాజు 

నిన్ను (జూడ(గోరుచున్న వాడు; 

నీకు. దెల్చుకొంటి నీవె క ర్హవుగదా 

రాకపోకలకును రాకుమార!* . 128 


24 


నిర్వచ న రామాయణము 


అని నూతు(డు వచియించిన 
విని రాముడు సత్వరముగ వెడలి నఠేం్యదుం 


జనకుని [(గమ్మజి( గను6గొన.. 


జనియెన్‌ దగురీతి రాజసౌధంబునకున్‌. 129 


ఆ రామాగమనము ను 

ర్వీరమణు(డు దశరథుల ు విని యంతికమున్‌ 

జేర6 బిలిపించె నతని ను 

దార పియభాషణముల+ దనువు తలంపునన్‌. 180 


శ్రీరాము(డు పితృభవనము( 

జేరుచు దూరంబునందె చేమోడ్చి నమ 

స్కారముచేయుచు వినయం 

బారంగ ధర్శించెం దం|డియగు దశరథునిన్‌. 181 


తనకు |బణతు(డైన తనయుని నల్ల న 

లేవనెత్తి కౌగిలించుకొనుచు 

రాజు రుచిర హేమరత్నాసనంబున. 

నధివసింపంజేసి యనియు నిట్లు. 182 


దశరథుడు తనకొదవిన యవశకునంబుల రామునకు 


దెల్పుచు నభిషేకమునకు రౌముని సత్వరవమి 
దీక్షంబూను మనుట 


చ, “అతిజరితుండ నైతిని; జిరాయువుం గాంచితి; నిష్టభోగ నం 
తతి సుఖియించితిన్‌; విపులదకిణ లన్ననమృద్ధముల్‌ శత 
కతువులొనర్చి తిన్‌; [|బియుని గాంచితి; ని న్నతులున్‌ సుతున్‌; బథిం 
. చితి శుతులన్‌; యజించితిని,; జేసితి దానములెల్ల 6 బుత్ర కా! 188 


అయో ధ్యాకాండము ౨ 2 


అనుభీవించితి ధర్మావిరుద్దములై న. 
యాత్మాభిలషితనాఖ్యముల నెల; 
వీ, 
[కతువులం దీర్చి దేవతలబుణంబు, న 
ధ్యయనంబు దేసి Proc) 
సుతుల నల్వురంగాంచి పితరులబుజణమును' 
దానంబు లిడి విపతతులబుణము, 
నఖిలసౌఖ్యములంది యాత్మబుణంబును, 
గొనముట్టగాయ స 


నీకు( బట్టా భిశే షక ౦బునెజిపుకం కు 

నాకుంగ ర్తవ్య మింక నన్యంబు లేదు; 

కాన నో రామ! నివు నా కౌతుకంబు 

దీర్చ నా పల్కు(బడిన వ ర్రింపవలయు. 134 


ఇపుడు నిన్ను పకృతులెల్ల నృపాలుగాం 
గోరుకొనుచు నున్నవారు గాన 

నో కుమార! నిన్ను యువరాజ్యపట్టాభి 
షిక్తు, జేసి (పతి. జెందువాండ. 199 


అంతెకాక యిప్పు డశుభదారుణసూచ 
కములు దోంచుచుండె6 గలల నాకు 
భీషణారవముల. బిడుగులు నుల్కులు 
పడుచునుండె గగనపథమునుండి: ' ౨౨ 128 


నా జన్మతార సర్వో 

ర్వీజ రవ్మికూరఖేట వేష్టితమై ని 
స్తేజత( గనె నని గహెవి 
[దొజులు వచియించినారు రామకుమారా ! 197 


26 


నిర్వచన రామాయణము 


తనయ ! యిటువంటి దుర్నిమి త్రములవలన( 


పభునిమరణంబొ ఘోరవిపద్భయంబొ 


సంభవింపకపోదు నిశ్చయ నుటంచు 
వినుచుచున్నారు దూరదర్శనులు బుధులు. 


ఓ కుమార! రోమ! నా కిప్పు డొదవిన 
బుద్ధి మజల మాజిపోకమున్నె 
యొవరాజ్యమునకు నభిషిక్తుండవు గమ్ము 
చంచలములు గావె జనులమతులు. 


కూడియున్నాండు నేండు లేజేండు పుష్య 
తార పూర్వపునర్వనుదారతోడ 
నెల్లి నిశ్చితమైన పుష్యేందుయోగ 
మొదవు ననుచున్న వారు జోస్యులు కుమార |. 


నన్ను. నా మది త్వరపెట్టుచున్న యట్టు 
లయ్య నభిషిక్తుండగుము పుష్యమిని దండి! 
పరపురంజయ ! నీకు రేపటిదినంబె 
చేసెదను యావరాజ్యాభిషే షెచనంబు. 


కావున నిదియే మొదలుగ . 

నీవీ నిశ సీతతోడ నియతాత్ముండవై 
కావింపందగు నుపానము 
పావన కుశశయ్యయందె పండి కుమారా! 


సుమహితములైన యిట్టికార్యముల కెల్ల 
నంతరాయపరంపర లగును గాన 
న్యపమత్తమై నీ సుహృదాళి యిపుడు 
కూర్మి న న్నెందు రక్షించుకొనునుగాక. 


188 


180. 


140 


141 - 


142 


అయోధ్యాకాండము 27 


పరదేశంబున కరిగిన 

భరతుం డెందాంక రాయ్‌ పట్టణముస డ్‌ 
త్రజ్రియే నీ యభిషేకము 

నెజప్య దగిన యద నటంచు నే నూహింతున్‌. 144 - 


భరతుడు ౨ తమ్ముడు ధ 

ర్మరతుండు జ్యేష్టూనువర్తి మహనీయదయా 

నిరతుండు సద్వృృ త్రసదా . 

చరితుండు బితవైరి యనుట సత్యంబె కదా! 149 


ఐన నగుగాక మానవ మానసములు 
నిరత చపలంబు లనియె నా నిశ్చయంబు; 
అనవరతధర్మతత్పరు లగు నభిజ్ఞ 
జనులు మాాతమె సుకృతశోభనులు తనయ |» 146 


అని జనకు, డెల్లి యభిషే 

దన మని సైలవీయ రామచందు(డు పితృవం. 

దన మాచరీంచి యాతని 
యనుమతిగొని చేర నరిగె నాత్మభవనమున్‌, 147 


శ్రీరాముండు స్వీయభవనమున కరిగి శుభనా ర 
. తెలువ కౌసల్యాభవనవణన కరుగుట 


తన యగారంబు చొచ్చుటే తడవుగాగ 
నీతిపతి వినిక్చితస్వాభిషే షికవార్త 
విన్న వింప(గవలె నన్న వేఢ్కజేసి 
జనని నగరికి. జనె రామచం[దమూర్తి, 148 


28 


లైల 


రశ 


నిర్వచన రామాయణము . 


[పవిమలంబగు పీతాంబరము ధరించి 

మౌనము వహించి ధ్యాననిమగ్న యగుచు 

నర్ణి శ్రీదేవి సేవించు నంబ6 గనియె 

రాము( డచ్చట దేవతాధామమందు. 149 


: రామపట్టాభిషేక వార్తను గ్రహించి 


యా సుమితయు లక్షుణుం డటకు మున్నె 
వచ్చి [పయమైన యా శుభవార్త బంపి 
వేగ సీతనుగూడ రావించుకొనిరి. 50 


ఆ సమయంబున నామోలి తాక్రియె 


యోగాననారూఢినున్న దాని 
ధరణిజచే సుమ్మితాలక్ష్మణులచేత 
నుచితసేవల నందుచున్నదాని 


' పుష్యయోగంబున బుక్రాభిషేక మ 


హోత్సవం బని వినియున్నదాస 
నాయతభక్తి ( [బాణాయామమున6 బూరు 
. పోత్రము ధ్యానించుచున్న దాని 
నుచిత నియమోపవిష్టయె యున్న దాని 
మాత( గౌసల్యం గాంచి నమస్కరించి 
విపులహర్థరసాంబుధి వెల్లి విరియ 


. . నర్కకులసోముం డగు రాము డనియె నిట్లు. 151 


“స్వ పజారక్షణక్షిమ వపింపంగ నాకు 


జనకుండు ముదల యునంగె నమ్మ! 


. యువరాజపదమునం దుంచి జేపే 'నాకుం 


దండి పట్టముంగట్ట దలంచె నమ్మ! 


అయో ధ్యాకాండము. 29 


నా ధర్మపత్ని జానకితోడ నేడు నా 
కుపవసించుట విధియుక్త మమ్మ ! 

గురుబుత్విజుల నిండుకొలువున రాజునా 
కీ రీతి నానతి యిచ్చె నమ్మ! 


తల్లి | యెల్లి జరుగం దగు యావరాజ్యాభి 

షీశమునకు నాకు సీత కిపుడె 

మహిత విపొత సకల మంగళాచరణంబు 

లాచరించి పంపు మమ్ము!” యనిన. 192 


చిరకాలాకాంక్షత శుభ 

కర వార్తాాశవణమ్మాత గౌనల్య (ప్రమా 

ద రసోదిత బాష్ప కల 

స్వరమున నిట్లనియె రామచం్యదుని తోడన్‌, 158 


“నాయనా! రామభ్యద! చిరాయు వగుము; 
హతరిపుబలుండ వగుము; రాజ్యరమగూడి 
[పమదముం గూర్చు మయ్య !' మద్చాంధవులకు 


. నాప్రులకును సుమి|తదాయాదులకును. 194 


'బళిర | చిన్నికుమార ! సౌభాగ్యతార 
నివు నా గర్భమున జనియించినావు; 


స్వగుణములచేత నిత్య సేవనముచేత 
జనకు దశరథు మెప్పింప( జాలినావు. 199. 


బుతము లయ్యె బళారె! నా [వతము - లెల్ల 

పూరుషోత్తము( గొల్బు నా పూజ లెల్ల; 

నీ మహేక్షాకువంశ రేమామతల్లి 
యిప్పుడో వత్స! ని న్నాశయించుకతన .” 156 


30 నిర్వచన రామాయణము 


క, అని జనని సంతసింపంగ 
ననుజు వినయవినమితున్‌ గృతాంజలి నా సీ 
నుని లక్ష్మణునిన్‌ రాము(డు 
గని యెలన వ్వొాలయః [బియముగా నిట్లనియేన్‌. 157 


జ్‌ లో తమ్ముడా! నీవు ని మ్మహీతలము నెల్ల 
నెలమి నాతోడునీడ వై యేలుకొమ్ము; 
అస్మదీయద్వితీయాంతరాత్మ వైన 
నిన్ను నీ రాజ్యరమ వరించినది సుమ్ము. 18 


R. లత్మ్మణా ! నర్వరాజ్యఫలంబు లంది 
యనుభవింవు మభీష్టభో గాళి నెల్ల; 
నాత్మజీవితమైన రాజ్యంబునై న | 
నేను గోరుట నీ కోసమేగదయ్య!*. 150, 

క్ర అనుజు నిటు దనిపి యిరువురు ' 
జననులకున్‌ మొక్కి వారి సమ్మతిగొని సీ 
తను దోడ్కొన్ని శ్రీరాము(డు స 
చనియెన్‌ సెలవంది యాత్మనెధంబునకున్‌. 160 


ల-స సర్హము 


శ్రీరావు(డు సీతాసమేతుండై 'యాత్మసొధమున కరుగుట. 
వపిష్టుండు ద్ద్‌క్ష నెనంగుట 
చ. క్షితిపతి జే పొనర్చు నభిషేకవిధుల్‌ రఘురామమూర్తి కం 
చితమతి( దెల్పి యంతట వసిష్టుం బురోహితు. బిల్వ నంపి “సు 
వత! యివు డేగి రామునికి రాజ్యయశోవిభవోపలబ్ధికై 
తకిసుతతోడం దా నుపవసింపంగ జేయుము స|కమంబుగన్‌,”16] 


ew 


అయో ధ్యాకొాండము 
అని విభుండు వచింప నట్టు లేయని భగ 
వానుండు వేదవిద్వరుండునై న 
య వ్వసిష్టమునిం్యదు6 డాగమజ్ఞుండు దృఢ 
(వతు,డు గావున సమం తకము గా(గ 


ల నుర్విజతో రాము నుపవసింపంగంజేయ 


విపోచితరథోపవిష్టుం డగుచు 
సితజలద |పభాసిత రామభవనంబు, 
చెంతకు జని మౌని శేఖరుండు 


న్యంద నముతోనె కక్ష్యా!తయ ంబుదా(టి . 


వచ్చుచుండంగ న మ్మునివరుని గాంచి 


యతని( బూజార్డు ( దోడ్తేర నా క్షణంబ 
రాము డెదురేగెం దనమందిరంబు వెడలి. 


త్వరితముగ రాము డీ గతి 

నరదముకడ కేగి వినతు(డై స్వయముగ నా 
గురు నవతరింప(జేసెన్‌ 

గర మూత(గ నిచ్చి భక్తి గారవములతోన్‌ 


వినయసంపన్ను (బియవార్త వినుపందగిన 
రాములగని యప్పు డాతని సేమ మడిగి 
సుపసన్నాత్ము( గావించి సుముఖు€ జేసి 


యెలమి వెలయ లం డిట్టు లనియె, 


క కన్నతండి సీ యెడల (బసన్ను6 డయ్యె;, 
యావరాజ్యపదంబు న్‌ వంద6 గలవు; 
రాఘవా! నేండు నీవు నీ రమణియైనతే . 
సితతో నుపవాసంబు చేయవలయు. 


31 


108 


164 


169 


32 నిర్వచన రామాయణము 
గ, రమ్ము థ్రీరామచంద! ధరావరుండు 
. పంకి రథు(డు నీ తండి జేపకడ నిన్ను 

_యౌవరాజ్యాభిషిక్తు. జేయం గలండు " 

.1పీతితో నహుషుండు యయాతి( బోలి. ౫ 166 


వసివం(డు- రొమభవనంబు వీడుట_రౌొజవథంబుల సందడి 
© | ‘ 


చ. అని మునిమౌళి రాజగురు+ డప్పుడు మంతనియు క్రి రామభ 
[దుని మహిజాతతో నియతితో నుపవాన మొనర్ప(జేని యా 
తని పియపూజనంబుల యథావిధిగా |గహియించి వీడుకో 
లని పయనిలిచె రానుతు నగారమునుండి సగౌరవంబుగన్‌. 167 


ఆం మిష్టవచనులై న మి|తులతో సుఖా 

సీను(డైన రాజసూను( డంత - 

హర్ష కలితు( డగుచు నందజియనుమతి 

నల్ల నల్ల నరిగె నంతిపురికి, 168 
క, వముదిత నర నారీ జన 

సముదంచితమైన రామసదన మపుడు స 

(పమద ద్విజగణ విస్సుట 

కమలాకరమైన కొలని'కై వడి నలరెన్‌. 169 


A. రాజభవనోపమానమై తేజరిల్లు 

రామచం[దుని శుభమందిరంబు వీడి 

చనుచునున్న వసిష్టసన్మునివ రేణ్యు6 

డధ్వ మెల కా. మగుట గాంచె. 170 
గ. అపుడు శ్రీరామచందు పట్టాభిషేక 

దర్శనోత్సుక బవహుజనోత్కరముచేత 

రాజపథము లయోథ్యాపురమున నెందు 

నెడతెటిపి లేక నిండి | కిక్కిణ్‌సియుండె. 171 


అయో ధ్యాకాండమ్రు 
జన గణ తరంగ సంఘూ 


'ర్హనముల హర్ష స్వనముల రంజిల్లు పురీ 


ఘనరాజపథం బప్పుడు 


న్వన దంబునిధాన వైభవంబున పర సున్‌? 


గంధజలసిక్త మిష్టమార్షముల మించి 


[కముక కదళికావన మాలికల రహించి 
(పతిగ్భహోద్ధృత కేతనతతి వహించి 
చూపు దనియించె నా( డయో ధ్యాపురంబు, 


రామచందు యౌవరాజ్యాభిషేకంబు 


నెప్పుడెపుడు గాంతు మే మటంచు 


నొ డయోధ్యనుండు నరనారు లాబాల 
వృద్ధు లెన్ను చుండి రినునిరా క, 
సుుపసన్న | పజాగణశోభితంబు 
జననుతంబు నానందవర్గనము నైన 


'య య్యయోధ్యామహోత్సవ మరసి తనియ 


నెంతయో యిచపడుచుండి రెలవారు, 
ర! య 


మునివరు( డిటు జనఘట్టన 

నెనసిన ఘనరా జమార్ల మోాక్షంచుచు నా 
జనసంఘము మొనయించెడీ 

యనువున మెలమెల్ల నరిగె నధిపు నగరికిన్‌. 


సితగిరిశిఖరము కరణిన్‌ ™— 
సీతజలదంబట్టు వెలయు శ్షీతిపతిసౌధం 
బత డధిరోహించి బృహ 

స్పతి శకుంబోలి నృపునిసన్నిధి€ జేరెన్క్‌ 


విర్వ ౮.113 


33 


172 


1783 


174. 


175 


176 


“177 


34 


డ్రం 


ర్‌ం 


నిర్వచన రామాయణము 
మునివచ్చుట( గని సింహో 
సనముం దిగి లేచి 'రాజు సం|పశ్నింపన్‌ 
“జనవర | యాజ్ఞాపాలన 


మొనరించితి” నని వసిష్టు( డొయ్యన( దెలిపెన్‌, 


జననాథు(డు మునినాథుని. 


గని నిళ్చినయ ప్లై సభ్యగణములు నైజా 


సనములను వీడి లేచిరి 
ఘనరాజపురోపహొతులకు గౌరవ మెసంగన్‌, 


'గురునికడ సెలవుగైకొని 


పరిషజ్జన నివహమునకు. బంపక మిడి యా 
నరవరు6 డపు డంతఃపురి 
కరిగన్‌ గిరికందరమున కరుగు హరివలెన్‌, 


అనుపమాలంకృత |పమదాకులమయి 
యమరవిభు మందిరము6బోలు నంతిపురము 
నవు డలర(జేసె నృపుండు తారావళీ స 
మాకుల నభ్యపథంబు సుధాంశునట్లు. 


178 


179 


180 


181 





* పాఠాంతరము 


చం 


సురుచిర వస్రభూషణ విశోభితమౌ రమణిగణంబుతో 
సురవరమందిరంబువలె సొంపులునింపెడు రాణివాసమున్‌ 
మెజయ,ంగంజేసె నప్పు డవనీతలనాథు. డుదారతారకో 


త్కరవిలసన్న భంబును సుధారసశీతీమయూఖు వెఖరిన్‌. 181 


అయోధ్యాకాండము 35 
6 వి సరము 
సితారాము లౌ ర్యాతి [వతదీక్షం బూనుట 


శ్రీరాముండు పురోహొతు 
గారవమున వీడుకొనీ సుఖస్నాతుండై 
దార నుదారన్‌ సీతా 


నారీమణి( గూడి కొలిచె నారాయణునిన్‌. 192 


రాము డప్పుడు యథా ర్లముగ హవిష్య పా 
(తముగొని యు త్తమాంగమునం దాల్చి 
దైవతో త్రము విష్ణుదేవుని గూర్చి సా 
జ్యముగ దిప్తాగ్ని హోమము నొనర్చి 
శిష్టహవ్యంబు భుజించి _(పియార్థియె 
నారాయణుని నెమ్మనమున నిలిపి 
శ్రీమంతమగు దేవతామందిరంబున 
. స్వరచితవరకుళా స్తరణమందు 


మౌనము వహించి నిశ్చలమానసుం డయి 
దేవి వైదేహితోడ నిదించి రాతి. 
వేగుజామున మేల్కాంచి వేశ్ళమెల్త 
శ , గొ 
సదమలాలంకృత మొనర్ప ముదల యొసంగి,. 183 


సూతమాగధవంది సంస్తుతులు వినుచు( 


1బమదమున లేచి శ్రీరామభ|దు( డపుడు 


సమయకృత్యంబులను దీర్చి సంధ్యవార్చి 
విపులనిష్టతో గాయ్యతి జపముచేసి. 184 


36 


కం 


ర్‌ం 


ee 


నిర్వచన రామాయణము 
క్షితిపతిసుతు( డప్పుడు మధు 
జితుని న్నతి నుతుల నెటి(గి సితకౌశేయా 
న్వితగాతుండై ద్విజసం 
తకిచే( బుణ్యాహవాచనము సేయించెన్‌. 189 


అ రీతిన్‌ మధురములు గ 

భీరంబులునై యెనంగు పృథివీసుర వే 

దారవములు మంగళ తూ 

ర్యారవములతోడ నెనసి యలమె నయోధ్యన్‌.. ౨ 186 


అపుడు విదేహాత్మజతో 

నృపసుతు డుపవాసదీక్ష. నెజపుట విని తా 
మపరిమితానందరస 

పపూర్ణ మతులయి స పరుల 187 


పౌరులు శ్రీరామవట్టాభి*ే ఇకమునకు అరమోధ్యను 
మంగళాలంకృతముగ6 జేయుట 


ఆ పుర జనంబులెల్ల రామాభిషేక 
హర్ష సూచకశుభవా ర్త నాలకించి 
రేయి వేగుటంగాంచి పురీవరంబు 
మంగళాలంకృతముగ(. జేయం గడంగి. 188 


శరద। భశిఖరబంధుర గోవురములందు' 
వివిధ పణ్యాపూర్ణ విపణులందు 

రమణీయసువిశాల రాజమార్గములందు 
కమనీయశ్ళంగాటకములయందు 


అయోధ్యాకాండము 


జహుళసంపత్కుటుంబని కే తనములందు 
సమధికామోదచైత్యములయందు 


అరిజనగణభీషణాట్టాలకములందు 


సకలసభానివేశములయందు 


ఘన సమున్నత పాదపా| గములయందు 
మణియు ము ఖ్యాఖీలస్థలాంతరములందు 
ధ్వజపటలి నిల్పి చి తపతాక లెత్తి 
పురము నలరించి రెల్లెడ సురుచిరముగ. 


జననుత న ర్తకగణ వ 

ర్రనములు -గాయక సుకీరి తసు ధామధుర 
స్వనములు నుతులన్‌ |శుతులన్‌ 
దనియించుచునుండె నిండి నగరినలుగడన్‌ 


రామాభిషవ ముహూర్తము 


సామాపష్యం బగుట సదన అక్తరిలుల నా | 


రీమణులు నరులు తత్కథ 


_ నామోదితు లగుచునుండి రన్యోన్యంబున్‌. 


అ మహోత్సవ సందర్శ నాభిలాష 
నిండ్ర ముంగిళ్ళలోన వాకిండ్రలోన 
గుంపుగుంపులుగా. గూడికొనెడి బాలు. 


రానుడుల యాడుకొనుచుండి రాటలందు. 


సుమములను జల్లి నురభిధూపములు వైచి 
శ్రీ లలర ఈోజరీధి రాజిల్ల (జేసి 

పౌరులు నిశాగమనశంక? బతిపథముల 
దీసవృక్షముల్‌ నిలిపిరి తేజ మెస(గ. 


37 


189 


190 


191 


192 


108 


38 


ఆ, 


ర్‌ం 


నిర్వచన రామాయణము 


పురజనమ్ము లిట్లు పురము. గైసేసి రా 
మాభిషేక దర్శనాభిలాష 
సంఘములుగ.6 గూడి సభలు గావించుచు.( 


బొగడ. దొడంగి రపుడు వుడమిపతిని, 194 


“అ యెక్షాకు(డు వృద్ధుం 
డైయుండు జెటింగియే మహాత్ముడు గానన్‌ 


శ్రీయుతు రాముని రాజుగ( 
జేయం దలపెఖై నిది విశేషముగాదే! 195 


యువరొజు గానున్న శ్రీరొముని గుణగణములు 
వొరులు కీ రించుకొనుట 


ఘనుల నల్పుల నొకరీతి గాంచువాండు 

రామవిభు(డు రక్షకు(డును రాజు' నగుట 

మన చిరాకాంక్తి తంబు సంపన్న మయ్యె 

నేడు దేవుండు కృప జూచినాండు మనల. 196 


అతండు (భాతృవత్సలు.. 

డాతండు నిగర్వి పండితా గణి రాముం 

డాతండు ధర్మళీలుండు 

[భాతలవలి మనల నెపుడు. బరిపాలించున్‌, 187 


అభిలగుణధాము రాము బట్టాభిరాము . 

నిందజము వేడ్క గను భాగ్య మిడినయట్టి 

ధర్మమూ ర్తి ర మహారాజు దశరథుండు 

చిరతరాయుష్కుండై విరాజిల్లు గాక్కణ.. 198 


చ. 


ద్‌ం 


స 


అయోధ్యాకాండము 39 
అని పురవాసు లిట్టు కొనియాడుచునుండ సమస్తలోక రం 
జన శుభవార్తలన్‌ వినిన జానపదుల్‌ వివిధోత్సవావలో 
కనమతి దిక్కు దిక్కునను గల్లిన పల్లైలనుండి యొయ్యనొ 
య్యన(జనుదెంచి య న్నగరమంతట నిండిరి సంతసంబునన్‌.199 
అ న్నగరమహోత్సవముల 
గన్నుల6 గని పొగడుచున్నఘనజనరవ మా 
పున్నమ గని పొంగారెడి 
మున్నీ టిరవంబు(బోలి ముద సుమవంక 200 
సురపతిపట్టణంబునకు( జోడగు నా నగరంబు [గామ పా 
మరజన సమ్మదారవ సమాకులమై జలజంతుసంగ భం 
గురము దిగంతసంకలితఘో షమువై] చెలరేగుచుండు సా 
గరజలరాశళి'కై వడిని గానంగనయ్యెం గలంగి పొంగుచున్‌, 201 


7-ఏ సర్పము 
శ్రీరామ యౌవరాజ్యవట్టాభిషే షీకవార్త మంథర వినుట 


ఎచట నే రీతి, బుకైనో యేమొకాని 
కైకతోవచ్చియున్నట్టి జ్ఞాతిదాసి 

రామపట్టాభి షే షకపూర్వదిన మంది 

చం దశాంతమౌరాణి (పాసాద మెక్కి. 202 
(కొన్ననలుసల్రి యంతట 

బన్నీటం దడుపు రాజపథములుగల సం 

పన్నగర మ య్యయోధ్యన్‌ 

గన్నారం గైకదాసి కనుగొని కడకన్‌, 208 


40 నిర్వచన రామాయణము 


*స్కీ ఉన్న తధ్యజపతాకోజ్జ్వలంబగు దాని 
హర్దజనాకీర్ణమైన ధాని 
ధవళితదేవాయతన రమ్యమగుదాని 
అభిల వాద్య మనోజ్ఞమైన దాని 
పావనజనపదపతి పథంబగుదాని 
మానిత| శుతిఘోష షమైన దాని. 
మాల్యమోదకహ_స్త్రమహిసురంబగు దాని 
. ఆశీర్ని నాదితమైన దాని 


A, హా స్తితురగగర్గా హేషమైన దాని 
హర ర గర్లితగోవృషమైన దాని 
హ స్తకేతనాంచితపొరమైన దాని 


నపుడు మంధర గాంచె హర్మ్యంబునుండి. 


* పాఠాంతరము క 
సీ భాసురధ్వజపతాకా సముత్కరముతో 
సం|పీత జనసమాజములతోడ 
. సురుచిరదేవమందిర గోవురములతో 
వివిధమంగళ వాద్య రవముతోడ 
స్నాతకజనయోగ్య శాఖాపదములతో ' 
సముదీర్ల వేదఘోషములతోడ 


మాల్యమోదకహా;స్త మహిసురగణముతో 


సముచితన్వ స్పి సూ క్తములతోడ 


A, పముదిత గజాశ్వవృషభ స్వనములతోడ 
ధ్వజకలితహ స్త పౌరసంతతులతోడ 
రమ్యమైన యయో ఛ్యాపురంబునెల్ల 


నపుడు మంధర గాంచె హర్మ్యంబు నుండి, 


_ 204 


204 


అయోధ్యాకాండము 41 


క. కని అ చెంత ధరిికిన్‌ _ 
జనుచున్న| పహర్షవిక చ సారసనే తన్‌, 
వినుతదుకూలనుగా। తన్‌ 
ఘనజననుతిపాత ల్‌ లం యి ట్రనియెన్‌. 209 


అ. “*ధ్యాతి! రామమాత ధనపరాయణ గదా 
యింత సంతసమున నీ విధముగ 
ధథారవోయుచుండె ధనము తృణంబుగా 
నెల్ల వారి. బిలిచి యెందుచేత? 06 


ర్‌, నరపతి యుడ లెజుంగని నం 
బరమున నే సుకృతమునకొ పనిగొన్నాండీ 
పురజను లిటు హర్ష ౦బులు 
మెజియెన్‌ దిరుగాడుటకు నిమిత్తము చెవుమా 1 207 


చ. అను మటుగుజ్జ గాంచి హృదయంబున( బొంగులువారు కౌతుకం 
బును వెలికి న్వెలార్చుచును భూపతి పం క్రిరథుండు వుష్యతా 
రను యువరాజు€ జేయు రఘురాము వినిర్దితకాము రేపటం” 
చును వచియించి దాది వెనుజూడక వేడుక ముమ్మరింపథగన్‌ 208 


ర్‌, ఆ పల్కు విన్నయంకనె 
కోపము నాపంగ లేక కుబ్బయు. గైలా 
సోపమమగు నా.|పాసా 
దోపరితల మెడలి యొక్క యుదుటున దిగియెన్‌. 209. 


ర్‌ం వాపాత్మురాలు మంధర 
కోపంబున నట్లు మండి కుములుచు. జని శ 
యో్య్యోపరి( పరుతతిళయలడిన 
యా పడ(తిన్‌ గైక గాంచి యదలిచి పలికెన్‌. 210 


త్తం 


లి 


నిర్వచన రామాయణము 
మంథర _కెకకు దుర్చోధ చేయుట 
య 


“కొంప మును(గు చుండ కూరుకుపొటులా? 
లెమ్ములెమ్ము తెలివిలేనిదాన! 

తల(పరాని వెతలు తలమో(దః బడుచుండ 
నొడ లెజుంగనట్టు లుంటి వేల? 

పతి. క|పియ వైయుండియు 
నతిరూపగుణాఢ్యనంచు నతిసాభాగ్యా 
స్యితనంచు( బొంగి తది [కమ 

గతి వేసవియేటినీటిగతి గనియెం జుమా!” 


పాపదర్శినియును, గోపపరవశయును 


నైన యా కుబ్బపరుషోక్తు లాలకించి 


యప్పుడు విషాదవిచలితయైన కైక 

యడలు గడలుకొనంగ ని ట్రని వచించె. 

“ఓ మంథర 'చెప్పవె నీ 

మోమున వగమిగులు చిహ్నములు దో(చెడి; నా 
కేమైన ననిష్టము ల 

శమము లగు నిడుమ లడరి చెడుగిడవు గదా!” 


చేకుంచి కైక యిట్రన( 

బాటించి విశేషదోషపరవశ యగుచున్‌ 
మాటలు నేర్చిన మంథర 

సూటిగ నా దేవిమనసు6 జుజచుజ వెట్టన్‌. 


"కైక మేలు గోరు కామిని దా నౌట 
దిగులుపడుచు నేడ్సు మొగము వెట్టి 
యామె నేడిపించి యనఘు రామునియెడ 


. మనసు విజుగ( జేయ మటిల ననియె, 


211 


212 


ఓలి. 


214 


219 


216 


అయోధ్యాకాండము 


“తీరగ నేరని మహదవ 

కార మొకటి జరిగిపోయె(గద క్రై కమ్మా | 
భూరమణుండు దశరథు(డా 

శ్రీరాముని పట్టభ దు జేయున(ట సుమా, 


అంతు లేనిభయంబున నడలి యడలి 
దుఃఖశోకానలంబున. దూలి దూలి 
'చాల( బరితాపపడుచు నీ మేలుగోరి 
పరుగులో వచ్చి నీ కంట, బడితినమ్మ | 


నాకున్‌ సర్వస్వమ వగు 
నీ కష్టము కనుల(జూడ నే నోపుదునే? 
నీ కెనలెేని యదృ్భష్టము 
చేకూరుట నాకు భాగ్యసిద్ధియ కాదే! 


రాజకులజాతవై రా 
రాజునకుం [వియముంయూర్చు రాష్ట్ర మణీవై 
రాజ్యోగధర్మమర్శో 
ల్రేజనముల(గూర్చి యేల తెలియవు దేవీ! 


వనీత! నీ వల్రభుండు ధర్మవాదిగాని 
సత్యము వచింవ నాతండు శరు(డు సుమ్ము 
(కూరు6 డాతని తీయపల్కులను నమ్మి ' 
' మత మెటుంగక మోసపోయితివి నీవు. 


ఆతండు వట్టిమాటల 

చేతన్‌ ని న్నుల్లని నిల్ల జేయుకె గానీ 
చేతల గౌసల్యశే సం 

| పీతి నొస్యగుచున్న వాం డభీష్టార్థములన్‌, 


43 


217 


218 


219 


£20 


221 


దంచి 


షః నిర్వచన రామాయణము 


క్‌, దురితాత్ము( డతండు నీ సుతు 
భరతుని తన తాతకడకు( బదమని జేపే 
ధరణీరాజ్యము రాముని 
కరమున నిడుచున్నవా€ డకంటకితముగన్‌. 22కి 


గ. కజచు ననుకోక యొడి నిడి కరుణం బెంచి 

తన్ను తల్లిచే గరళంపు( |ధాచు(బోలి ' 

రిపుండని యెజుంగ కీ వాదరించుకితన( 

బతియ హృతు(౬ డయ్యె నీచేత బతినెపమున, 224 
క, పగతుండు పాము నుసేక్షన్‌ 

దిగవిడిచిన నెట్టి కీడు దెచ్చునొ యశ 

మగండగు రా జొనరించెను 

మగువా! నీయెడల నీ కుమారుని యెడలన్‌, ద్‌ 


క. మెటిమెప్పుల నిను బాలన్‌ 
మరగించిన మగనిచేత మమతన్‌ రామున్‌ 
దొరంజేయు దుష్టవిభుచే 
_ బరమసుఖము. గోలుపడితి బంధుయుతముగన్‌. 226 
క, _ ఎన్నందగు |పతిభా సం 
పన్నవు వెస నేదొ వెరవు పరికించి హితం 
బు న్నెజపి యిప్పుడే ని” 
కన్నకొడుకు నిన్ను నన్ను. గాచికొనుమనన్‌, , 227 
శీరామాభిషేకవార విన్న కై క మంథరను బహళాకరించుట 
ఉ. అ నుడు లాలకించి రుచిరాననయై ఘనహర్షవిన్మయా = 
ధి మనస్క యె |దుతగతిన్‌ శయనంబుననుండి శారద 


(శ్రీ నభమందు( జం్యదకళ చెల్వునం దోంచుచు లేచి “కైక స 
నానముగా(గ నొక్ర మణిమండన మామెకునిచ్చి మెచ్చుచున్‌. 228 


అయోధ్యాకాండము 45 


“ఓ మంథర! నా మదికి మ 


హోమోదము. గూర్చువా ర్త నందించిన నా 
రీమణికి నీకు నేనింక 
నే మాయం జాలుదునె? |గహింపుము దీనిన్‌, 229 


రాము€ డన భరతు.6 డనంగా + 
నేమెయి భీదంబు నా కొకింతయు( (6 


భూమిపతి రాజు( జేయును . 
రాము ననుచు వినుట మిగుల€ |బమదం బయ్యెన్‌. 2820 


పియవచన వింతకం కొన్‌ 

[బియవా ర్తం దెలిపి మదికి (బియమిడ( గలవే? 

[ియపడి యొసంగద మజియుం 

(బియ మైనది కోరుకొను మభీష్టం” బనిన్‌. ౬! 


8-వ సర్దము 


'మంథర బహంమానమును తిరస్కరించి 
కె కమనసు విజచుట 
అ పలుకుల కులికి యసూ 
యాపరవశ యగుచు6 గుబ్ద యా నగ నచటన్‌ 


(దోపాడి యంత నాంగక 
కోపము దుఃఖంబు ముంచుకొన నిట్టనియెన్‌. 282 


“ఓ మూఢురాల!నీ కిది 

యామోదం బందు సమయమా? దారుణ స 
ఖామేయభంగసంఘో 

ద్దామాద్ది నిమగ్న వగుట తలపోయవుగా? 288 


46 


నిర్వచన రామాయణము 
ఇంతటి దుఃస్థితిం బడి ర 
వ్య్వంతయు( జింతింపకుండ హర్షంబున [దు 


ల్సింత లిడు నిన్ను( గన నా 
కెంతో న వ్వాదవుచున్న దేడువుతోనన్‌. 


అవమతిని నిన్ను గన దుఃఖ మయ్యె నాకు 
భయదమృత్యుస్వరూపియె పగతు( డైన 
సవతికొడుకు సౌభాగ్యవెభవము గాంచి 
బుద్ధియున్న యే యాండుది పొంగిపోవు? 


అవనిరాజ్యంబునకు సమానార్హు (6 డగుట 
భరతు, డనిన రాముని కెంతొ భయము గలదు; 


_ భీతుం డగునాత. డపకృతినే తలంచు 


ననుచు. దలపోసి తలపోసి యడలుచుంటి. 


ఘనధనుర్ధారియెన లక్ష్మణు(డు రాము 
నెల్ల విధముల దా నా|శయించియుండు; 


నై శృతుఘ్నుండును దన యన్న భరతు 


విడువ కేపొద్దు భ క్రి సేవించుచుండు, 
జనన క్రమమున రాజ్యము 

మన భరతునిదే యగున్‌ [గమ్ముపాప్తంబై 
ఏను లక్ష్మణశతుఘ్నులు 


కనిష్టు లది వారు వడయ. గడు దూర మగున్‌. 


. తెలివిగలవాండు రాజనీతిని ఘనుండు 


సమయ " మెణీంగి కార్యము,దీర్చు సాహసుండు 
నైన రామునివలన నీయాత్మజునకు 
నెప్పు డే మగునో యని యుడ్చుచుంటి. 


284 


280 


286 


289 


అయోధ్యాకాండము 
గ్గ భూసురో త్రమగణముచే( బుష్యతార 
యందు రేపటిదినమున యౌవరాజ్య 
యుక్తు నభిషిక్తు( గావింప నున్నరాము( 
గన్న కౌసల్య యెంత సంపన్ను రాలొ? 
గి.  సుమహాతైశ్వర్యవతి హతవిమతి యగుచు 
' జనవినుతి కెక్కునట్టి కౌసల్య కీవు 
దాసివె పలటిలుచు దోసిలోగి 
= దు ణు ౧ 
యూడిగంబులు చేయుచు నుండవలయు, 


ఆ. ఇదియె జరుగునేని ఈవు మాతోంగూడ 
నామె పొదదాసి వగుట నిజము; 
భాగ్యహీను.జైన భరతు( డా రాముని 
బానిసీ(డుగాక మానం డింక. 

అ. _ అపుడు రాము నుత మాంగనాజన మెల్ల 
నిష్టహృష్టకలన నెసంగం గలరు; 
భరతు. డంతిపురపు+ బడంతులతో ననం 
తృప్తి గుందవలయు నివు నేను. 

ద్‌, ఈ పగిది న|పయములె [ప 
లాపించెడు కుబ్ద నపుడు లక్షింపక (పే 
మోపేత కైక సుగుణో 
ద్రీపితు(డగు రాము .సన్నుతింప( దొడంగెన్‌,. 


మంథర యెంతచెప్పినను వినక కై క శ్రిరామునే 
.కొనియాడుట 
క. . ఎంతయు ధర్మజ్ఞుండు శుచి 
దాంతుడు సత్య|వతు(డు కృతజ్ఞు(డు ధరణీ 


కాంతా గసుతుండు రాఘవ 
డింతీ! పితృరాజ్య మాతః డేలం దగయే? 


47 


240 


241 


242 


243 


244 


£49 


48. 


నిర్వచన రామాయణము 


రాము(డు |భాతల భృత్యుల 

సేమ మరయు. దర్మడింబోలి చిరజీవను(డై; 
రామాభిషేచనంబన 

నేమి మునింగ౫ కుబ్ద | యింత యేడ్చెద వేలే? 


నూటేండ్రదాంక రాఘవు( 

డా రాజ్యము నేలుగాక యవల భరతు(డున్‌ 
బారంపర్య|క శుమున 

భూరమణుం డగునుగాక పురుషర్హ భుండై 


వర్శమానంబు శుభదమై వజలుచుండె 


భావి కల్యాణదాయి కా(బోవుచుండె 

రామునికి భరతునికి నింకేమి కొదవ? 

యింతగా6 దలడిలెద వేమె కుబ? 
Mm ఇల % 


“అ రాము. డనిన నాకుం 


గారాబము గలదు భరతుకంకొను మిగులన్‌ 
శ్రీరాముండు నను భకిన్‌ 


.గొరవమునం గొలుచుం దల్లికంకె ఘనముగన్‌. 


రాము డిప్పుడు పట్టాభిరాముండైన 

భరతు(6 డా వెన్కనే పట్టభదు6 డగును; 
రామచం[దుండు నెంతయో (పేమతోడ, 
దనవలినె తమ్ములను జూచుకొనును గాదె (౧ 


అనుచు నిట్టిమాటలాడు కైకంగాంచి 
యధికదుఃఖపరవశాత్మ యగుచు 


. నిడుదవే(డియూర్పు లడరించి మంధర 


పట్టరాని కిన నిటు లనియె, . 
ఉం ఈ. 


246 


247 


248 


249 


250 


201 


అయోధ్యాకాండము 5 
కైక తెలివిమాలినతనమునకు మంథర కినిసి 
కైకకు అసూయ 'రేకెతించుట 


“మెేలుంగిడు నెజుంగని 

. గోలా! మూఢమతి శోకకుటిలవ్యసనో 

ద్వేలమహాఫజ్ఞలనిధి( 

గూలియు నినః నీవె తెలిసికొనవైతి గదా! రండి 


రా జయ్యెనేని రాము(డు 

రాజగు నాతనిసుతుండు రామునివెనుకన్‌ 

రాజకులంబున ని(క నే 
యోజను భరతుండు నిలిచియుండును చెవుమూ |! సీర్‌ల్రి 


రాజసుతులై నయంతనె 

రాజు లగుచు నేల నెల్లరకు నర్హ ంజే? 

యోజింపు భామినీ! య 

ట్రే జరిగిన నీతి నిలుచునే రాజ్యమునన్‌? 294 


కావున బ్యేష్టసుతున కే 

భూవల్లభు లాత్మరాజ్యమును గూర్తురు; 

శ్రీవిలసిత గుణగణ యుతు 

లౌ వేణుకుమారు లున్ననైన శుభాంగి |! 2 


కరుణామయి! నీ కొడుకగు 

భరతుడు సుఖవందచితు(డు నభాగ్యుండు నగున్‌, 

ధరణీందునిసుతు( డయ్యును 

నరనాథుండుగాక యిక ననాథుండు నగున్‌, . £96 
నిర్వ రా_1] 4 ( 


50 


నిర్వచన రామాయణము 


ఇంత యెటి(గి తెలుప జెంతకు నే రా(గ 
నీ వొకింత నను-గహింపలేక 

యా సపత్ని వృద్ధి కానందపడుచు నా 
కీవు లీయ వచ్చి తెంత తెలివి ? 


ధరణీరాజ్యంబును ని 
ర్భరము నకంటకము(జేయ రాముడు రాజై 


భరతుసికి6 గూర్చు దేశాం 
తరమో లోకాంతరంబొ తథ్యంబు సుమా! 


పసితనమునుండియును మనభరతు నీవె 
తండి కెడజేయుచుంటి తాతకడ కంప, 


సన్ని హితవర్తనమున వృక్షముల కైన( 


[బబలు6గొదె స్నేహంబు పరస్పరంబు. 


అన్న భరతున కీ నువశు. డాప్రు(డైన 

యట్టి శతుఘ్ను ( డిటనుండు నన్న, నతడు 
లు a 

భరతుతో వెనువెంటనే యరుగుచుండు.( 

గలసి రామునితోడ లక్ష్మణుడు వోలి,. 


ఉవిద ! శతుఘ్ను ణే తండియొద్దనున్న 
యన్న భరతుని. గాపాడ ననువుపడదె ౪ 
కప్టెలను గొట్టి జివించుక అకునుండి 
ము నా చుట్టుపొదలు రక్షీంచునట్టు. 


రాములు లక్ష్మణునకు నా 
రామునకున్‌ లక్ష్మణుండు రతకు లగుటన్‌ 
శ్రీమహితు లశ్వినులవలె 


రాముడు లత్మణు(డు సోదర |పేమయుతుల్‌. 


299 


260 


202 


ర్‌, 


a ఆ య *¥ 
స్‌ we? య పెం మోకా ఇ 
గళ Da జ్జ * 
PTET మాలా అ 
అ 0 న ey జ 
శ క్స్‌ 
న్‌ 
x త 


అట్టు గాన రాము€ డా అక్ష్యణునియెడ i చ 
నించుకైన. గిడు నెందయోడు న. 
భరతు నెడల నతండు పాపచింతనముల ne 


నె యొనర్పు చుండు నిది నీజంబు. Lvs 


ఏమైన నీ సుతుడు మా 

తామహాపురినుండి వనికిందరలి |బదుకుకే 

క్షేమ మని తోంచుచున్నది 
నా మదికిన్‌; నీకు నిది మనః పియమె కదా! 264 


జనకుని యనుమతి భరతుండు 

ఘనరాజ్యము 6 బడయు సదవకాశము చేకూ 

రునయేని నీకు నీ [పయ 

జనమునకు లఅభించుంగాదె సర్వశుభంబుల్‌. 269 


(పొప్తకాము.(€డెౌ రాముని పజ్జనుండి 

యాతనికి సహజామి._తుండైన భరతు 

డధికసుఖభో గి సుక్రుమారు. డక్కటకట ; 

భాగ్యహీను(ా యే రీతి [బదుకు నబలః 266 


. దారుణారణ్యమున మృగేందంబువాత 


బడగనుండిన గజయూధపతి విధాన . 


బలయుతుండగు రాముని బారింబడిన 


భరతు నిప్పుడు నీవు కాపాడవలయు. 267 


పూర్వమం దీవు నౌభాగ్యగర్విత వయి 

పరిభవించితి బామెను బహువిధాల; 

నేడు శ్రీరామమాత యౌ నీ నపత్ని . 

కినిసి నీ యెడం బగదీర్చుకొనకయున్నె? 268 


52 నిర్వచన రామాయణము 

చ.  సురుచిరరత్న కాంచన విశోభితశై అపురాఢ్యయా వసుం 
ధర సకలంబు రామునకు దక్కుట నిక్కమయేని నివు దు 
ర్భరతర దుఃఖసాగరతరంగపరంపర దూలి దీనవై 
భరతునితో. బరాభవముపాలయి పోవుదుగాదె భామినీ! 26 


గి. అవనినాథుండు రాముండే యయ్యెనేని 
భరతునకు వినాశంబు తప్పనిదిగాన 
నీ కొడుకు భూమిపతి€ జేయ “ని సపత్ని 
కొడుకు నెడ(జేయ( గావించుకొనుము తెరువు.” ద? 


రవ సరము 
మంథర దుర్చోధవలన కైక రాంబోవు చెడుగు నెటుంగుః 
గ్రీరామాభిషేకభంగ నిశ్చయము. 


క. అని మంథర పురికొల్సిన 
విని కైకయుం గలుగుచెడుగు విస్పష్టముగాం 
గని (కోధజ్వలితాస్యం 
బునం బొగులుచు వేండియూర్చు పొగ లెగయ ననెన్‌, 27 
క. “ఇపు డీ క్షణమున రాముని 
విపినంబుల ' కనుపుదాన వేగమె భరతున్‌ 
విపులావనితలమునకున్‌ 
' నృపతిగ( బట్టా భిషిక్తునిం గావింతున్‌. 27 
క, ఓ మంథర! మనభరతుం 
డీమహిరా జెట్టు లగునొ యిపు డెట్టయినన్‌ 
రాముండు గాకయుండునొ 
"యా మార్గ మెజుంగ. జెప్పుమా శీ ఘముగన్‌.* 21 


అయోధా కొండము 


53 


మంథర శె కకు దశరథుడు మున్ని చ్చిన వరద్వయము 
(an 


నెటింగించుట 


ఈ రితి DE పలుకన్‌ 
శ్రీరాముని వెభవంబు( జెటుప(దలంచు పా 
పారంభ కుమతి మంథర 


యా రాణిం గాంచి యిట్టు లనియె ముదమునన్‌. 


“దేవి! మేలు మేలు దెలిపెద నిప్పుడే 
భరతు( డొకండె |పభుత6 బడయు వెరవుః : 
సీవు మజిచినావొ యెజు(గవో దాచితో 

నేను దెలుప వినగ నిచ్చ గింతొ? 

నాచేతనె పలికించుట 

నీ చందంబయిన నళ్లై నే జెః ప్పెద నా. 
లోచింపుము విని తదుపరి. 

నీ చిత్తము, బట్టి చేయనే యగు జతురా |” 


అనిన గక యపుడు నును(బట్టుపాన్సున 


' నించుకంత యోసరిల్లి లేచి 


“ఏది యేది! చెప్పవే. శ్రీ ఘముగ నాకు 


_శేయమైన యా యుపాయ” మనిన. 


మజచితివొ దేవి! దేవా 


' సురఘోరరణంబు జరుగుచో నర్గితు(డై 


సురవరునకు నీ పతియగు 

నరవరుండు సహాయపడిన నా(టిచరితమున్‌ ? 
నేను చూడలేదు గాని యొకప్పుడు 

నీవె దాని తెలిపినావు నాకు; 

నిదియె పనికివచ్చు నెప్పటికైన నీ 

కనుచు మనసునందె యునుచుకొంటి. 


27% 


279 


276 


77 


278 


279 


ర్‌డ్త 


అ 


ర్‌ం 


నిర వచన రామాయణము 


తొల్లి సామంతులతో యోధగణముతో. 


దరలి ని విభుడైన దశరథుండు 
దక్షిణాపథమున దండకాటవి. దిమి 
ధ్వజుండైన శంబర దైత్యుపురికి 
వెజయంతమునకు వాసవుపక్షాన€ 
బోయి ఘోరరణంబుచేయు నపుడు 
నూజుమాయ లెజుంగు నా రాక్షసేశ్వరు 
సేన దేవతల కజేయ మగుచు 


సమరరంగ మెడలి క్షతవిక్షతాంగులై 
యలసి నిద. జెందు నమరవరుల 
గుకుణింగి చుటుముటి వారలనెల 
రిం (EA) 6౬ య 
రేయి జి తవధము చేయుచుండ. 


వారిన్‌ మార్కొని నీ పతి 

దారుణముగ( బోరి డస్సి దగ మూర్చిల్లన్‌ 
దేరు మరలించి తేరిచి 

సారథ్య మొనర్చి నీవు సాకితి వతనిన్‌. 


అట్లు రెండుసారు ల మ్మృహాహవమున 
నతని రక్షసేయుకతన నీకు 

రాజు హృష్టు(డై వరద్వయ మిచ్చు ట- 
స్మృతికి వచ్చినదియె యిప్పుడై న? 


దేవా! కావలసినయపు 

డా వరముల. గోరుకొందు నని నీ వనంగాం 
గేవలసత్య|వతు(డగు 

నీ విభు. డా వరముగూడ నీ కిచ్చె గదా; 


280 


281 


B82 


2883 


క Fe 


రాము "నభిే షేకకార్యమున్‌ రాజు నిలిపి 
భరతు నభిషిక్తునింజేయ [బథమవరము 
రామునిం బదునాల్లు వర్గములు వనికి 
ననుప రెండవ వరముగా నడిగికొనుము. 


అడవులలుడి పదునాళేం 

డ్రెడమై రాముండు దిరుగునెడ రాజగు నీ 
కొడుకు పయి నెల్ల! పజలకు( 

గడుభ క్రి క్తియు గోర వంటి గలిగి దృఢపడున్‌, 


కాన నిపుడె నీవు కార్యంబు సాధింప. 
గోపగృహము( జేరి కుపిత వగుచు 
మైల (గట్టి వట్టినేల( బరుండుము 
పంతమూని యశ్వపతికుమారి | 


జేండు నిను జూడవచ్చిన( 
జూడకు మా విభునివంక 6 జూచి పిలువ మా 
ఇకాడకుము నేల పెండి 


యేడువ(6గా6 దొడంగు మతని హృదయము గలంగన్‌. 


వల్ల భునకు నియం వ గలదొ 
నే నెజుంగుదు నిందు సందియము లేదు; 
నీ [పియముదిర్చ నా ధరణీతలేం|దు 

డగ్గి నుజుకుటకును వెనుకాడం బోండు. 


కన్నె త్రిచూడ( జాల(డు 

ని న్నలుగంగంజేసి జేండు నీ వలిగినచో 
వెన్నిచ్చి చనండు నీ పతి 

యెన్న(డు; నీ కొజకు నా కళకు 


55 


284 


286 


287 


288 


289 


56 నిర్వచన రామాయణము 


చ. తెలియవుగాని నీ చెలువుతీరును తీయము వెళ్లిదాన | గి 
పరికినపల్కు రాజు పొరపాటుననై నను దా(టనేర్చునే 
కలధనముల్‌ మణుల్‌ నగలు గైకోను మిచ్చెద నంచు వచ్చి. సీ 
యలుకను es నివు డాతండు; నీ కవియా [పియార్థముల్‌ ? 


290 
ఆ, 'అతండు వచ్చి నిన్ను బతిమాలి బతిమాలి 
కోరు మేమియెన( గూర్తు నన్న 
నాడి తప్పకుండ నానలు వెట్టించి 
యా వరద్వయంబె యడుగ వలయు: "291 


చ. మజవకుమో. భయా ర్తనయి మాటికి మాటికి జెప్పుచుంటి స 
త్వరముగ రాము నెట్టయిన వత్సరముల్‌ పదునాల్లు కాన పా 
ల్పజిచు. వరంబుమాటయును భామిని నీ సుకుమారుంతైన యా 
భరతునికిన్‌ ధరాభరణపట్టము గట్టు వరంబు మాటయున్‌. 2902 


క. అ రాముడు పదునాల్రేం 
డ్రారణ్యకుండై చరించునప్ప డు భరతుం 
డారూఢ్‌ నెల్ల కాలం 
బీ రాజ్యము ) బలిమికలిమి తు గలుగున్‌, 2993 


క. భరతునకు పట్ట మిడయగా 
వర మడిగెడువేడ్క రామువనవాసంబున్‌ 
మణఅవకుమొ వెజవకుమోొ 
భరతుని కా వరముగూర్చు పరమార్థములన్‌, 294 
క, అడవుల కేగిన రాముని 
మెడ ననురాగం బడం౦గు నెల్పపజలకున్‌; 
పుడమిని హతశ|తుండై | | 
యొడయుండై భరతు( డేలుచుండు, హ్‌ 299 


అయోధ్యాకాండము. 57 


రాముండు పదియునాశ్టేం 

.డ్రామెయి, దిరుగాడి వచ్చునంతకు మున్నె, 

రమంతుడు మన భరతుడు 

శ్రీమంతుడు హితజనుండు సిద్ధార్హుం డగున్‌, 296 


ఇదియె సమయంబు దాంటిపోనీయవలదు 

భయపడక భర్హనెట్లా నిర్బంధపటిచి 

రామపట్టాభి షె షికకార్యములనుండి 

తెగువ నాతని మరలించితీరవలయు. * 297 


అని యిటు మేలు గీడుగ ననర్ధము నర్ణముగాంగ నుగ్గడిం 

చిన మటుగుజ్జుమా రా టలను జేటుతలంపాగ కెక వి| భమం 

బును గని తప్పుదారిపడిపోయెడు గోడిగరీతి నెమ్మనం 

బున( |బమదంబునిండుకొన( బొంగుచు మంథరగాంచి యిట్లనెన్‌. 


మంథర బోధను విని యామెను గొనియాడుట 
ఇంత సమయజ్ఞురాలవు 

నింతటి పియవచననిపుణ వీ వనుచును నే 

నింతవటి కలిగ గుబ్బల 

మంతున 'కెక్కితివి నివు మానితమతివై. £99 


నీ వొకతెవె నా హితముం 

గావింప(గ నాకు గార్యగతు eee 

గా వలి వీవు తెలుపక. 

యే వలతినె విభు కుతంత మి'కైజు(గుటకున్‌? 800 


అతివికృతవ|కవికలాంగు లై లెనవార 

లెందణో కుబ్ద. లున్నార లీ జగాన 

కమ్మగాలికి వంగిన తమ్మివోలె 

నాకు నీ వెంతొ పియదర్శనవు గదమ్మ! 801 


56. 


ర్‌ం 


నిర్వచన రామాయణము 


4 


నీ భుజంబు లున్నతములై నెగడుటం గని 


. కనలి నీ జొమ్మెగసి వాని గాల్బదొక్కె; 


మూ(పులును జొమ్ము పైంబడు టోపలేక 
పాన్నపూబొడ్డు నీ బొజ్జ సన్నగిల్లె. 


నిండుకొనియుండె6 గటి; పా 


లిండులు గు త్రములు చెండులే యనవచ్చున్‌; 
నిండునెల. బోలి నీ మో 
స దింకేమి చెప్ప నొప్పులకుప్పా | 


మొలనూల్లంటల రవళిన్‌ 
గలకల న గటితట మోహో | 
తులకించెడు నీ జంఘల 


చెలు వడుగులనిడివి .కెంతొ చె న్నొనం గూర్చెన్‌. 


నున్న నిడుద తొడనిగ్గులు 

సన్నని వెలిపట్టుచీరచాటున మెజయన్‌ 
సన్నిధి నడయాడుచు నా 

కన్ను దనుపు రాజహంసిగతి నుంటిగదే | 


వే మాయల శంబరునే 

నీ మాయలచేత గెలువ నేర్తువు గాదే! 

నీ మేనిగూనులో నె 

న్నోమాయలు నీతు లూహ లున్నవి సుమ్మో. 


_భరతుం డెలమి పట్టభ్యదు(డై నంతనే 


యడవింబట్టి రాము డరిగి నపుడె, 
బండికుంచమట్టు లుండు నీ గూనికి 
కుందనంపుగొలుసు( గూర్తు( కుబ్ద! 


802 


804 


0౮ 


806 


807 


ట్ర 
mM 


అయోధ్యాకాండము 


ఉరుసంపత్కరములు నా 

వరములు ఫలియింవి మేలు వర్షిలినపుడే 
పరమానందంబున నీ స్ట 
పాజడున బంగారుపూ+త పూయించెదనే. 


ఉదిరివన్నెల తిలకంబు నుదుట నుంచి 
కనకమయభూషణము లంగకముల( దొడిగి 
మేలివలిపట్టుచీర నెమ్మెనం దాల్చి 

తిరుగ జూచెద నిను వేల్పుందెజవం బోలె. 


చందమామ నెదిరి చొకళింపంగం జూలు 
నందమైనమోము నల్ల నెత్తి 

నీవు తిరుగుచుండ ని షా రెల్లు 
శిరమువంచుకొనరి సిగ్గు(జెంది. 

కుబ్బ | నన్ను నీవు కొల్చుచున్నట్టులే 
భూరిరత్న మయ విభూషలై న 

కుబ్బలెల్ల ( జేరి కొల్చుచుండెదరు నీ 
పాదపద్మములను |బతిదినంబు. . 


. అతిముదమార నిట్లు కొనియాడుచు. బానుపునందు వేదికన్‌ 
హుతవహుకీిలంబోలి వెలు(గొందుచునుండెడి శైక( గాంచి యీ 
రుతుకము లేల లెమ్ము పనిగొమ్ము విభుం డెటువచ్చులోననే 
గతజల సేతుబంధనముగా( జెడనాడకు మున్న కార్యమున్‌.” 812 


కైక మంథరబోధ వాలించి కో పగృహము చేరుట 
అని కుబ్ల బోధింప నాయత నయనయు( 


గమనియసొభాగ్యగర్వితయును 
నంగనారత్నంబు నైన మహారాజ 
యా కైక కోపగృహంబు( జొచ్చి 


59 


808 


809 


d10 


811 


60 


నిర్వచన రామాయణము 


మూల్యంబు లిడరాని ముత్యాలసరులను 


_వరణీయమంగళాభరణములను 


చెలువంపుమెయినుండి తొలంగించి పడవెచి ' 


చెలువంబుమాసిన చీర(గట్టి ' 


వగపు మితిమోరినటుగా వట్షినేల 
య © 


 బంగరుశలాకయుంబోలె€ బవ్వళించి 


కూడ వీడక వచ్చిన కుబ్దం గాంచి ' 
నిట్టుసురుగుట్టు దోంపంగ నిట్లు లనియె. 

ఏ నిట. మరణించుట యో 

కానకు రాము నెడలించి ఘనరాజ్యము నా 
సూనున కిప్పించుట యో 


కానగు. నిందేదొ యొకటి కడపటి శ 


ఈ వెంట నేదొ యొకటి ధ 


రారమణుండైన పంకిరథునకొ మజి నా 

కూరిమి జనకునకో నీ | 

వోరిమి( దెలుపంగవలసియున్నది కుబ్దా! 

బల్లను బంగారము. మణు ' 

లొలను; భూషణములొల, నొలను సిరి నా 
౧ ౧ 9) 

వల్లభుడు రాము ధరణీ. 


వలభు6 గావింప (బతుకువలనే యొలన్‌. 
ap) ౧౧ 


ఈ విధముగ దశరథవిభు 
దేవి భరతమాత కైక తెగువ బలుక మా 
యావచన రుబ్ద రాణికి 


. శ్రీవాందగ క్‌ గీడు చెంద(గ ననియెన్‌. 


818 


814 


816 


అయోధ్యాకాండము 61 


ks ఇపుడు పట్టభ్యదుండే రాము€ డైనచో 


నుడికి మిడుక వలయు. గొడుకు నీవు 


_ నిది యెటింగి భరతుండే విభుం డగునట్టి 


వెరవుతెరువు విధిగ వెదకి కొనుము, 318 


మాటిమాటి కిట్టు మంథర విరంజిమ్ము. 

ములుకు వ స గైక యుభబికి యులికి 

విభుససేంత కలిగి విస్మయంబునం. జేతు 

లెద గదించి మజల నిట్లు లనియె, $19 


“మంథరా! విను మిచటి నా మరణవార్న 

వేగ మీావేగి వినుపింప విభుడు వినుటొ 

వనికి రాముండు చన(గ నీవసుధ 'కెల్ల 

'భరతు( డీశుండు నగుటయో జరుగుంగొక. 20 


కోరను స్నానపొనముల;,,; గోరను హారవిభూషణంబులన్‌; 
గోరను భక్ష్యభో జ్యముల(; గోరను చుదనగంధధూపముల్‌ ; 


శ గోరను పుష్పశయ్యలను; గోరను జీవితమేని కుబ్బ | నా 


కోరికదీట రాఘవు(డు గొబ్బునం గానకుం బోవకుండినన్‌” కి2ి। 


అతిదారుణముగ నీ గతి 

_బతిజ్ఞ (గొని భూష లొలిచి పాటి వయిచి భూ 

పతిత యగు కిన్నరాంగన 

గతిం దల గట్టుకొని నేల గైక పరుండెన్‌. 822 


భర్మమణిభూషలను దీసి పాజవైచి 


' కోపతమమాననము ముంచుకొనంగ నపుడు. 


విగతతారకమును దమోవృత్తమునై న 


యాకసముంబోలి 'కానంగ నయ్యెః గైక 828 


62 


oe 


నిర్వచన రామాయణము 
[= సర్గము 

పాపమతియైన యా కుబ్దపలుకు నమ్మి 
కుత్సిత కుబోధనల, జిక్కుకొన్న రాణి 
కైక పడియుండె నప్పుడు కటికనేల 
గరళశరవిద్ధయెన కిన్నరిని బోలి. 824 
ఆ విధి వివేకమపాతాత్మయైన కైక 
నెమ్మదిగ నట్టు కార్యంబు నిశ్చయించి 
“మంథరా | "నీవు గఅపిన మార్గ మెల్ల 
ననువుగా నున్న దనుచు నల్పన వచించె. 9 ల్‌ 


మునుకొని' మంథరావచనముగ్గయు దీనయునైన కైక చిం 
తనము నొనర్ని చిత్తమున దాథశిన శోకము నా(కవెట్టి నా 
గినివలె నుష్ణనిశ్శ్వసనకీలల దీర్హముగా వెలార్చి స్వా 
ర్ధనిరతి. జిక్కె; నై జనుఖ తత్పరయై కృతనిశ్చయాత్మయె 82 


చెలియె యెప్పుడు రాణికి 

గలపనులం దీర్చు కుజ్జ శక దృఢమతిన్‌ 

దెలిపిన నిశ్చయమున్‌ విని 

ఫలించినది కార్య మనుచుం |బమదం. బందెన్‌. 327 


ఆ రీతిః గృతనిశ్చయాత్మయె యా దేవి 
బొమముడిపాటు మోమున. గదించి 
రోషసంకలితయై రుచిరమాల్యంబులు. 
దివ్యభూషణములు, దీసివైచి 
గగనంబునందుండి తెగిపడ్డ చుక్కల 
తెజుగున నవి నేల మెబజయుచుండ 
నెడనెడ( |బిదిలిన యేక వేణి బిగించి 
నలంగిన మలినంపు వలువగట్టి 


అయోధ్యాకాండము 63 
కిమ్మునకయుండి యా కోపగృహమునందు 
చిట్టిచా పైన లేనట్టి వట్టినేల 
కైక పడియుండె ససిదప్పి కళ దొఅంగి 
గళితసత్త్వయా కిన్నరాంగనను బోలి. 828 
రామపట్లా భిషే షక కార్యనులు దీర్వ 
సచివవరుల నియోగించి నభ ముగించి 
యపుడె వెలువడ్డ |పియమైన యా సువార్త 
వినందగు (పియార్హ కైకకు వినుతు ననుచు, 829 


దశరథుడు శుభవార ను దెలువుటకు 
'కె కభవనమునకు వచ్చుట 
యె 


కీర్తి మంతుండు దశరథ క్షితివిభుండు 

రాహుయుక్తంబు పాండురా|భంబునై న 

గగనముం బోలియున్న యా కైకగృహము 

శీతభానునివ లె |బవేశించె నపుడు, - లల0 


శాలికా కీర మయూర సంతతులచే 
రాజహంస కౌంచరవముచేత 
మంగళ సంగీత మధురవాక్యములచే 
సకలదాసీజనసమితిచేత ' 
లీలావిచి|తకేళీమందిరములచే , 
చంపకాశోకకుంజములచేత 
సతత |పసవ ఫలాన్విత లతా తరులచే 
(పకటాంబుపూరదీర్ది రికలచేత 


షడసోే పేతభక్ష్యభో జ్యములచేత 

స్వర్ణ మణి వేదికాసనసమితిచేత . 

సమధికాలంకృతాంగనా జనముచేత 

నలరి స్వర్షంబుబోలు న య్యంతిపురిని. . 831 


64 


రః 


నిర్వచన రానూయణము 
తమకమున జొచ్చి శేయ్యాగృహమును జేరి 
పొన్పుపై గైకం గనక విభాంతు( డగుచు 
కామపీడితు(డైన భూకాంతు( డప్పు 
డనుంగునతి6 బిల్చి |పతిలేమి నార్తి6 గుందె, 


(పియు డు వచ్చుసరికి( (బేయసి యా కైక 
యెదురుకొనకయుండు శకెపుడు లేదు; 
సుదతి కైక లేని శూన్యమందిరమున 

నృపతి యడుగువెట్టు కెపుడు చేదు. 


ఇప్పు డిట్టు లగుట కెంతయో చింతించి 
తెలివి లేమి స్వార్గకలితయై న 

కైక మది నెటుంగలేక దౌవారిక 

నడిగ “రాణి యెచట * ననుచు టే(డు. 


భూవిభు( డిటు (పళ్నింపంగ 

దౌవారిక కేలుమోడ్చి తత్త రపడుచున్‌ 
“దేవా! కోపగృహమునకు. 

దేవి చనియెం |గోధభావతీవత” ననియెన్‌, 


ఆ పలుకు విని మణింతగ 

క్షాపతి మతి చెదరి పేదలని కలం య సం 
తాపితుండై 'కనె రాణిన్‌ 

గోపగృహమ్మందు నెల గుములుచునుండన్‌, 


చీదిమివేయ (గం బడ్డ చిన్ని తీవనుబోలి 
క్రితిమోదయడ్డ దేవతనుబోలి 

గెంటి వేయ (గయబడ్డ క్రన్నరాంగనం బోలి " 
తెరణూరిపడ్డ యచ్చరనుబోలి 


శిరి? 


లీకేలి 


834 


0921 


లం 


అయోధ్యాకాండము 60 


[(భాంకిగొల్పంగం జేయ (బడ్డ మాయనుబోలి 
యరిక ట్రగాయుడ్డ పారిజింబోలి 
_వేంటకాని విసంవుటీ కెపోటున( దూలి 
గతిం దప్పుంగాయిడ్డ కరిణింబోలి 


కటిక నేలనుబడ్డ యా కాంత దరుణి: 

బాపచిత్త6 బాణ పియ భార్య6 గాంచి 

వృద్దు( డనఘు( డా |పభు(డు భావింపరాని . 

యధికదుఃఖవిహ్వల చిత్తు. డయ్యె నపుడు, ' : శీలి? 

దశరథుడు కైక ననువయించుట 

అడవి౭€ గూలంబడీన హాసిని గజపతి 

తమి దలిర్న మెను దడవినట్టు 

కమలనయనమెేను నిమురుచు నరపతి 
' కామ వశత బలికె. గడుభయమున, 8098 


“ఇప్పు డింతకోప మేటికిం గలిగెనో ' 

తెలుపు దేవి! నాకు6 దెలియకుండె; 

నెగ్గులాడ్‌నారె యితరు లెవ్వారై న 

బరిభవించినారె పరులు నిన్ను? 1 839 


. మంగళాంగి ధూళి (బుంగి యిట్టున్న ని 
న్నరయ నెంతొ దుఃఖ మయ్యె నాకు; 
నీకు మేలుగూర్చ నీ కోరికల. దీర్చ 
నేను గలుగ దుఃఖమెల నికు? 340 


పాతు సో(కినరత ని 

లాతలమున నొరంగి.నను6. గలంపంగ నేలా? 

కాతరపడ నేటికి? నీ 

. చేతమునం దున్నదాని, జెప్పుము తన్వి! 841 
విర్వ రా_1] 5 


66 నిర్వచన రామాయణము 


గి కలదెయేదే ననారోగ్యకారణంబు? 
తెలుపు మారోగ్యభాగ్యంబుగొలుపు వెజ్జు 
లెన్న (దగు నేర్పరులు మన కున్న వారు 
భామినీ | యిట్లు లు త్రలపడెద వేల? 842 


గి... ఎవరి కపకృతిసేయంగ నెంచినావొ? 

వేరు నీ క1షియంబు గావించినారొ? 

ఇంతి! యెవనికి మేలుసేయింప నెంతొ? 

యెవ్వనికి( గిడుసేయింప నెంతొ? చెపుమ. 848 


ఉ. ఎవ్య( డవధ్యు(డై న వధియించెద నాతని; దండ్యు. డైన వా 
డెవ్వ(డుగాని వాని విడియించెద; భాగ్యనిధిన్‌ దర్మిదు6 గా 
గవ్వయులేనివాని నలకాపతిగా నొనరింతు; నిప్పు డి 

ట్రి వ్వగం గంది కుంది కృశియించుటమాని .వచింవు మానినీ! 844 


క. నా వారు నేను గూడన్‌ 
సీ వశులము; నీ తలంపు నేం జెజుపుదునే 
జీవితమైన నెసంగెద 
సీ వలసిన దడిగినంతనే లలితాంగి |! 84 


గ. ఇంతి! నీయెడ న్యాపేమ యెంతగలదొ 
యంతయు నెణింగి యింత శంకింతు వేల? 
తెలుపు మిప్పుడె నీకోర్కి, దీర్చు వా(డ 
నాన యిడి. చెపుతారా బుణ్యంబుమో(ద. 84 


గ. మంగళాంగివె యుండియు మంటి నేల. 
నిట్టు లా యాస పడియెద శత జే 
అర్తి నెణీ(గింపు మిపుడె నే పత యరతు' 
నరుణకిరణుండు మంచు బో నడ(చినట్లు.” 4 


అయో ధ్యాకాండము 67 
గీ. ఉర్వీపతి యిట్లు వేండుచు నూజడింప 
న్మపియముల్తాడ సంసిద్ధయైన కైక 
భర్త నింకను నెంతయో బాధ పెట్ట( 
బట్టు పంతంబు, దెలుప నుష్మకమించి. 848 


క సరత 


కైకకు దశరథుడు కోవకారణ మెజింగించిన తీర్తునని 
"బాస యిచ్చుట 
A. అసమబాణశరాహతు. డైనవాని 
నధికతమ కామవిహ్వలుం డైనవాని 
లోలుండగువాని న మ్మహిపాలు( గాంచి 
యెంతొ దారుణముగ, గైక యిట్లు లనియె, 949 


గ “దేవ! నామన నెట్టి వ్యాధియును లేదు 
పరు లెవరు నన్ను6 బరిభవపణుప లేదు 
కలదు మదిలోన నా కొక్క కామితంబు 
తెలిపెదను నీవె దానిని. దీర్చ వలయు. ల50 


గ్‌, తీర్చ? దలంచితి వేని (పతిజ్ఞ సేయు 
 మపుడు తెలిపెద నీకు నా యభిమతంబు 
నాగం గాముకు(€ డగు రాజు నగుచు నామె 
' ముంగురుల; బట్టి యనె నగుమోము(6గనుచుు ప్రే 


గ్‌. “ గరువమున( గానకున్నావు; కాంతలందు 
"లేదు ప్రియురాలు నికంకు లేదు నాకు; 
పురుషులం దార్యు(డైన రామునిని మించి 
లేండు |పియు( డెవ్వ(డును నాకు లేడు లే(డు. 952 


68' 


నిర్వచన రామాయణము 


అబితు( డాఢ్యుండును మహాత్ముండై నవాండు 
(పాణములక౦కు నా కిష్టమైన వొాండు 
నైన రామునియాన నే నడుగుచుంటిం 
జెప్పు మే కోర్కిగలదొ నీ చి త్రమందు. 
కాంత! నే నెవ్వని నొకింత గానకున్న 
నొక్కతుటియెన జీవించియుండలేనొ 
యట్టి రామునిపై నొట్టువెట్టుకొంటి . ' 


చెప్పు మే కోర్కిం గలదొ నీ చిత్తమందు. 


నాకంకును భరతాదులు . 

నా కొమరులకంశె( |బియజనంబుల కంెన్‌ 
నాకు, (బియుండు రాముని'పే( | 

జేకొంటిC దితిజ్ఞః గోర్కి చెప్పుము తీర్తున్‌. 


నా మనంబునెంచి నా బాసల |గహించి 
నా కలంత గాంచి నను గుజీంచి 
యిష్టమేమి గలదొ యిపుడైన నెజీ(గించి 
మనిచికొనుము నన్ను మంగళాంగి | 


"ఓ కరుణామయి! నీ పయి 


నాకుం గలపేమ యెటి,గి నను శంకింపం 
బోకుము; నా సుకృతముపై 


నాంళళయిడీ వచింతు శపథ; మడుగుము పియమున్‌.” 


అని తన తలపున కనువుగ 

ననిన మహారాజుపలుకు లాలించి ముదం 

బును గాంచి మధ్యవర్తుల . 
యునికి( గనక కైక యతని నొప్పించుమతిన్‌. 


శ్ర 


శ 


gr 
J 


రక 
శ 


అయో ధ్యా కాండము 


' అభినుతంబు( దీర్తు నని విభుం డాడిన 
"బాస లెల్ల దిట్రపణచుకొనంగ 


గకైదుటను దో(చు కాలమృత్యువుకంకొ 
భయద మగ్గు దురు క్రిం బలికె నిట్టు. 


కన్నకొడుకుమో(ద బున్నెంబుమో(ద సీ 


వాన వెట్టి చేసినట్టిబాస 

| తిదశకో టిసంఖ్య దివిజులు శుచిముఖు 

లాలకింతుగాక ! యననినాథ | 

అదిత్యు(ఢు సుధాంశు డాకాశము (గహంబు 
లహములు రా|తులు నభిలదిశలు 


దైత్యయు కంబు పాతాళంబు |పత్యక్ష 


దైవతంబైన యీ ధా|తిదేవి 
సిద్ధ గంధర్వ (పసిద్ధమౌ స్వర్గంబు; 
బొగడంగ( దగు నెల్లభువనములును 
కులదేవతలు రాక్షసులు పంచభూతంబు ' 
లితరంబులైన దేవతలు గూడి 


నిత్యసత్య[వతు(డు ధర్మనిశ్చలుండు 
సిద్ధతేజస్వియును సమాహితుండునైన 

యీ విభుండు నాకు వర మాయ నిడిన బాస 
కిపుడు మోరెల్ల సాక్షు లయ్యెదరుగాక ! 


అని మహాధన్వి దశరథమనుజవిభుని౬. 
గైవసము( జేసికొని యరికట్టి పొగడి 
యతని వరదుని గామమోహాత్తుని| జూచి 
పాపమనుతి కైక యిట్టు లుపకమించె. 


69 


లిల్‌9 


860 


70 


నిర్వచన రామాయణము 


“ధరణీశ ! పురావృత్తము 
సురాసురరణంబు తలపు జొచ్చినదే ! యా 
దురమున దనుజేశు(డు నిను( 

గొర పాణముతోడ మూర్చగూర్చెను6€ గాదే! 


అపుడు నీ పాణములు నిల్పినట్టి నాకు 

నెలమి రెండువరంబుల నిచ్చినావు; 

దాంచితిని నీ కడనె కాని ధర్మనిరత ! 

దేవ! నా కిప్పు డవి _పసాదింపవలయు. * 
కైక దశరథుని వరద్వయ మడుగుట 

అడుగు మొసంగెద నని యొ 

ట్రిడుకొంటివి; ధర్మ మెడలి యిడవే నివుడే 

విడుతు నుసురు, ని నికృతిం 

బడి యింకను బుడమి నేను |బదుకం గలనే?” 

అనిన నెజుకుపాట విని వచ్చి యురిలోనం 

దగులుకొన్న యడవిమృగములాగు 

చెలువమాటమా|త జే కెటుంగక రాజు 

ధర్మపాశమునను దగ్గులుకొనియె, 


అట్టు వల(బడ్డ వరదు న య్యధిపు( గాంచి 
దేవ! నీకడదాచిన నా వరముల 

నే విధంబుగ నా కివు డీవలయునొ 

వినుతు విను మని కైక యిట్టని వచించెం 


“మహిప | రామాభిషేకసామ। గితోనె 
భరతు నభిషిక్తు.జేయుట |పథమవరము; 
ఆ రణావని నాడు నీ వలరి యిడిన 
వరములన్‌ రెండవదియు నీవలయు నేడు. 


808 


304 


807 


అయోధ్యాకాండము 71 


క. కోరెద.నది పదునాళ్లేం 
డా రాముడు దండకావనాంతరసీమన్‌ 
జిరాజడినధారి జటా 
. ఛారియునవై యుండవలయు6 దాపసి యగుచున్‌, 869 


క. _ భరతు€ డకంటకముగ యొ 
వరాజ్యమును బడయవలయు. బరమములగు సే 
వరములు మునుపటివే; నే 
నరయ వలయు నిపుడె రాము డడవి కరుగుటన్‌. 870 


చ. కులమును శీలమున్‌ దలంచుకొమ్ము; భవమ్మును సార్థక ంబుగా 
నిలువుము; సూన్ఫత్యవతమునే వెలయింపుము, పజ ఖు! ని 
ర్మలమగు సత్యమే యిహపరంబుల నుత త్రమమార్గమంచు[ బె 
ద్దలు బుషినత్తముల్‌ పరమధార్మికు లన్నది విన్నదేకదా ! "87! 


12-వ సర్ణము 


కై క దారుణవచనములకు వరద్వయమునకు 
దశరథుండు చింతించి మూర్చిల్లి తెలివీనందుట 


గీ. కైక యతిదారుణముగ నీ గతి వచింప 

నధిపు+ డాలించి దుఃఖాకులాత్ను( డగుచు 

నెంతొ చింతించి చింతించి యెజుకదప్పి 

యటులె మూర్చిల్రి; కొంతసేపటికి. దెలిసి. 972 
క. “ఏమిది కల గనుచుంటినొ! 

నామది విభమమొ ! తొంటి నా.భవఘటనం 

బేమైనం దోంచెనో! చి 

త్రామయమో | కాక యిది యథార్థం బగునే?” fgg" 


72 


ee 


నిర వ్ర రామాయణము 


అని యిట్లు చింతించి యనుతాప మందుచు 
నా 'కైకమాటల కడలు గన్న 


వసుధాధిపుండు కొంతవడికి. దెల్విం గాంచి 


యాండుబెబ్బులిగన్న లేడింబోలి 
విపులదుఃఖార్తిచే వేధితు(డై నిరా 

సన రణమౌ నేలపై* జదికిలం బడి , 
వరమర్మతబలముగ్ధగరళసర్పములాగు 

వేండినిట్టూర్నుము విడిచి కనలి 


యెంత. దారుణ మెంత దురంత మనుచు 


_నధిక శోకోపహతచిత్తు.2 కలంగి 


వర్ల నాతీతమైన యవస్థ నంది 

తల్ల డిల్లుచు మరల మూర్భిల్లి పడియె. 
భూపాలు( డంత నెంతో 

సేపటికిన్‌ దెలిసి మనసుచెడి దుఃఖితుండై 


కోపాగ్ని ళిఖలం జిమ్మెడి 
చూపులతో. గైకవంకం జుటిచుటిం గనుచున్‌, 


“ఓపీ కూరురాల! యో కులనాళినీ! 


యోసి దుశ్చర్మిత। యోని కుమతి! 
ఏమి కీడుచేసెనే? నీకు రాము! డే 
నేమి చేసినానె యెగ్లు నీకు? 


తన కన్న తల్లి కం కెన్‌ 
ఘనముగ ని న్నెంచో సే సేవనం గావించెడి రా 


మునికా యింతటి యపకృతి 


నొనరింపం దలంచుచుంటివో దుష్టమతీ ! 


874 


875 


477 


అయో ధ్యాకాండము 


గరళకలితతీ వ కొలసర్సిణివి న 


వగుదు వని యొకింత యరయ లేక 
నృపకుమారి వనుచు నీను నమ్మి తెచ్చి నా 
చేటుకొజకె యింట జేర్చుకొంటి. 


జీవలోక మెల్ల శ్రీరామచం1దుని 
సుగుణగణము నెంచి పొగడుచుండ 
నిష్ట. డైన కొమరు నే యపరాధంబు 
నెంచి విడుచువా(డనే పిశాచి! 


నేను గౌసల్యను సుమ్మితనైన విడుతు 
నేను రాజ్యేందిరను (పాణమైన విడుతుం 
గాని పిళృవత్సలుండు (పియు.డైన యట్టి 
వినుతగుణధాము రాముని విడువం జాల. 


తనయా[గణి నారాముని, 
గనుచున్నకొలంది. గౌతుకము వర్థిల్లున్‌ 
కనుదోయి కాత( డెడమై 

చనినంతనె మేను వీడి చనునా యుసుదల్‌. 


సవితలేకయుండ జగము నిల్పునుగాక 
సస్యముండుగాక జలము లేక 

కాని రాము నెదుట. గనకున్న నామేన 
నుసురు నిమిషమైన నుండ(బోదు. 


చాలు. జాలును బాపాత్మురాల ! యింక 
నైనవీడుము ని నికృష్లా భిలాష; 
పాదముల? బట్టియెనను (బణతు లిడుదు 


నన్ను మన్నించి. నాకు. | బసన్న వగుము, 


75 


3876. 


979 


880 


861 


982 


74 నిర్వచన రామాయణము 


గ్‌, పరమదారుణమైన యో పాపచింత 
యేమిటికి నీకు. గల్లెనో యెజుంగకుంటి 
నాకు భరతుపై (పేమయున్నదియొ లేదొ 
నీ విటు పరీక్ష చేయుచున్నావొ యేమొ? ' 884 


చ, అదె నిజమైన రాము విపినాంతర సీమల కంపుమందు వే? 
మదిమది నీవు శ్రీయుతు(డు మాన్యుండు ధర్మరతుండు రాముడే 
మొదటి సుతుండు నా కనెడు మున్పటిమాటల కర్భమేమి? నా 
ముదమున కాడితో యతని (మొక్కులు సేవలునంద నాడితో.080 


ఆ. అట్టిదుష్టచి త్ర వగుటచె నివు రా 
మాభి. కలా మ కార్తి గుంది 
పరవశాత్మ వగుచు బడియుంటి వీ కోప 
గృహమునందు నాకు( గీడు దలంచి. 986 


క, అనుపమ నయమతి వగు నీ 
మన మిటు విపరీతగతిని మారుటవలనన్‌ 
మన యిక్షాకుకులమునకె (| 
యనర్ధ్థము ఘటిల్లె నేమియనః గల నింకన్‌. 887 


క, ఓ వనజాయతనయనా! 
నీ వెప్పుడు ననుచితము ననిష్టము నాకుం 
గావించి యెజు6గ విప్పుడు 
నీవే యిటులంటి వనుచు నే నమ్ముదునే? 388 


క. నరనుతు(డు పూజ్యుడగు నా 
- భరతునితో సము(డు రామభ్యదుం శ 
బరమానందంబున( బ 
ల్మరు నాకెటి(గింతుగాదె మంగళచరితా | 889 


అయోధ్యాకాండము 75 


నోరెట్టు లాడెనే శ్రీరాము వని కంప 
నీ రీతి, బదునాలు గేండ్రదాంక 

మన సెట్టు లొప్పెనే మదన సుందరు రాము 
'జడదారగాంేసి యడవి నుంప 

తల పెట్టు వచ్చెనే తనయాధికుని రాము 
్యడవుల నిడుమల నడల(జేయ 

రసి యెట్లు కలిగెనే కరుణాకరుని' రాము 
భైరవారణ్యాల పాలుసేయ 


ధర్మనిర్మలచరితు నుదారయ శకుని 

| పేమధాముని లోకాభిరాము రాము 

నట్టి మన రాము విడనాడుమనుట _ దగునె? 

యిట్టి వెడబుద్ధి నీకేల పుశ్లై దేవి? 890 


కన్న కుమారు(డు భరతుని 
కన్నస్‌ రాముండు సేవ గావించును నీ 


. కన్నన్‌ భరతునియం దింక 


నున్నఘనత యేమొ తెలియకున్నది నాకున్‌, 891 


ని చెప్పిన కార్యంబుల 

నే చేయగ నిన్ను(గొలువ నిను( బూజింపన్‌_ 

నీ చిత్తము దనుపంగ నిం 

కే చనువరి గలండె రాము( డీతడు దక్కన్‌. 802 


అతివ ! మనకున్న దాసీజనాళిలోన 

నున్న పరిచారకులలోన నొక్కరైన 

రామునెడ నిందనే నపరాధమెని 

వినిచి నట్లు నే నెన్నండు విని యెజటు౦గ, . 908 


. నిర్వచన రామాయణము 


వురుషో తము:డగు రాముండు 

పరిశుద్ద స్వాంతు( డగుచు. |బిజల( |[బజలుగా 
నరయుచు |బియముం గూర్చుచు. 

జరి తార్థుం డగుచు నుండె తనంంతకు (డ్రై 


నిరతశుుశూష గురువుల; నిత్యదాన 
కలన నర్గుల( శృతుల; గార్ముకమున, 
నఖిల భువ నరులకు సత్యనియతి గెలుచు 
Corn ను వీరరాఘవుండు. 


ఇ 


గురుసేవ గ నము విద్య,యు 
వరదానము శౌద మార్గవము మి, తతయున్‌ 
నిరతత్యాగము సత్యా 


* చరణము నివియెల్ల రాము సహజగుణంబుల్‌ , 


'మానసంబున( గపటంబు లేనివాడు 


అసమతేజంబునందు మహారి ర్షినిభుండు 
దివ్యమంగళగుణముల దేవనము(డు 
నైన రామునిపై నెగ్గులాడె దేల? 


లోకపియతమవాదియు' 

నాకు6€ బియుండైన రామునకు న్మపియమున్‌ 
నా కలనైన6 దలంపసు 
నీకొఆ క్మృపియముచెప్ప నే నోర్చెదనే? 


శమ, మిందియదమనము స 
త్యము ధర్మంబును గృ తజ్ఞ తామతియున్‌ భూ 
తములయెడ నహింసయు. ద్యా 


_ గముగల సుతుకంకొ దిక్కుగలదే నాకున్‌? 


894 


896 


897 


898 


899 


de 


*మ, అని దుఃఖానలసం పత ప్రహృదయుండై శోకతీ(వార్తి మూ 
ర్భనముంగాంచి యిలాస్థలింబడి యపారంబై నదుఃఖాంబుధిన్‌ 


అయో ధ్యాకాండము 


జరితుండ మృతిసన్ని హాతు(డ( 


గరుణింపంగం దగినవా(డ( గడు దీనుడ ది 


కురి |పలపించెడి నన్నుం 
బరమక్ళపం బోవ నీదె భారము కైకా! 


పారావారావృత భూ 


మిారాజ్యం బెంతొ సం| కమించెను. 'నారున్‌ 


గోరిన సర్వ మొసంగెద 


_ శ్రీరామునియెడల( గినుక( జెందకు దేవీ! 


పదములంటియెన బతిమాలుకొందును 
అంజలించియైన నడిగికొందు 


నా మొజాలకించి రాముని రక్షంపు 


మిపుడు న న్నధర్మ మెనయకుండ. = 


LZ 


40U 


401 


402 


దను దా6టింపు కహ. దీనుడయి గాద్దద్యంబున నన్‌ వేడు థ్‌ 
ర్తను రూకేక్షణయాచుగైక గని నిర్జాక్షిణ్యమయై యిట్లనెన్‌. 403 


ల | 


* పారఠాంతరము 


మ. అని ఘనదుఃఖతాపహతుండై విలపించెడివాని, నష్ట సం 
జను బొరలాడువాని, జననాథుని, దుర్భరదుఃఖవార్డి మ 
న్నుని నను నుద్ధరింపు మని గోడున మాటికి వేండువాని భ 
ర్త ను గని రోషలీషణ నిదారుణ భాషల గైక యిట్లనెన్‌.. 


408 


78 


' నిర్వచన రామాయణము 


అధర్మ మెనయకుండ కాపాడు మని దశరథుండు కోరగా 


కె కవకము లిమ్మని నిర్బంధించుట 
యు 


రాజవై యుండి నాకు వరంబు లొసఃగి 
యేల యిచ్చితి నని యిష్పు డేడ్డు వేని 
ఛార్చికుండును వీరన త్రము(డు ననెడి 
ఖ్యాతి నే రీతి నిల్చుకోంగలవు నీవు? 
తోడిరాజర్షి వరులు నీతోడ(గూడి 

యీ వరద్వయ।పస్తావ మెత్తి నపుడు 


నిఖిలధర్మము లెజ్టింగేన నీవు వారి 


క మొగమువెట్టి యు త్తరం బభీయ+ గలవు? 


ఎవతె కాపాడెనో నన్ను బవరమందు. 
నేను జీవించియుంటినో యెవతె కరుణ 
నట్టి కైకేయి యెడ మిథ్యలాడితి నని 
చెప్పుకొందువు గాంబోలు సిగ్గుమాలి. 


నరవర ! వరముల నొసంగియు 


తిరుగుడు నుడి నుడివి మచ్చ దెచ్చుకొనుచు ! నీ 


సరిరాజకుల సమాఖ్య కె 

పరిహానము6గూర్చె దిట్టి పాపము గలదే? 
పక్షికై దేహ మిడి శిబి పథితుః డయ్యె 
కన్నువిడి యలర్కుండు పుణ్యగతులు గాంచె 
వేల దా(ట కంబుధిరాజు వినుతి కక్కె' 
(పతిన నిల్పుము నీవు పూర్వగతు లెటి(గి. 
దుర్మతంబుపట్టి ధర్మంబు విడనాడీ 
రాజ్యమునకు రాము రాజు(జేసి 
నిత్యసుఖముపొంకు నీవు కౌసల్యతో 
గూడి [కీడలాడ గోరుచుంకె? 


404 


405 
గా 
జ్జ 
408 


409 


అ, 


అ, 


అయో ధ్యాకాండము 


అది యధర్మమో ధర్మమో యగును గాక 
అది యసత్యమో సత్యమో యగునుగాక 
అన వెట్టి ని విచ్చినదాని కింక 
దిరుగులేదు; నా కిచ్చియే తీరవలయు. 
సీ వభిషిక్తుని రాముం 

గావించిన యవుడె నీ సకాశమునందే 


సీవు గనుచుండ విషముం 
[దావి యుసురు విడుచుదాన( దప్పదు సుమ్మా ! 


రాము(డి భూమిపాలు(డై రామకూత( 
నంజలించి జల్‌ గొనియాడుచుంటు 
నొక్కనా(డైన గని మనియుండుకం కు6. 


జచ్చుటయె మేలు నాకు నిశ్చయముగా(గ. 


క్రితితలేశ్వర ! తుదిమాటం జెప్పుచుంటి 
భరతుమో(ద |బదుకుమోద( (బతిన. జేసి. .. 
అడవులకు నిప్పుడే రామునంపుకంశె 
నింతకంకొ నా కిష్ట మింకేది లేదు, 
ఇటు లాడి భర యెంతయేడ్చుచునున్న 

లు అతి 
గక మాజుమాటలేక యుండ 
న్రపియంబు లాడినట్టి యా |పియురాలి 
నతండు జెప్పవాల్ప క మైచూచి. 

ఈ 


3 క మంకువటునకు దశరథుండు దూషించుట 
(“Rn 6 


రాజు భరతుంజేయ రాముని వనిషదోయ 
నడుగు పిడుగువంటి నుడుల కడలి 
ఘోరదుఃఖశోక ఘూ ర్లితచిత్తు(డై 

తల్లడిల్లి పోయె దశరథుం౦ండు,ః 


79 


410 


411 


412 


413 


414 


419 


80 


నిర్వచన రామాయణము. 
దేవి కైక ఘోరదీక్షను నిజక్కత 


శపథమును దలంచి యపుడు నృపు(డు 


రామ రామ యనుచు వేమాటు రోజుచు 
నొరంగి నజక(బడిన తరువుంబోలి. 


పతి యపు డున్నత్తుని గతి 


మతిచెడి రోగిగతి. బీడ్యమానుండును నుం . 


[తిత భుజగేందునిగతి నప 
గతలేజుండు నయ నడలు గడలుకొనంగన్‌, 


అట్లు. మతిచెడి రాజు డీనానను€ డయి 
శ. యిదె పరమా వార్థమం చీ యనర్థ 
మెవరు బోధించిచే? సివ మెత్తినట్టు 
లాడుచున్నా వు. సిగింతయైెన "లేక 


బాలవై యున్నయపుడు నీ శీలమందు 


_ నెటి లోపంబు నాక గన్పట్ల లేదు 
అ చ ర్ర్ర 


పడ(తి యిపు డది నీ నడవడినిబటి 
ee 
నాకు విపరీతరీతి గానబడుచుండె. 


లాజూ భరతు,జేయ రాముని వణ [దోయ', 
బట్టుప క్రై దెట్టిభయము పుకై ( 

నాకు లోకమునకు నీ కుమారునకు మే 
లలతువేని. నిటి తలంపు విడుము |! 

రు 0 


ఓసి |కూరురాల! ఓ నీచురాల | యో 
పాపకర్మురాల | పతితురాల | . 
నేను రాము€ డనిన నీకేల భయము? మే 
మే మేమి చెడుంగు చేసినామె నీకు? 


416 


417 


415 


తం 


420 


421 


అయో ధ్యాకాండము 
రాముని6 గాదని భరతుం 


డీ మహి నేలంగం గోర డెన్నండుగానీ 
రామునికంకెను ధర్మ బ 


లామేయు(డు భరతు' డంచు నాత్మ6 దలంతున్‌, 


అడవులకు. బొమ్ము నీవన్న యంతలోనె 
పాముపట్టిన నెజచందనూమ(బోలి 

గోము చెడి వెల్లనైన యా రాము మోము 
గాంచి నే నెట్టు సహియింపంగలను కైక! 


హిత పురోహత సచివ సమ్మతముగాంగ 
నేను బూనిన కార్య మి క్లై నయపుడు 
శ తువినిపాతమగు నాత్మసైన్య మురక్ష 


గను నృపునింబోలి నే నెట్టు గాంచంగలను? ' 


పాభవేక్షా్యకువంశసంభవత సీతం. 
డెడ్డై యయ్యును జిరకాల మేలె ననుచు 
దేశదేశాలనుండి యేతెంచి యున్న 
నరవ రేణ్యులు నవ్వరే నన్ను. జూచి? 


మహితగుణులు బహు[శుతుల్‌ మాన్యు లైన 
పెన్న పెద్ద లెందజొ వచ్చియున్న వార 
లిపుడు 'వారెల్ల శ్రీరాము.. డేండి యనుచు 
జేరి (పళ్నింప నే నేమి చెప్పువాండ ? 


నిలుపుకో సత్యమని కైక నిలువరింప 
నేను రాముని. బంపితి( గాన కనిన 
జేసెదను రామపట్టాభి* షక మనుచు 
నా సభ వచించుసత్య మేమైన దనరె? 


విర్వ రాష 8 


81 


422 


424 


420 


427 


82 నిర్వచన రామాయణము. 
ఆ, వనికి రాము నంపు నను€ గని కౌసల్య 
యేమిచేసి తనిన నేమిచెప్ప 
“నింత య్యపియంబు నే(జేసి యామె మో 
మెట్లు చూచువా(డ నింక మోద? 428 


ఉ. ఏ సమయంబునందు నను నిచ్చమెయిన్‌ దనియింప( గోడుచున్‌ 
దాసివలెన్‌ సభీమణివిధంబునం. గూరిమి ధర్మపత్ని గా 
నా సహజన్మురాలివలె నన్లని పెంచిన తల్లి పోలికన్‌ 
1గోసలరాజవ్యుతి ననుంగొల్బి భజించుట నీ వెణుంగవే? 460 


క. పియము లొనరించునదియున. 
పియవు తుని గన్నయదియు( |బియవాదినియున్‌ 
పియురాలగు నామెకు ని 
భయమున( |బియ' మాచరింప( బాల్లడ నైతిన్‌. 430. 


గ, సుదతి! నిమెడ నే(జేయు సుకృత మెల్ల 
నిప్పు డపకృత మగుచు న న్నేంచచుండె 
నామయ్యగసితుని నపథ్య+బు లైన . 
వ్యంజనంబుల గూడిన యన్న మట్టు. 481 


గీ. అంత్మపియమైన రామునే యడవి కంపి 
మాటదబ్బరచేసిన మనుజవిభుండు . 
నా తనయు నేమిచేయునో నీతిదప్పి 
యని సుమిత నమ్మునె యెన్న.డైన నన్ను? 482 


గీ, విపినముల, కేగె నా రామవిభు( డటంచు 
మామ దశరథుం డంతనే మడిసె ననుచు 
నక్కటా | య[పియద్వయ మొక్కమాటె 
విని పహింపగ౭ జాలునే జనకతనయ ? 483 


అయోధ్యాకొండము. 
హిమశిఖరిపార్ళ మున దురదృష్టకలన( 
గిన్నరుని( బాసి నెగులొందు కిన్నరివలి 
నకట! నాచే ము పాపకృత్వంబువలన 
మహిజ దుఃఖించి దుఃఖించి మడియ కున్నె? 


వనముల కరిగిన రాముని 


మనమున దలసోసి పోసి మహిజాత యిటన్‌ 


వనరుచు( గుములుట. గని నే 
మనంగలనె ? యామెయార్తి మానుప( గలనే? 


రాము నడవి కంపి నామేన6 |బాణముల్‌ 


' నిలుపయజాల నొక్క నముసమైన; 


నీవు విధవ వగుచు నీసుతు భరతుతో 

నేల యడ్డు లేక యెలుకొనుము, 
అమృతకళం దో(చు విసపుమద్యంబు( |దావి 
యవల [గహియించుకొన్న మద్యపుని(బోలి 
గుణవజివి రూపవతి వనుకొన్న నేను. 


నిప్పటికి నిన్ను నసతిగా నెజింగికొంటి. 


ఈలపాటల. జొక్కించి జాలమందు 
జింక జిక్కించుకొని చంపు చెంచురీతి 
క లబొరి మాటల వాకు6 గెపు( గూర్చి 
న న్నిపుడు పట్టి చంపుచున్నావు నీవు, 
అలిమాట మరంగి యడవులవెంబడి 
గొడుకు గెడపినట్టి కరూళ యనుచు 
బెద్దలెల్ల వీధింబెట్టి తిట్టరె నన్ను. 
గల్గు దావు ద్విజుని( గంకినట్లు. 
య య 


83 


484 


శీలి 


436 " 


487 


488 


439 


84 


నిర్వచన రామాయణము 


అకట! యింతదుఃఖ మౌర! యింతటి కష్ట 
మెన్న6 డనుభవించి యే నెణుంగా 

[బాప మయ్యె నిపుడు (పారబ్బవశత నీ. 
దారుణో క్స్‌ వినెడు సళ టి 


పొపాత్మురాలి నిన్నున్‌ 

బాపి నగుచు బుద్ధిలేక బహుకాలము నా 
(పాపున6 జేరిచి మెడకుం 
దాపిన యురి తాడువోలెం దగులుచుకొంటిన్‌, 


నీవు నాకు మృత్యుదేవత వనుకోక 
నెమ్మి నలరినాండ నిన్ను గూడి 
కీ డెటుంగలేక కృషసర్పంబును 

ణ 
గేలంబట్టి యాడు బాలుంబోలి. 


రూరచరితుండనై న నా కొొమరు౭ డగుట 


. పూజ్యచరితు. డనాథు(డై పోయె నతండు; 


పాపి నగు నె నొనర్చిన పాడుపనికి 
నాడిపోయక మానునే యన్‌ టల 


శక గ కామాంధు. డగుచు6 బరమహితు ల్‌. 
బాలిశుండ్రై యడవులకున్‌ , 


]దోలె ననుచు, (బజలు నన్ను' దూషింప రొకో ? 


(వతవిధులచేత బహ్మచర్యములచేత 

నలఘు గురుసేవనములచే నలంగి కలగి 
ఘను డయిన రాము( డీ భోగకాలమందు' 
నైన( గష్టాల పాలెగానయ్యె నకట | 


44 


44 


44 


44 


44 


44 


అయోధ్యాకాండము 85 
* అనఘు(డు రామచంద్రు( డెదురాడ(గంబోవండు నాకు గానకున్‌ 
జను మన మంచిదేయను, నసమ్మతి. జూపండుః చూపెనేని నా 
మనమున కిష్టమౌనుగద, మాన్యు. డతండు విశుద్ధచిత్తు(డై 

కన(డు మదింగితంబు; నుడికారమునే శిరసా వహించెడిన్‌, 446 


వనమునకు రాము నంపిన 

చెనటి యితం డనుచు జనులు చీవా ట్రిడుచున్‌ 

నను దిట్టుచుండ మృత్యువు 

గొని చనదే యముని కొలువుకూటంబునకున్‌. 447 


న్‌ - పురుషోత్తము(ండగు రాముం 
డరణ్యమున 'కేగువెనుక నడలున6 బడి నే 
మరణించినంత నా |పియ 
పరివారము నెంత బాధపజుప€ దల(చితో ! 448 


- వనులకు రామునంపిన నవశ్యము( జత్తును నేను; వెన్క నా 

తని జనయితి చచ్చును; బదంపడి లక్ష్మణ డారి( జచ్చు; నా 
తని యనుజన్న్ము( డీ పలుకు దా వినినంతనె చచ్చు; నింతయున్‌ 
గనిన సుమ్మిత నాకు సహగామినియె మరణింప క్రుండునే? 449 


సతియుగముతోడ మువ్వురు సుతులతోడ. 
బతి నయిన నన్ను దుఃఖాలపాలుచేసీ 
' యందజిని జంపి యింక నే యడ్డు లేక 
హాయిగా నుందుగాక క కేయి నీవు! 40 


సద్దుణయు తంబు పూజ్యంబు శాశ్వతం బ 

నాకులంబును నైన యిక్షాకురాజ్య ఫ్రై 
మేను నా రాముండును ద్యజియించిపోవ 
నీతిబాధలతో నీవె యేలుకొనుము! 41 


86 


నిర్వచన రామాయణము 
భరతునికిని శ్రీరాముని 
యరణ్యవాసంబు పియమె మైయుండిన నే 
మరణించువెనుక నాయు | 
త్తరకర్మల నతడు చేయందగం డెన్న (టికిన్‌. 452 


పాపబుద్ధి విడిచి పగదానవై పోక 

కరుణ గనుము మమ్ము. గాకయున్న 

ననఘు(డైన రాము వని కంపి నసు€.జంపి 

యిలను విధవ వగుచు నేలుకొనుము. 458 


i నరవరవుత్రి వంచు నిను నమ్మి గృహమ్మున( దేర్చుకొంటు, నా 


_. పరువు నళించెం; గీరి యును బాసెనుు దుఃఖము సంభవించి; నే( 


బరిభవ మందితిన్‌, జగము పాపి యితం డని నన్ను. దిట్టంగా 
శిరమును వంప(గా వల సెం జేసినతప్పున కిప్పు డకటా |! 494 


శ్రీరాముడు. రథ గజ తుర 

గారూఢుం డగుచు? దిరుగు నా రాముడు దు 
ర్లారణ్యసెమలను బద 

చారి యగుచు వగల6దగులం జాలునె యకటా! ఖ్‌ 


కుండలులగు సూదకులు రుచ్య భక్ష్యమ్ము 

లొండొరులను మించి వండి యిడ(గ 

నారగించు రాము. డాటవిక కషాయ 

తికకటువు లెట్టు తిని సహించు? 490 


మృదుల కౌశేయవసనముల్‌ మేన(-దాల్సి 
హంసతూలికాతల్పంబుఐందు మెలంగు .' 

రాము డెట్లు కాపూయాంబరములు గట్టి 
కటికనేలను నివసింప గలుగు నకట | 497 


అయోధ్యాకాండము 87 


అ. అనక నడవి కంపి రాజ్యాభిషిక్తుగా 

భరతు జేయుమన్న. పొడుమాట 

తలంపరాని యిట్టి దారుణదుర్చోధ 

నేరు నీకు చేసినారె కైక? 498 
క. స్ర్రీలోకమె స్వార్గపరము 

మేలాడుచు( గిడుచేయ మేకొను నకటా! 


'యీలా గందజీ నాడం 
బోలునె నిను భరతమాత. బోలిచి యంటిన్‌, 459 


అ. స్వార్థపరత నొగుల కపకృతిసే సెయు నృ 
woes నన్ను. జంపె దేల? 
యేను నీకు6 గీడు నేమిచేసితి? లోక 
హితుడు రాముండేమి యెగు చేసె?" | 460 -“ 


చ. అనుంగుందనూజు( దండి విడనాడిన, భర్త ను భార్య వీడినన్‌ 
గనియును లోక మేమనదు గాని జగత్పియు రాము నీకతం 
బున ద్యజియించి దుఃఖముల ముంచినచో. గని విశ్వమెల్ల ని 
న్ననిశము( దిట్టిపోయుచును నాడి పెట్టక యూరకుండునే? 461 


క్ర శతమఖసుతువలె సమలం 
కృతు(డై తిరుగాడు రాము నీక్షించిన నా 
మతి కానందంబును వృ 
ద్దతకు న్నవయౌవనంబు దార్కొనుచుండున్‌. 462 


అ. ఇను(డు లేకయున్న యిందు(డు వానలు 
గురియకున్న జగము వటిలు(గాక * 
యిచటినుండి కాన కేగు రాముని జూచి 
|బదుక జాల దొక్క(పాణియైన, 408 


రిరి 


నిర్వచన రామాయణము 


నాకు వినాశకారిణివి, సా కపకారవిశ్చి తాత్మవున్‌, 

నాకు విరుద్ధవర రృనవు, నా కపమృత్యువటం చెజుంగలగొం 
బోక నినున్‌ మహో గవిషభో గిని నంకము6 జేర్చుకొన్నన 
న్నీకరణి న్విమోహమతి నిప్పుడు చంపుచునుంటి వక్కటా! 104 


నను, రామలక్ష్మణుల బ 

తనవాసుల, దేశజనుల6, దగుచుట్టములన్‌ 

దునిమి మదహితులు మెచ్చంగ 

నిను+ గూడి ధర్మితి నేలు నీ భరతు. డింకన్‌.. 469 


అదరు బెదరు లేక ఈహరవతం బెట్టి 

యదయహృదయ వగుచు నెదురు' దిరిగి 

వదరు నీదునోటిపం గ్రింతలింతలై 

వుడమిమిాంద రాలిపడ విదేమి? 400 


. అహితమును బల్కు డ|పియ మాడ(బో,డు 


పరుసము నెజుంగ, డా రామభ|దు( డెప్పడు; 
ననఘగుణుఃడు [పియంవదు( డతనియెడల 
నెట్టి దోషంబు నీవు చూపెట్టం గలవు? 407 


చింతచే6 జీకిపొమ్ము నశించిపొమ్ము 
కాలిపొమ్ము బూడిద వయి రాలిపొమ్ము 


కులకళంకినీ | స్త్రి చెడ్డకోర్కు రింక 


నే మయిన; గాని నీకు నే నీయ(ంబోను, తి 
కలబొలి నుడుల( జల నికతివె 

౧ ౦౧౧ య చీ మొనా 

పాపమతిని నుతిని | బాణములను 

గోంతవెట్టుచుంటి కులనాశకారిజీ | 
యుర్వి నీవు బతుక నొల్ల నింక, 469 


అయో ధ్యాకాండము 89 
చచ్చినాండను నా కింక సౌఖ్యమేడ? 
నా కొడుకురాము విడిచి యానంద మేడ? 
రాణీ వపకృతి సేయయా రాదు. నాకు 
చరణ మంటి వేడెదను బసన్న వగుము.” 470 


ఈ రీతి వేడి యేడ్సుచు 

నారిధర్మంబుదప్పు నాతికి వశుడై 

యా రాజేం్యదు€ డనదవలి 
దారపదము లందరాక ధరణిం బడియెన్‌. “Al 


18-వ సర్గము 


నేలంబడిన దశరథువికి కైక బదులు వలుకుట 


ఉ వంతల6గూరి నేలపయి |వాలుటకున్‌ దగనట్టివాని( బు 


గి. 


ణ్యాంతమునన్‌ ధరాపతితు డైన యయాతిని బోలువాని భూ 
కాంతుని పాపరూపయగు కైక గనుంగొని భీతిగొల్పుచున్‌ 
బంతముతో భయంపడక పట్టినపట్టునువీడ కిట్లనెన, 472 


“నే దృఢ వతు*డను సత్యవాది ననుచు 

నో మహారాజ! పొగడుకొం చుందు వెపుడు; 

నిచ్చినవరాల నిపుడు నే నియ ననుచు 

బట్టుపష్టెైద వింతపాపంబు గలదె?” 418 


అని కైక తూలనాడ(గ" 

విని అటు |కోధవిహ్వ్యలుC యం 

“నను జంపి రాము నరవరు 

ననిపి వనికి( గోర్కెదీర నవు డలరుదువే! 474 


90 


ల, 


Er నిర్వచన రామాయణము 
స్స్‌ కిచ్చిన సత్యమునకు 
నాకము లభియించు(గాక నాకు సుఖంబే 
యో కక! రాముసేమము 
నాకులు న న్నడుగ నే మనంగలవాండన్‌ ? 


సతికి. గైక కిడిన సత్యంబునకు రాము 
నడవి కంపినాండ ననిన సురలు 
నిండుసభను రామునికి రాజ్య మిచ్చెద 
నన్న సత్య మేమి యయ్యె ననరె? 


“సంతు లేక లేక చింతల బడిపడి 


యింతకాలమునకు నీ శుభాంగు€ 


బూజ్యు.డైన రాము బుత్రుగా, బడనితి 
నతని విడువం గలనె యక్కటకట 


శూరు(డు విద్యావంతు(డు 
సారసప। తేక్షణుండు శాంతుండు కరుణా. 
సారుండు పియపుత్రుం డగు 


నా రాముని? నెట్లు కాననముల కనుపుదున్‌ ? 


. రాముని నిందీవర ను 
- శ్యాముని నభిరాముని న్మహాబాహుబలో 


ద్దాముని దండకకానన 


వీకముల( గష్టా లపాలు సేయంగలనే ? 


సుఖము లనుభవించు సుకుమారు,డగువాండు 
'వగల6 దగిలి నెగుల. దగనివా(డు 


బుద్ధిమంతు.డైన పుత్తుండు .రాముండు 
కష్టపడుచునుండ, గాంచ6 గలనె? 


479 


4 


47 


478 


479 


480 - 


es 


అయోధ్యాకాండము 


సత్యవి|కము డగు జనవంద్యు రాముపె 


వైరమెల సీకు( |గూరురాల ? 
కష్ట పెట్టి యతని కాన కంపక మున్నె 
యేను చచ్చిపోవుకే సుఖంబు.* 


సూర్యాస్తమయ మగుట 
అని యపకీరికిం బరిభవ . 
మునకున్‌ దపియించి యిను(డు మునుకుచు నుండన్‌ 
వనజాప్తుం డపరాంబుధి 
మునిలగన్‌; దమి యంత మించి ముంచెన్‌ దెసలన్‌, 
అపుడు చం|దమండలాలంకృత3 బయి 
హర్తదాయినియగు యా |తియామ 
యారు డగుచు( గుందు నారామచర్యదున 
కింత సుఖమునైన నీయ దయ్యె, 


వేండినిడుదయూర్చు వెడలం౦ంగ., బుచ్చుచు 
వృద్దు(డైన దశరథేశు. డపుడు 
గగనభాగ మట్టై కలయంగం. జూచుచు 
నెంతొ యార్తి నిట్టు లేడ్వం దొడంగ. 
“శంరా గణభూషితవగు 

నో రజనీ! తెల్ల బారకుండుము; నాకై. 
కారుణ్యదృష్టి నాప్రైం 

గూరుపు మొక్కింత; (మొక్కుకొందును నీకున్‌, 
కాకయున్న వేగ కదలిపొ మ్మిప్పుడే 

పట్టి నన్ను బాధపెట్టుచుస్న 
[కూరపాపచిత్త కుటిలాత్మయగు రైక 


పాడుమొగము నింక జూడ( జాల.” 


91 


4883 


484 


489 


92 


నిర్వచన రామాయణము 
అని విలపించుచు? గైకం 
గనుంగొని దశరథవిభుండు 'కై మోడ్చి [పన 
న్నను జేసికొన(గ6 (గమ్మటి. 
ననియెన్‌ దీనాననుండు నార్తుం డగుచున్‌. 


“దేవి! మంగళాంగ! దీనుండ వృద్ధుండ 


'సచ్చరితుండ మృత్యునన్నిహితుండ 
CA 
. నీ వశంవదుండ నీకు విభుండగు 


నిటి న న్ననుగహింప వలదె? 
() 


నే నెజబు(గకంటి నా రాము నిండుసభను 
రాజు. జేసెద నంచు దిరంబుగాంగ 
సహృదయవు నీవు నాకు ననత్యదోష 
మొదవక్రుండ6 గటాక్షింపు మో శుభాంగి! 


అసితనయన ! నా యెడల (బసన్నాత్మ వగుము 
నేను నీ కోర్కిం దిర్పంగా నిత్తు నిప్పు 
డవ్యయంబగు రాజ్యంబు; నంది దాని 

నవల రాముని కిచ్చి |పఖ్యాతి గనుము. 


నావలన(గొన్న రాజ్యము 

నీవే రామునికి నిచ్చితేని న్నేనున్‌ 

నీవును భరతు(డు రాముడు 

భూవిబుధులు గురులు |పజలు ముదముం గనరే |” 


అనుచు గన్ను లెల్ల నగుచు న్మశుల( దో 
గన్న వారి మనసు వెన్నగాయగ 


బాలు, లీల నేడ్చు పఖివిలాపమునకు.. 


గైకరాతిగుండె కరగ దయ్యె. 


487 


488 


489 


490 


491 


492 


అయోధ్యాకాండము 93. 


ఎంతొ | పేమగలిగి యెంతొ |పియంబైన, 

యింతి కైక యిప్పు డెదిరి రాము 

వనికి నంపితీరవలె నని వేధింప 

వనరి మరల మూర్చ ముని(7 విభుండు. 498 


అనఘమతియగు రా జిట్టు వనట(గుంది 

వే(డినిట్టూర్చు గాడ్చులు విడుచుచుండ 

నిసి దొలంగి నంచు బోధకుల్‌ నిదురందెలుప 

నృపుండు వలదంచు వారి వారించె నంత. 494 


14-స సరము 
దశరథుడు దుఃభించుచుండణా ర్యొతి వేగుట 
సత్యము నిల్చుకొమ్మని "కె క్ర (వబోధించుట 
పుత్ర కోకార్తి బడి నేలంబొరలువాని 
నాడ లెజుంగక మతిదప్పియున్న వాని 


[పభుని నై క్షాకునిం దేజిపాఅంజూచి 
పాపమతికైక యిట్లని పలుక దొడంగె. 495 


_“శపథమును జేసి వర మిచ్చి కపటమతిని 


నవనిపై నిట్టుపడి పొరలాడెదేల ? 
ఆడి తప్పుట సీకు మర్యాదకాదు 
నియతమతి వౌచు సత్యంబు నిల్చుకొనుము. 496 


ధర్మవిదులగు బుధులు సత్యంబుకం కు 

బరమధర్మంబు లేదని పలుకుచుందు 

అట్టిధర్మంబుతోనె ని న్నడిగికొంటి 

నిచ్చినది నీయ ననుట నీకేటి నితి? 497 


రొ 
న! 


నిర్వచన రామాయణము 


పక్షికె తనమేని పలలంబు డేగకు 


నర్చించి శిబి స్వర్ల ముందుకొనియె 
వేదవి పుండు వచ్చి వేడ నలర్కుండు 

కనుదోయినిచ్చి నాకంబు కనియె 
విబుఢథేం దు డర్ధింప వెన్నెముక నొసంగి 


యా దధీచి మునీం్మదుం డమరు€ డయ్యె. 


సత్యంబుపొటించి సరిదధి నాథుండు 
వేల దాటక ధర్మశీలు( డయ్యె 


సత్యమే |పణవము | బహ్మ సత్య మగును 
సత్యమందె ధర్మములెల్ల సంస్థితములు 

ag) @ 
సత్యమునే నిత్యనిగమముల్‌ సన్నుతించు 
మహిప ! సత్యంబు పరమధర్మంబు గాదె? 
ఉత్తమోత్తము(€ డనుచు, బేరొందు నీవు 
ధర్మమతి వొదు వేని సత్యంబు నిలిపి 
నా వరంబుల, దప్పక నా కొసంగుము 


' వరదు(డవుగావె [పజల 'కెల్లరకు ప 


నే ముమ్మాటికి( జెప్పెది 

రాము నడవి కంపు ధర్మరక్షణ క్రై; యొం 
డే మన్న నిపుడె చచ్చెద 

నీ ముందటి దప్ప దింక నిందే దైనన్‌* 


అట్టు 'కైక నిర్భయంబుగా నదలింప 


'సత్యపాశవశు(డు జనవిభుండు 


ఆడి తప్ప(జాల( డయ్యె నుపేం|దుని 
పలుకు దాలటలేని బలి విధాన, 


498 


499 


dll 


అయోధ్యాకాండము 95 


గ... అప్పు డుద్భాంతు(డున్‌ వివర్లాస్యు(డైన 
(>) య 
నమునుజనాథుండు యుగచక్రమధ్యమస్థ 
వృషభముంబోలి విహ్వాలవీక్షణముల( 
గైక6 గని పల్కె హృదయంబు గట్టిపజచి. యం 502 


' దశరథుడు దిటవుతెచ్చుకొని కె కను దూషించుట 


అం. *అగ్నిసాక్షికముగ నాగమోక్ష్త ౦బుగ 
నే (గహించినట్టి . కరమును 
నాకు బుట్టినట్టి ౧ స కుమారుని నిన్ను 
నేడు వదలుకొంటి నీచురాల ! 508 


ఉ. యామిని వేగా; సూర్యుల డుదయంబయినంతనె దేవి! న య. 
రాము' శుభాభిే ఏ కవిధుల న్నెటిపన్‌. ద్వరపెట్టవచ్చి యిం 
దే మరణింపం గాంతు; రపు డేమగు? నయ్యభి'షేకతోయముల్‌ 
రాముడు నాకుంజేయు సలిలక్రియ లం దుపయుక్ర మౌనొకో [504 


గ. రాము పట్టా భి షే షీకకార్యముల జెజిచి 
|కూరమతి నీవు నను. జంపుకొందు వేని 
నా సలిలకర్మముల నీవు నీ సుతుండు( 
జేయరాదు ముమ్మాటికి. జేయరాదు. 505. 


కః రామాభిే షక మని పర 

మామోదమునన్‌ జెలంగు నట్టి (పజ నిరా 

శామగ్న మగుచు నడల6గ 

నే మొగమున వారి నిప్పు డే6 గన నేర్తున్‌?” 000 


అ. . తేజ ముడిగి రాజు దీనుండై యిటు కైక 
వేండుకొనుచు బతిమలాడుచుండ( 
జుక్కగములతోడ( జక్కని నెలతోడ 
వజలు రేయి తెల్ల వాజిపోయె, 507 


98 


heal 


నిర్వచన రామాయణము 
హయ చతుష్కంబు( బూనిన యరద మదిగొ 
చం[దమండల నిభమైన ఛత మదిగొ 
చండకోదండచందహానంబు లవిగొ 
సిద్ధమైన వన్నియు నభిషేకమునకు. 516 
[పోస పేతమౌ పల్లకి; బోయలు 
నితచామరములు పసిండిగి ండ్డు 
బంగారుగొలుసుతో బలుపు మూ€వురముతో 
వీక్షణపర్వమౌ వెల్లయెద్లు 
చక్కని మెడజూలు జవసత్త్వములుగల్లి 
మెజయు నాలుగుపండ్ల వరహయంబు 
నవరత్నసింహాసనము వ్యా ఘచర్మంబు 
పావనగోమృగపక్షిచయము.. 
సర్వమంగళవాది తసంఘములును 
బుజ్యకాంత లలంకృతల్‌ పుణ్యసతులు 
(శేష్టపారజనంబులు (శేష్టిగణము 
సర్వసన్నద్ధమైయుండె సమయమునకు. 917 
ఉజ్ఞ్వలితవీతిహో[తమై యుండె వేది 
పుణ్యపురుషు లాచార్యులు భూమిసురులు 
వచ్చియుండి రింకను పిీయంవదు లనేక 
ధారుణీందులు వచ్చుచున్నార లిటకు. 518 
పరమపావన మగు నీ |పభాత వేళ 
సర్వతోభ్యదవుణ్యనక్ష। తవేళ 
రామభదుని పట్టాభిరాము, జేయ 
(పభుని నీ వేగి వేగిరపణుపవలయు.” 519 


అయోధ్యాకాండము 


_-'సుమంతు6 డంతఃవురముంయ |బవేశించి 
రాజును మేల్కొలువుట 

అని వసిష్టు( డట్టు లానతి యాయంగ 

ననఘు. డైన సూతతనయు( డప్పు 

డధిపు€ బొగడుకొనుచు నలవాటు చొప్పున 

నడ్డు లేక యరిగె. నంతిపురికి. 

సమయమునకు రాజసదనంబునకు నేగి 

ధరణివిభు నవస్థ నెజు(గ కునికి 

నా సుమంతు, డప్పు డంజలి ఘటియించి 

వినుతిసేయ. దొడంగ వేడ్కమోజ'! 

(| (పభువరేణ్య ! చితభానూదయంబున? 

బూర్ల సాగరుండు పొంగినట్లు 

సహ జసుగుణరత్న సంతాన గరిమచే 

'మేలుకొనుము నిద మేలుకనుము, 

ఇట్టి ను పభాతముననే వృతవైరి 

మాతలి పబోధమున జితారాతి యయ్యె; 

సి న్నటుల నే (పబోధించుచున్న వాండ . 

మేలుకొనుము మహారాజ! మేలుకనుము. 

సాంగపూర్ణంబులగు చతురాగమములు 

నా స్వయంభువు విభు చతురాస్యు.€ బోలి 

నిన్ను నేను (పబోధించుచున్న వాండ 

మేలుకొనుము మహాపభూ! మేలుకనుము. 

అభిలభూతధాాతి యగు ఛాతి శుభదా|తి 

నరుణకిరణు( డమృతకరు(డు బోలి 

నిన్ను మేలుకొలుపుచున్నా(డ నిప్పుడు 

మేలుకొనుము రాజ; మేలుకనుము. 


99 


520 


921 


్‌2ిడి 


928 


524 


రిక" * నిర్వచన రామాయణము 


గీ. అపుడు (కోధతామేక్షణ నిపుణవచన 
పాపమతియగు కైక యా |పభుని( గాంచి 
“తెగులుగొంటు మాటలు నన్ను, ది ట్రైదేల? 
'|1పియసుతుని రాఘవుని, బిలిపింపు మిటకు 500 


గ. భరతు నా తనయుని పట్టభ్యదుం జేసి 
విపినసీమకు రాముని వెడలనంపి 
యొరులు నాకు శత్రువులు లేకుండయేసి 
కువలయేశ |! సత్యము నిల్పుకొందుగాక.” ' 509 


చ. అని యిటు కైక పట్టువిడనాడక పల్కినపల్ముచే* జులు 
క్కున మునికోల |వేటుగను నశ్వముంబోలి |పభుండు “దేవి! స 
త్యనియతి( జిక్కి ధీబలము దక్కి కలంగుచు నున్నవాండ ధ 
ర్మనిరతు జ్యెష్టపుత్తు. |బియు రాముని రమ్మను చూతు( గా*క నెన్‌, 

510 

ఉ. అ తమియంతబో(గ నుదయా।దికి భాను(డురా(గం బుష్య సం 
వీతమహాముహూర శుభవేళ నమిపముగా(గ శిక్షక 
[వాతముతో వసిష్టభగవానుండు వేగ శుభాభిషేక సం 
పూతసమస వస్తుపరిపూరితు(డై పురింజేరె వేండుకన్‌. oll 


సం సిక్ష సమ్మార్జి తాంచితపథంబులతోడ 
సమధి కధ్వజభూషణలతోడ 
సవిచ్మిత రుచిర |పసవ- మంజరులతోడ 
[పచుర పవాళతోరణలతోడ 
సురభిళచందనాగరుధూపములతోడ 
నవవస్తుపూర్ణాపణములతోడ 
నముదితానంద |పజాగణంబులతోడ 
వర్ల నాతీతోత్సవములతోడ 


అయో ధ్యాకాండము . 97 
రామపట్టాభిషేక దర్శన వినోద 
జానపద పొరగణ విలాసములతోడ( 


బరమశుభకరమగు నిం|దపురము( బోలి 
చూపు దనియించె నవు డయో ధ్యాపురంబు. 512 


. గురు. డటు లా పురంబు గనుగొంచు. [గమించి ద్విజ పఘోషలన్‌ 


బర౭గెడుదాని జూనపదపొరయుతంబగుదాని వేద వి' 


| ద్వరవర యాజకాఖిల సదస్యసమంచితమైనదాని నొ 


ee 


ధరణితలాధినాథు మణి ధామము జేరగంబోయి వేడుకన్‌, $18 


ద్వారమునొద్ద సుమంతుని చూచి వసిష్టుడు 
రాజునకు దనరాక నెణింగింవు మనుట 

మునివరుం డచ్చటనిండిన. 

జనముల దరియించి.చనుచు సన్నిధి ద్వారం 

బున గనియెన్‌ (బియదర్శను 

నునుజోత్త ము రాజసూతు మంతి సుమంతున్‌, 914 

చిరతపస్తేజుండైన వసిష్టు( డపుడు 

మతియుతుండగు సూతు సుమం తు జూచి 

నే నిటకు వచ్చి వేచియున్నా నటంచు 

(పభుని కెటి(గించి రమ్ము శ్మీఘముగ ననుచు. రేర్‌ 


ఇవె గాంగజలపూర్ణ హేమకుంభంబులు 
ఘనసాగరోదకఘటము లవియె 
ఇదె యభిషేకార్థ మిడు నుదుంబరపీఠి 
నవధాన్యరత్న చందనము లవియె 
ఇవె దర్భలాజ్యాపసవనిహంబులు 
పంచామృతో పేతప్యాత లవియె 
వీరె సుందరులైన వా రష్టకన్యకల్‌ 
వరణీయ వరభ| దవారణ మదె 
విర్వ రా 7 


100 


అ, 


ఇ నృపు(డు శోక త్మామాక్తు(డై యిట్టు లనియె, 


నిర ఏచన రామాయణము 


మేరుగిరిశ్చంగమున జగన్ని|తు( బోలి 
కనక మణిమయాలంకార గాతదిప్పి 

నాశ లలరార నిత్యకల్యాణలీల 

లెమ్ము వేగ మహారాజ! లెమ్ము రమ్ము” 


రవియును సుధాకరుండును 

భవుడు గుబేరుండు వరుణపావకమూర్తుల్‌ 
డివిజేందు(డు విజయంబుల 
సవరింతురుగాక నీకు క్మాపాలమజీ! 


వెడలె విభావరి భగవతి 

గడపితి వీ రేయి స ss 
తడయక లెమ్ము |పభూ! త్వర 

పడు మిక రామాభిషే షీకభ్యదకృతులకున్‌. 


హశకెచులు వొారజనములు వణీజులు 


గొలువ వ్మిపవరులం గూడి గురుండు 
వేచియుండె వేగ విచ్చేసి 'రామాభి 


-షేకమునకు నాజ్ఞ చేయవలయు, 


పాలకుండులేని పసిమంద, దళవాయి 
లేని సేన, విధు;డులేని ర్యాతి, 
గోవృషంబులేని గోసంఘముంబోలి 
రాష్ట్ర మెలమి గనదు రాజు లేక * 


అను సుమంతుని సాంత్వనసార్థకోక్తు 
లాలకించి తనూజచింతాంతరంగు( 
డమలతేజుండు ధర్మాత్ము డైనయట్టి 


రట 


లి27 


ర్‌29 


అయో ధ్యాకాండము 101 
దశరథుడు సుమంత్రుని స్తవముల వారించి వలుకకుండుట 


గీ, “చాలుచాలు సుమంత | ని సంస్తవముల 
చేత బీడింపంబోకు నా జీవములను” 
ననెడి కరుణోకి విని దీను నధిపు( జూచి 
యతడు వెనుకంజ వైచెం దా నంజలించి, ఫ్‌లి2 


రాముని గొనిరమ్మని కై క సుమంతు వాజ్ఞాపించుట 
యజ ణో 


క,  భూమోశు(డు దీనుండై 
యేమియు మాటాడకునికి నిదె యద ననుచున్‌ 


దీమతి కేకయనందన 
యా మంతి సునంతుతోడ నల్లన ననియెన్‌, ' apt 


A “ రామపట్టాభి షే షేకహర్షమున రాజు 
ర్యాతి మేల్కని యలసి న్మిదాళుండయ్యెం; 
ద్వరగ నిశ్శంక రాజనందను యశస్వి 
రొము€ గొనిరమ్ము నీకు భద మగు గాక!” 584 


సుమం తుండు: రాము గొనితేర నరుగుట 


క్ర, అనిన సుమంతుడు (ప్రభు ల. 
సన మిది శుభద మని యెంచి సత్వరగతియై 
చనె రాముందేర యభిషే | 
చన మపు డైనళ్లై యుబ్బి సమ్మోదమునన్‌, [ళం 
గ్‌, అబ్దిగర్భంబునందున్న (హదము బోలు 
నంతిపురి వీడి ద్వారంబుచెంత( జేరి. 
(పభువరులు భాగ్యవంతులు పౌరజనులు 
(గిక్కిటిసియున్న సభ విలోకించె నతండు, గలి 


ep 


102 నిర్వచన ఈమ కుత 
15-వ సర్హము 


(శీరామాభిషేక కార్యములు దీర్చుటకు వి|వులు 
వసిష్టంవితో సభ చేయుట 
గీ, ట్రాభిషేక కార్యములు దీర్చ 
a న. థా తిసురులు 


వేదపారగుల్‌ సభను గావించి రవుడు 
తీతిపతి పురోహితుండగు వసిష్టుం గూడి, ౦87 


క. _ సామంతన్నపులు నచివులు 
శ్రీమంతులు నాగరికులు సేనాధిపతుట్‌ 
[పేమమున వచ్చియుండిరి 
రాముని పట్టాభి షెకరమణుని( జూడన్‌. 538 


గ. అమలభానూదయమునం బుష్యాభియుకి 
రాము జన్మలగ్నమగు కర్కాటకమున 
నతని నభిషిక్తు. జేయ నాయత్తు లగుచు 
నుర్విసురు లెల్ల రును వేదియుండి రపుడు. 599 


“A కాంచనమయంబులగు జలకలశములును 

భాసురాలంకృతంబు భ్యదాసనంబు 

వ్యా ఘచర్మసమాస్తీర్ష రమైన రథము 

నిద్ధముగ( గూర్చయణడి 1పకాళించుచుండె. 940 


క. గంగాయమునాసాగర 
సంగమపావనజలంబు నకలనదనది 
మంగళకూప సరో |పూద 
సంగతవుణ్యోదకములు సమకూర్చంబడెన్‌,. రశ! 


అయో ధ్యాకాండ ము 


తూరువునకు. బడమరకున్‌ 

బాటునదుల( దిర్య గూద్ద్వపథగమనములన్‌ 
బాటు నదుల నభిలాబుల 

నీరములున్‌ గలశపాళి నిండింపయుడెన్‌. 


సరసిజోత్సలలాజాపసక్షము లయి 
పరమపావనసలిలసంభరితము లయి 
క్రీరపల్ల వచ్చన్నంబులై రహించు 

గ్గ a= 
రమ్యకాంచరజతపాతములు మెజుసె., ' 


నేయి బాలును బెరుంగు దేనెయును లాజ 
లలరులు( గుశాంకురంబులు నలరుచుండెః 
నమలకాంచనమణిభూషణములు దాల్చి . 
చెలువు మజయుచు నున్నారు వెలవెలందులు, 


శశికిరణపుంజముంబోలి విశద మగుచు 
మెజు(గురతనాలబం గారుపరుజుతోడ, 
దేజరిలుచుండెం గాంతులు దెసల' బర్వ 
రామచం(దుని యుత్తమచామరంబు, 


చారుశారదపూర్ణి మాశర్వరీశ 
మండలము,బోలి కన్నులపండు వగుచు 
విమలకాంతుల విలసిల్లు వెల్ల గొడుగు 
సిద్ధమై యుండె రామాభిషేకమునకు. 


ధవళతురగోత్తమంబును ధవళవృషము 
రాజయోగ్యంబు దానధారాపసక్త ' 
గండయుగము శ్రీమంత్తమౌ గజవరంబు 
సిద్ధమై యుండె రామాభిషేకమునకు, 


103 


942 


. 948 


544 


949 


946. 


947 


104 నిర్వచన రామాయణము 


మంగళాంగలు కాంచననుణిమయాభి 

లాభరణభూషితలు నైన యష్షకన్య 

లభిలవాది్మి తములు మాగధాదు లేల్ల( 
*. జేరియుండిరి రామాభిషేకమునకు. 


ఉం శ్రీకరలీల నొప్పు నభిషేక శుభ్యకియలందు( బావనే 


కాకు కుల|[పసూతులకు, గాన్కలుప ప్రైడున ట్రై యుత్తమ ' 
శ్లోకులు రాజులెల్ల నృపచోదితులై వివులోపహారముల్‌ 


గైకొనివచ్చి ద్వారమున గాచియు నుండిరి రాజురాకకున్‌. 


సవితృం డుదయించె సుముహూర్తసమయ మయ్యె 
నభిషవము దీర్చ సభ(గూడి.రవనిసురులు; 

రాజు( రాండాయె; నిటు మనరాకదెల్పు 

నతండు లేడాయె నని వార లనుకొనంగ. 


విని సుమంతు( డా సామంతవిభుల( జేరి 
రాము. గ్లొనితేరం జనుచుంటి రామునాజ్ఞ; 
విభున కిపుడేగి మొ రాక విన్నవింతు 
మహిపునకు రామునకు మిరు మాన్యులుగద |! 


అనుచు మరియాద లెజి(గిన యా సుమంతు 
“డేతొకో | రాజు రాలేదు మేలుకనియు, 
గారణం బేమొ యడిగెదగాక * యనుచు 
నంతిపురికిని గమ్మణి నరిగి యతడు. 


అయోధ్యాకాండము 105 
సుమంతుడు తిరిగి యంతఃవురము |వవేశించి 
పొర జానపదులు గురుండు రామాభిపషేకమునకు 

వేచియుండిరని తెలువుట 
పరిపొటిగ నవు డంతః 


పురము. |బవేశించి రాజు. బొగడం దొడంగెన్‌ 
దెరవెనుక నిలిచి పూర్వజ 


పరంపరను సన్నుతించి భదోక్తులతోన్‌, ' లలల 


“రవియును సుధాకరుండును 

భవుండు గుబేరుండు వరుణపొవకమూర్తుల్‌ 

దివిజేం్యదుండు విజయంబుల 

సవరింతురుగాక నీకు క్షాపాలమణీ | రగ 


వెడలె విభావరి భగవతి 

గడపితి వీ రాతి సుకృతకార్యరతు(డ వై 

తడయక లెమ్ము |పభూ! త్వర 

పడుమి(క రామాభిషేకభదక ్రతులకున్‌. ay 


జానపదులు పౌరజనములు వణిజులు 

గొలువ వి పవరుల(గూడి గురు(డు 

వేచియుండె వేగ విచ్చేసి రామాభి 

షేకమునకు నాజ్ఞసేయు మధిప 1” ర్‌లి౮ 


అని యిట్లు |పబోధించుచు( 

దను సన్ను తిసేయు మంతతం(తజబ్లు సుమం 
మ 

తుని సూతు(గూర్చి దశరథ 

జనపాలుం డిట్టు లనియె సరభసమవృ త్తిన్‌. 0 


106 


లి 


నిర్వచన రామాయణము 


“సీ వేగి వేగ రాముని 
దేవలె నని రాజ్ఞి నీకు. దెలిపినదిగదా ! 
యీ విధమగు నా యాజ్ఞం 
గావింపకయుంటి వేమికతము సుమం[తా? 
నిదుర గనుట లేదు నేను నీ విపుడేగి 
రాము( దోడుకొనుచు రమ్ము వేగ” 
మనుచు దశరథేం్యదు6 డపుడు స్వయంబుగా 
నా యమాత్యవరున కానతిచ్చె. 
నరనాథచందు నానతి 
శిరసా వహియించి మొక్కి సిద్ధార్థుడు దా 
శరథి యగు నంచు నెంచుచు 
నరిగె నుమం|తుండు రాము నాహ్వానింపన్‌. 
రాజునాజ శిరసా వహించి సుమంతుడు రౌము6 
గొనితేర నరుగుట 
సచివుడు సుమంతు. డపుడు పనన్న మతిని 
హర్షపులకితు.డై పతాకాంచితంబు 
రాజలాంఛిత ధ్వజపట రమ్యమైన 
రాజమార్షంబు గనుదు శీఘముగ నరిగె. 
సారథియెన సుమం్యతుం 
డా రాజపథంబు(బట్టి యరుగుచు వినియెన్‌ 
శ్రీరాముని యభిే షకముం 
గోరి [పజలు వేడ్క (జెప్పుకొను ముచ్చటలన్‌. 
ఆ లీల నత(డు చని కనెం 
దై)లోక్యాధీశ్వ రోయతనరమ్యంబున్‌ 
గై లాసళిఖరసామ్యము 
శ్రీలాలిత రామరాజ సిత హర్మ్యంబున్‌. 


500 


ర్‌ 


90 


లం 


జ 


అయోధ్యాకాండము 107 


అయతోన్న తకవాటా[గ సౌభాగ్యంబు 


నువితర్షికాశతశో భితంబు 
కాంచన పాంచాలికాంచిత శిఖరంబు 
చారువ్శిదుముమణి తోరణంబు 
సురుచిర హేమభూధర దరీ పతిమంబు 
శారదనీరద సన్ని భంబు 
మణిసువర్ణలతాంత మాలికా లసితంబు 
ముకామణి| పభామోహానంబు. 


మలయజాగరు పరిమళ విలసితంబు 
నయనపర్వంబు నూనసానందకరము 
మహిత దర్జురళిఖరోపమంబు నగుచు 
మెజయు శ్రీరామ సౌధంబు దరిసె నతడు. 564 


సారస కేకికులారవామోదంబు 
విరచిత మృగపక్షి వి| గహంబు 
రాజిత నవరత్న తేజోభిరామంబు 
శిల్పకర్పిత రమ్యచి తకంబు 
భాస్కరచం[ద |పభా భాసమానంబు ' 
శతమఖ| పాసాదసన్ని భంబు 
మేరునిభంబు కుబేర సౌధాభంబు 
కైరాత కుబ్దోపచారితంబు 


ధవళిత ఘనాఘనపభా తరళితంబు 

లలిత నవరత్న భూషణాలంకృతంబు 

సనదమలోన్నత మగు రామచం[దభవన 

మా సుమం తుండు దర్శించె హర్ష మెస(గ, 509 


108 


నిర్వచన రామాయణము ' 


కానుకలు గొని కృతాంజలు 

లై నిలిచి ముదంబుమోర నభిషిక శుభా 
ఖ్యానంబుల నొనరించెడి 

జానపదుల నిండి రామసౌధము మొరసెన్‌ 


నరసంకుల నుగు రాముని 

వర వేశ్ళము గనుచు మంతివరుం డశ్వములన్‌ , 
దరలించి యభిముఖంబుగ 
నరదము నడపుచు జనాళి నలరంజే సెన్‌. 


sed ఖగ మృగ 

బృందంబుల వెలయుచున్న నృపతనయ మణీ 
మందిరము జొచ్చి యిం|దుని 

మందిరమున్‌ జేరుుకియ సుమంతుం డలరెన్‌, 


స్వర్గతుల్యముల్‌ ౩ లాససన్నిభములు: 
సదమలాలంకృతములు కక్ష్యలను జొచ్చి 
అందు6 గల రాము ప్రియసుహృదాళి గడచి 
రథికు(డు సుమంతు( డంతఃపురంబు దరిసె. 


అచట( (బజలెల్ల ( గూడి రామాభిషే 

కార్యముల గూర్చి లోకమంగళము( a 
[పభుతనయు ss గూర్చి బహువిధముల( 
బొగడు నుడులను విని సూతపుత్తు, డలరె. 


నగభేవిగ్భృహోపమమై 
మృగ ఖగ లసితమయి మెరుశృంగోన్నతమై 
యగణితరత్న్మభలన్‌ 
బొగడందగు రాము నంతిపురి నతండు గనెన్‌, 


966 


రం 


508 


570 


dil 


అయోధ్యాకాండము 109 


క యశనముల డిగ్గి దోయిట 
గానుకలం గొనుచు ద్వారగతులౌ బహుసం 
ఖ్యానీక పొరజనముల 
జానపదుల నచట? గాంచె సచివుం డెలమిన్‌. 572 


A, ఉరునుహీధర వారిధరో। న్నతంబు 
పమదము నిరంకుశమ్ము దురాసదమ్ము 
. రుచిరము బలిష్టమైన శతుంజయ మను 
హస్తి నట. గనె రాము వాహనము నతడు. 978 


గ, అమలభూషణభూపితు లైనవారి 
నశ్వ వారణ రథ యుక్తు లెనవారి 
రాజ సఖ మంతి ముఖ్యవర్షముల దాటి 
సిరు లెసగు నంతిపురి( (బవేళించె నతండు. : 574 


ర్‌ు స్థిరమెఘనిభం బున్నత 
గిరిశ్చంగాభము విమానగృహవిస్తరమౌ 
పుర మతండు |పవేశించెన్‌.. 
శరధిన్‌ మకరంబుసొచ్చు సరణి యశేచ్ళన్‌.  _ 575 


16-వ సరము 


సుమంతుడు రామసదనముం జేరి వచ్చినవని చెప్పట 
చ ఇనకులపూర్వ వృత ములనెల నెటింగిన సూతు( డప్పు డా 
క. నే 20౧ | | 
జనగణ సంకులంబగు హజారముదా6టి ధనుస్సు లీకులున్‌ 
గొని భయభక్తులం గొలుచు కుండలులున్‌ సువయస్కు లైన భృ 
త్యనివవామున్న శాంతిమయధామము దేవిడి(జేరె వేడుకన్‌ 576. 


110 


౮ 


నిర్వచన రామాయణము 


కాపాయాంబరధారుల 

భూషణభూపితుల వృద్ధపురుషుల (బహరీ 
యోషపాధ్యక్షులం|1బీయ సం 

భాషులం గనె నత(డు వేేతపోముల నచటన్‌, ర్‌? 


శ్రీరామ పియకాంక్షులు 

వా రప్పుడు లేచి గౌరవము దెల్ప(గ నా 

సారథి తన రాకను రఘు 

వీరునకున్‌ వేగ విన్నవింపం గోరెన్‌ 978 


మం|తిమాట విన్నమాతాన వా రేగి 

విభుని కతని రాక విన్నవింప 

రామచందు( డపుడు రాణివాసమునకు 

జనకసుతను దేర ననుమతించె. 579 


రాజరా జవిభూతి( దేజరిల్లెడు వాని 


ననుపమాలంకృతుం డైనవాని 
నపరంజినరిగపానుపున దువ్వలువపై 
నుల్లాసమున€ గూరుచున్న వాని 
య 
సిరిమించు వలపుల జిలుకు నెట్లనిగ ద 
; మెన్నిక మై బూసిక్‌"న్నవాని 
నొక పక్క? జామర మూని సీతాదేవి 
యలనలనవీవ నలరువాని 
౧m 0౧ 


చితతారతో శళింబోలి హాక్‌ 

వినుల తేజోమయుం డయి వెలయువాని 

నరికులవిరాము నినకులశరధి సోము 

రాము గనె మంతి యంతఃవురమున కరిగి, గ్గ 


వా 


ర్‌ం 


అయో ధ్యాకాండము 


ఆదిత్యనిభుని వరదుని 
భూదార కుమారు రాము. బొడ(6గని వినయ 


'శ్రీదయివార(గం బరమా 


మోదమున సుమంతు( డపుడు (మొక్కి నుతించెన్‌. 


మహిపసత్కృతు(డైన సుమంతు6 డప్పు 


డంజలించి విహారశయ్యాసనము ల. 
గూర్చి శ్రీరామచం|దుని రుశల మరిగి 
హితమధుర భాషణంబుల నిట్టు లనియె, 


“నిను. గడుపారం గాంచిన 

జననుత కౌసల్య సుపజావతి రామా! 

నిను దేవి కైకయును నీ 

జనకుండు గన గోరి రివుడ చనుదేర నగున్‌.” 


అమితతేజుండు పూరుషోత్తము(డు నైన 
రాము. డా మాట లాలించి |పేమమోాటి 
సారథి సుమం[తు తగురీతి గౌరవించి 
యెలమి వెలయంగ సితతో నిట్లు లనియె. 


“నాయనయు జనని కైకయు 
నా య భి షేకార్థచింతనన్‌ మంతనమున్‌ 
జేయుచు నను గన. గోరిరి 


పేయని | యిది నిశ్చయముగ (పియమగు మనకున్‌, 


మదిరేక్షణ |! పియకామయు 

సుదక్షిణయు నైన కైక శుభమతిని బతిన్‌ 
హృది గని పనిగొనుచున్నది 
మదియఫలసిద్ధి కంచు మనమున నెంతున్‌, 


582 


983 


ల్‌84 


585 


556 


112 


నిర వచన రామాయణము 


కేకయనృపాల నందన 

నాకు జనని లోకనునకు నాకున్‌ గల్యా 
ణాకాంక్షిణి మజ్జనకు, డు 

క్యూకాంతున కెల్లయెడల న సహచరియె గదా! 


. ఆ మహారాజు [పేయసియైన దేవి 


'కెకతోల గూడి మత్పియాకాంక్షియెన 
యీ సుమం్యతుని దూతగాం జేసి యిటకు( 
బంపి పిలిపించుకొనుట నా భాగ్యము గద! 


ఎట్టిసభ యట(గూడెనో యట్టిదూత 


_ మనకడకు వచ్చినాండు సుమంతు( డిపుడు; 


ఆ మహారాజు నన్ను సభాముఖమున. 


_నిఫుడె యువరాజుగా జేయు నిది నిజంబు. 


జానకీ! నీవు నీ పరిజనముతోడ( 

గూడి విహరించుచుండుము కొంతసేపు 
జయమగుంగాక నే నేగి జనని కైక 
క్షితిపతిని దండి నిపుడె దర్శింతు "ననిన. 


న స భూమి. 


సుత కువలయనయన యపుడు సుమహొతమతియై 


పతివెంబడి (జని ద్వార 
స్థితయె శుభచింతనంబు సేయుచు ననియెన్‌. 


“వారిజాసనుండు వానవునకుంబోలి 
రాజసూయ యోగ్యరా జపదము 
పరమపూజ్యమైన (బాహ్మణముఖముగా 
జవవరుండు నీ కొసంగు6€ గాక | 


ర్‌ి 


ల 


8! 


గరి! 


గరి 


అయోధ్యాకాండము 113 
"అ, రాజ్యమంది యంత రాజసూయాధ్వర 
దీక్ష బూని నియతి. దేజరిల్లు 
హరిణశ్చ్ళంగకరుని, నజినాంబరుని, శుచి 
నిన్నుంజూడ6 గోరుచున్న దాన. J 598 
గీ. నాకపతి పూర్వదిశ నిన్ను సాంకు6 గాక 
 .. ధర్మపతి దక్షిణమున నిన్‌ దనుపు( గాక ! 
ఉదధిపతి పశ్చిమమున ని న్నోము.( గాక 
అర్థపతి యు త్రరమున ని న్నరయు( గాక్ర [౫ 594 


రాముడు సూతునితో రథారూఢుండై రా జమార్గమున . 
తండిభవనమున కరుగుట. 

చ. అని శనుభచింజటనంబున' ధరాత్మజ త న్ననుపం |బసన్న ద 
రృనుండును మంగళాంగుండగు రాము (డు సూతునితో గుహాముఖం ' 
బున వెలువడ్డ సింహమును బోలి నివేశమువీడి ద్వార వ 
ర్రనుని గృతాంజలిన్‌ వినతు( దమ్ముని లక్ష్ముణు(గాంచె వాకిటన్‌, 

"చ. మనుజవరుండు రాఘవుడు మధ్యమకక్ష్యను జేరి యచ్చటన్‌ 
దన సఖులన్‌ మహోత్సవజనంబుల. దన్పుచు నంత హవ్యవా 
హనరుచిరంబు రాజతమునై విభవో చితమైన యట్టి మె 
త్తని పులితోలుగప్పిన' రథంబును నెక్కె సుమంతసూతుతోన్‌.596 

చ. ఘనసినదంబు వీస్తృతము కాంచన రత్నవిభూషితంబు సూ 
ర్యనిభము నేతవిభమమునై కరిణీక లభో పమాశ్వ యు 
క్రి నెసంగు చేరియం దటు లధిష్టితుండై రఘురామచందు( డిం 
(దునివలి నేగె దిక్కుల మెజుంగుల నించుచు నుజ్జ్వల్మపభన్‌.507 

క, , ్రీరాము. డవుడు రథగమ 

నారావము దెసల నంబుదారవము| కియన్‌ 


బోరుకొన నగరు వెడలెన్‌ 
స్వారాడ్డిరినుండి వెడలు . జాబిల్లి వలెన్‌, 598 
విర్వ రాం 8 


114 
ర ' 


రల 


A. 


నిర్వచన రామాయణము 


రామునివెనుకన్‌ దమ్ముండు 

సౌమి|తి వినీతు( డగుచు స్యందనగతు(డై 

చామరము ఛ|తముంగొని 

| పేమన్‌ సేవించుచుండె( బియసోదకనిన్‌. 599 


గుంపులై పేలవ త కోలాహలంబుగా 
జయజయ ధ్వానముల్‌ సలుపుచుండ 


_ వెనువెన్క గిరినిభద్విరదాధిరూఢులు 


జవనాళ్వికులసహ సములు వెడల 
తొడి పూసి కట్టి యోధులు సుసన్నద్దుళై 

పభుభ క్రి వెలయ న్మగమున నడువ 
వాద్యస్వనంబులు వందిస్తుతులు శూర 

సింహనాదంబులు చేరి మొరయ', 


జారుభూషణభూషితల్‌ పౌరసతులు 


సౌధవాతాయనంబుల సరస నిలిచి 


[కొవ్విరులజల్లు జలున6 గురియుచుండ 
౧ లొ 


రాజవీథిని జనుచుండె రాఘవుండు. 600 


రమణీయాంగక లగు పుర 

రమణీరత్నంబు లపుడు రాఘవు( డలరన్‌ 

సుమధురహితభా షణముల 
[బమదంబునం బొగడి రిట్లు భ|దా కాంక్షన్‌, (01 


మాతృనందన | నిన్ను, [బేమమున( గన్న 

యతివ కౌసల్య ధన్యాత్మ యయ్యు నిజము; 

సఫల మగు6గాక నీయాత; జనకురాజ్య 

మంది వచ్చు నిన్‌గని [పజ యలరు( గాక! 6002 


చ, 


A. 


అయోధ్యాకాండము 115 


అమృతకరుని జం|దు నా రోహిణింబోరి 

పతిగ రామచందు. బడయు కతన . 

విమలచరిత సీత వెనుకటిభవమున 

నధికతపము చేసెననుట నిజము. 608 


రామునికి హృదయేశ్వరి (పేమమూరి, 

సర్వవిధముల నాతని సహచరియును 

నఖిలసీమంతిని రత్నమైన యట్టి 
యవనిసుత సీత యెంత పుణ్యాత్మురాలు. 604 


వరసౌధోపరితలముల( 
బురసతు లిటు లాడుకొను (పమోదవచనముల్‌ 
నరవరుండగు రఘువీరుం 
| డరదముపైనుండి విశుచు నకుగుచు నుండెన్‌. 605 


జననుతు రామచం(దుంగని జానపదుల్‌ నగర పజల్‌ ముదం 
బున “*సివు డీ నృపాత్మజుంయ భూపతియానతి6 బట్టభ[దు(డై 
యినకులగౌరవంబు వెలయించుదు' గూరిమి నేలుంగాక మ 
మ్మని వినుతింప జొచ్చిరి చిరాభిమతంబు ఫలించినట్లుగన్‌. G06 


చాలకాలంబునకు రామచందు( డిప్ప 

డవనిపతియాట [పజల భాగ్యంబు గాదె; 
యతనిపాలనమున నొక్క డైనంగాని 

య్మపియము దుఃఖమును బొంద డనుట నిజము*.®* (0607 


అని జనులు వందిముఖ్యులు 

ఘనమంగళవాదక్రులును గరితురగయుతుల్‌ 

మును నందడించి నడువంగ 

జనె రాముడు రాజరా జసమతేజమునన్‌. 608 


16 నిర్వచన రామాయణము 


చ. పురజను లుల్ల సిల్ల రఘుపుంగవుః డట్లు రథాధిరూఢు(డై 
కరి కరిణ్రీ శతాంగ తురగ, పకరాకులమున్‌ మహాజనో 
త్కర పరిపూరితాంగణ మగణ్య మణీమహీితాపణంబు నౌ 
సురుచిర రాజమార్గమును జూచుచు నేగుచునుండె వేడుకన్‌. 609 


17_స we 


ర పరమోత్సవజనములచే 
బరిమళధూపములచేత భవ్యశుభాలం 
కరణములచే నయోధ్యా 
పుర మానందమున, బొంగి పొరలుచు నుండెన్‌. 610 
.అగరుధూపితములై ' యమల్యాభనిభములై 
ధగధగమెజయు నెధములతోడ 
బహుమాల్యభూషణాంబరసుగంధ్యదవ్య 
సంపూర్ణ విపణి వేశ్ళములతోడ 
కయవి కయేచ్బానుగత. ఆజనసంకుల 
నవరత్నరుచిరాపణములతో డ 
నభిషేక సందర్శనాగతజనలో క 
వరణీయ వివిధో త్సవములతోడ 


ee 


A. స్వాదుభక్ష్యవి|కయని వేశములతోడ 
నాటపాటలతోడ వాద్యములతోడ( 
(బమదమున నిండి దివి దేవపథము( బోలి 
రాజిలుచునుండె నప్పు డా రాజవీథి, (11 
A మంగళ|దవ్యములతోడ ముంగిళులను 
నిలిచి దీవించువారల నెలమి గనుచు 
నభిముఖజనంబులను దత్తదర్హరితి 
' నాదరించుచు రాము€డ ట్రరుగుచుండ. 6l2 


అయో ధ్యాకాండము 


117 


రామవరివాలనమున జనులు రానున్న శుభముల: గూర్చి 


ముచ్చటించు చుకొనుట 


“రాము డిప్పుడు పట్టా భిరాము( డగుచు(€ 
దాతముత్తాతలపథంబు(6 దప్పకుండ 
సకలజన పూజ్యుండై ధర్మశాసనమున 

మనల నెల్ల ర6 బాలించి మనుచుగాత. 
తండి యెలుబడికి. దాతముత్ర్త్రాతల 
దొరతనంబునకును మెటుంగువెట్టి 

రాము డేలుచుండ రంజిల్లు[పజలకు 
సుగము లగునుగాక ద్విగుణితముగ. 


వలదు భోజనములు వలదు భోగంబులు 
స్వర్గపదవులైన వలదు మాకు? 

బట్టభ్యదు. డగుచు6 |బాసాదమున కేగు' 
ననఘు రాము. జూడ. గనుక చాలు, 
సమధికతేజోబల వి 

(కము. డగు రాముండు యౌవరాజ్యాంగళ్రీ 
రమణు6 డగుట గనుకం౦కున్‌ 

[బమదములు మనోరథములు మాకుం గల వేం 


ఈ రీతి సుహృజ్జనులును 
చారులు దను వినుతిసేయు పమదవచనముల్‌ 
ధీరోదాత్తుడు గావున 


నా రాము(డు వినియు వినని యట్లుగ నరిగెన్‌. 


అ జగన్మోహనాంగు దవ్వయిన రాము 
దలచు తలంపులు చూచుదూపులు' మరల్ప 
నొక్కపురుషుండు గూడ. దా నోప( డయ్యె 
నన్న నిశ స్రీజనముమాట యెన్ననేల ? 


618 


614 


615 


616 


617 


618 


118 


ర్‌ం 


నిర్వచన రామాయణము 
జానకీరాము( గానంగలేనివాండు 
నాతనికటాక్షముల కందనట్టివాండు 
నే నభాగ్యుండ నని లోక మెంచునేమొ 
యనుచు€ దను. దాన సరా ంళుక లంత, 619 


రాము డే వేళ నాల్లువర్లముల వారి. 

(బాయమును(బట్టి దయంజూచు | పభు(డు గాన 
నభఖిలధర్మస్వరూపు. డైనట్టి వాని 
నెపుడు | బేమించుచుండెద రెల్హ్లపజలు. డ్‌ 620 
దీతిపతి సుతుఃడగు రాముడు" 

చతుష్పథము లాలయములు చై త్యములు శుభి* 
యతనమ్ములకు, (బదక్షిణ 

గతి రథగతు( డగుచు నేగెం గౌతుకమతియై. 621 


శ్రీరాముడు దశరథుని సద్మంబు 'జేరుట 


శ్రీరాము, డట్టు రథారూఢుండై యేగి 
దశరథరాజసద్మంబు, జేరి 


మేఘబ్బందత్రీల మెజయుచున్నవియును 


గై లాసళిఖరసంకాశములును 


ధవళోజ్ఞ్యలవిమాననివహోపమంబులు . 


బహుచి తములును శుభంకరములు 


_ నాకచుంబిత మహోన్న తళిఖరంబులు 


నై విలసిల్లు నౌధాళితోడ 
మహితమణిగణాంచితవరమానభవన 


| “ధి 
పాళితోడ లోక ఖ్యాతి, బడయుదాని ' 


నింద వేశ్ళాభమై సిరు లెస(గునట్టి 
జనకు [పాసాదమునం |బవేశం బొనర్చె. 626 


అయో ధ్యాకాండము 


రాము డప్పుడు విలుకాం[డరక్షణమున 


నలరు కక్ష్యాాతయంబును నధిగమించి 


యచట రథమాపి యవని క క్ష్య్యాద్వయంబు 
గడచి చనె పాదచారియె కౌతుకమున. 


ఆ రాము డట్టు కావలి 

వారల వాకిళులు. దా6టి వరుసగ వెంటన్‌ . 
గూరిమిని వచ్చు జనముల 

వారించుచు6 బోయె రాణివాసంబునకున్‌, 


ఇనకులచం దు(డు తము విడి 
జనకుని( గనం నేగం దోడ(ఇజను స్తే గత్త మా 
తని రాక గోరుచుండెన్‌ 


వననిధి చం|దోదయమును వాంఛించు క్రియన్‌, 


18-వ సర్గము 


శ్రీరాముడు తండిభవనమును [(బవేశించుట 


ఉత్తమాసనమున€ గూరుచున్న వాని 
నువిదయగు కై కచెంగట నున్నవాని( 
జెన్నతినవాని ఖిన్ను (డై యున్న వాని 


దండిః గనుంగొనె రాము డంతఃపురమున. 


వినయియగు రాము .డప్పుడు 
మునుమున్నుగ జనకుపాదముల( [బణతుంగై 
వెనుకన్‌ గేకయసుతయగు 


జననికి వందన మొనర్చి సంభావించెన్‌, 


119 


628 


624 


629 


626 . 


627 


120 


కం 


నిర్వచన రామాయణము 
జనపతి యప్పుడు “రామా” 
యని యను(గుంగొమరు( బిలిచి యవ్వల మాటా 
డను జూడను మి నేరక 
వనట ముని6గె న|శువారివజదలువాణన్‌. 628 
రాముడు దశరధుని నేతి గాంచి భయవడుట 


ఇంతవట కెన్నండును గాంచి యెజు(గనట్టి 
జనకుని భయావహాకృతి గనంగలేక 


' .రాము(డుంగూడ నపుడు విభాంతుం డగుచు( 


బాము6 |దొక్కిన జనునట్లు భయము పడియె, 629 


చ. కల(గుమనంబుతో నతివికారమునందిన యిం దియాళితో+ 
దలకొను దుఃఖశోకపరితాపముతోం గృశమైన మేనితో( 
దొల౭కెడు వే(డియూరుపులతో? జెలు వేదిన నెమ్మొగంబుతో 
నలమటం గుందు తం|డిస భయార్లుని( గన్లొనె రాము, డయ్యెడన్‌. 


గ్‌, 


అలల గలగుండువడు సందమట్టు పాము 

పట్టి పీడించు భానుని పగిది. గల్ల 

లాడిన తపస్వివలి నున్న యధిపు( గాంచి 
కల(7 రాముండు పున్నమకడలి( బోలి, 6831 
“అకట | యిదియేమి నన్ను€ గన్నప్పు డెల్ల 
నభిముఖుండయి (_పేమించి యాదరించి 
సంతసించుచునుండు భూ కాంతు( డిప్ప 


డిట్లు దుఃఖించుచున్నవాం డెందుచేత? 682 


ఎంత కోపంబుతోనున్న యెడల నైన 

నను( గని (పసన్ను+ డగుచుండు నా జనకుండు 

ఇపుడు నను జూడ(జాలక యింతవంత. 

గల,త పడుచుండుటకు నేమి కారణంబొ ?” 683 


అయోధ్యాకాండము 


121 


రాముడు తండి యవసకు కె కను కారణ మడుగుట 
థి యి 


క, 


పితృహిత రతుండగు రాము(డు 
మతి నిటు చింతించి శోకమలినాన్యుండై 
ధృతిసెడి దీనుని వలె న 


య్యతివ కయిక కెజంగి యపుడె యడిగె భయా ర్రిన్‌. 


“తెలియ కే యపచారంబు సలిపినానొ 


నన్ను గని కోపగించిన ట్రున్నవాండు 
కారణము దెల్ప్సి నా యెడ. గనికరించి 


నా యనుయగు6 దండేని (బసన్ను € జేయు మను | 


నను నిరతము, | బేమించెడి 

జనకుం డిపు డేల య।పనన్నుండై దీ 
నునివలె వనరుచు నన్నుం 
గనియుం బలుకాడ( డేమికారణ మమ్మా ? 


తనువు ససి దప్పుటనా? మనస్తాపముననొ£ 
జనకు6 డిటు గుందుచున్నవా(డని తలంతు; 
ధరణిపై జనించిన దేహధారులకు ని 
రంతరసుఖానుభవము దుర్గ భముగాదె! 


ఘనుండు కుమారుడు. జన రం 

జను. డగు భరతునకొ; బలుండు శతుఘ్ను నకో; 
జననుతసచ్చరితలు నా 

జననులకొ యమంగళంబు సంధిలదు గదా? 


జనకు€ డాగహమున నున్ననమయమందు 
నతని శాంతింప(గా6 జేయునంతదా క 
నతనియాజ్ఞను బాలించునంతదా (క 


నొక నిమిషమా్యతమైన నే నుండ(జాల. 


(రశ 


Gu 


yy 


నిర పచ న రామాయణము 


తన జన్మ కారణంబని 
తనకుం |బత్యక్షదైవతం బని రమెటుకవ్‌ 
దను. దా దెలిసిన యెవ్వండు 


తన జనకుని భక్తింగొలిచి తనుపకయుండున్‌? 


చనవు బలిమి6 బరుసంఎబుల 


నని యనుంగుం దండి నొవ్వనాడవుగద! యో 


జనని! యేమిటి కీతండు 


మనసుగల(గి యింతచింత మరగుచు నుండెన్‌? 
అమ్మ! తెలియంగం గోరి ని న్నడుగుచుంటి 


రాజు నా తండి యేమికారణమువలన 


నెన్న (డును గాంచి యెయి(గని యిట్టి వగల 
నొగులుచున్నా (డొ సత్యంబు నుడువు మమ్మ [౫ 


అనుచు మహాత్ము(డు రాము(డు 
తను వేడంగం గైక స్వార్థతత్సరయె సి 
గును జంకుగొంకు లే కి 


ట్రనియెన్‌ నిశ్చ్వయముగా(గ నాతనితోడన్‌. 


కైక రామునకు దశరథుని దుఃఖకారణముదెల్సి 
తన వరద్వయము నుగ్గడించుట 


“ఏ కినుక లేదు విభునకు 


నే కష్టములేదు రామ! యితనికి మదియం 


దాకాంక్ష యొకటి యున్నది 
నీకుం జెప్పంగలేక నీళు నమలెడిన్‌. 

౧ 
[పియసుతుండగు నీకు న ప్రియము సెప్ప 
నవనిపతి కించుకైన నోరాడకుండె., . 
(బభుండు చేసెద నని నాకు బాసయిడిన 


యట్టికార్యంబు నీవు చేయంగ వలయు. 


640 


641 


642 


648 


644 


As 


అయోధ్యాకాండము 
నిత్యసఖ్యచర్మితు. డీ నృపుండు నాండు 
పరమగౌరవమున నాకు వరము లొసంగి 
మాట నిలుకడలేని పామరుని. బోలి 
నాన విడనాడి కుందుదున్నా (డు నేడు. 


అలనాటి మాట నాచే, 


బలికింది యొసంగ నాకు బాస యిడియిలా 


తలపతి యిటు వగచుట గత 
జలసేతు నిబంధనంబు సలువుట గాదే? 


నీపె( [బేమన్‌ నరపతి 

నాపైం గోపించి చలమునన్‌ సత్యంబున్‌ 
|దోపాడకుండ నీ విక 
గాపాొడుము బుతము ధర్మకందంబుగదా ! 


నీకు మేలైన గీడైన నృపునియాజ్ఞ( 
బాలన మొనర్ప నీ వొడంబడుదువేని 
జనవిభుండగు నితనిపక్షము వహించి 
వినిచెదను నేనె నీకు సవిస్తరముగ, 


- అవనిపునానతి నీ విపు - 


డవశ్య మొనరింతు ననుచు నాన యిడినచో 
వివరింతు నేనె య పియ 
మవునేని వచింప(జాల€ డాతండు నీకున్‌.” 


ఈ రీతి, గైక నుడివిన 


శ్రీరాముడు దుఃఖవికలచే తస్కుండై 
రారాజు తండి సన్నిధి 
నా రాణి వినంగ నిట్టు లనె దీనతతోన్‌, 


123 


646 


047 


648 


649 


650 


(51 


124 


నిర్వచన రామాయణము | 


“అక్కటా! దేవి న న్నిట్టు లాడందగునె? . 

&తివిభ్యుడు తండి నా కాజ్ఞ చేసినంత 

నుజుకనే యగ్నిష |[దావనే గరళమైన; | 
మును(గనే యొక్క పెట్టున వనధినైన. 62 
గురుండును జనకుడు నృపు(డున్‌ 

బరమహితుం డితని యాజ్ఞ బాలింపక యే 

మటినన్‌ శిష్యుండ( దనయుండ( 
బరిపాలుు(డ( (బియు(ండ నైన ఫలమే మింకన్‌? 693 


అట్టుగాన నృపుని యభిమత మేమియో 


తెలుపు మమ్మ | చేసితీరువా.డ |! 


బాసచేసినట్టు పలుకుచుంటిని రాము 
డాడు మాట. దప్పువా(డు గాడు” 694 


అని యీ గతి బుజువరను€ 


డనుపమనత్యవతుండు నగు రాముండు చే 
సిన బాసకు మది నుబ్బుచు 


. ననార్యయగు కైక యిట్టు లనె( (గూరముగన్‌,. -_ 69 
తండి దురవసకు కారణము కె క రామునకు. దెల్పుట 
థి మూ 


ద్‌, 


అ 


“తొల్లి సురాసుర రణమున 

భల్ల క్షతి జిక్కి మూర్భపడి నాచే నీ 

వల ల్ల భుండు సురక్షితు(డై 

యుల్ల మలర వరయుగంబు నొసంగె న్నాకున్‌. 656 


. భరతు నిపుడె పట్టభ్యదుని గావింప 


విపినములకు నిన్ను నిపుడె పంప 
రామ! యిపుడె నేను రాజునకుం జెప్పి 
యా వరద్వయంబు నడిగికొంటి. 657 


అయో ధ్యాకాండము 125 
. జనకుని సత్యపాలన యశంబును నిల్పం దలంతువేన్వి స 
త్యనిరతు. డౌదువేని(; బితృదత్తవరంబులం దీర్చ నా నుడిన్‌ 
విని పదునాలుగేండ్లు వనవీథులలో మునివృతి వల్కలా 


జినములుదాల్చి నీ వట వసింప€ జనందగు నిపె రాఘవా! 658 
Ce 


మణీయు నీ యభిషేకసామ| గితోనె. 


చేయలో. దగు భరతాభిషేక మివుడె 


రాజ్యమును వీడి దండకారణ్య సీమ 
జేరి జటి వయి నీవు వసింప వలయు, 


భరతుడు రాజై కోసల 
పురమున( జతురంగబలవిభూతి యెసంగన్‌ 


- సిరిమించు రాజ్యమంతయు. 


బరిపాలింప( దగు విగతభయళంటకు(డై. 


ఇట్టి మా ట చెప్ప నీ నరనాథుండు 
గాఢదుఃఖళోర రలితుం డగుచు 
దీనమానసు6 డయి దిగులున మొగ మెత్తి 
నిన్ను( పాడ జాలకున్నవాండు, 

ఖో 


కావున నృపాలు నుడి శిరసా వహించి 


తం డియాజ్ఞ నొక్కింతైన దప్పకుండ 


రామ! రఘుకులసత్యగారవము నిలిపి 
తండి రక్షించుకొొనుము సత్యంబుచేత.” 


కైక యతిదారుణముగ నీ గతి వచింప 
నించుకైన రాముడు చలియింపలేదు; 
గాని యతిధిరు6. డయ్యు భూజాని యవుడు 


సుతవి యో గారి దుఃఖసంక్షుభితు. డయ్యెః , 


660 


801 


6002 


668 - 


126 నిర్వచన రామాయణము 
01.ఒవ సర్దము 


రాముండు కైక దారుణో క్రికి నేమియు కలంగక 
వనవాసము చేయుట కిన్షవడుట 


గీ. _విమతమర్దనుండగు రఘువీరు. డప్పు 
డ(పియంబులు మరణతుల్యంబులైన 
యా కయిక దారుణోక్తుల నాలకించి 
యెంతమ్మాతమును జలింప కిట్టు లనియె. 


క. “ఏఓ జననీ! య-క్రేయగు 
నేం జనియెద విపినములకు నిపుడ తపసినై; 
రాజాజ్ఞను బాలింతు; జ 
పవ ల్‌ నగుచు నట వసియింతున్‌. 


ఆ, అరి విమర్దనుండు నమితదుర్దర్దుండౌ 
భూవిభుండు నన్ను( బూర్వ' మట్టు 
గారవింపకున్న కారణ మేమియో 
యిది యెటుంగ నిచ్చయించుచుంటి. 


'గీ. తల్లి! న న్నాగహింపగాం దగదు నీకు 
నీవు చూచుచునుండ(గా నిపుడె నేను 

వల్కలజటాధరుండనై వనములక్షును 
గదలిపోయెద నీవు సుఖంబు. గనుము. 


క, _ గురుండును హితచింతనుండును 
నరపతియు( గృతజ్జు(డైన నా జనకునకున్‌ 
బరమ పియమగు కార్యము 
నెజివేర్చక యుండ నింక నే నెటు లుందున్‌? 


664 


005 


667 


668 


అయో ధ్యాకాండము 


భర తాభిషే ఇకవృత ము 

ధరణీనాథుండు నాకు. దానై యేలా 
యెజి(గింప, డన్న శంకయె 

మణీమటీ బాధించుచుండె మనమున నన్నున్‌, 


బరులు చెప్పకున్న భరతునకు న్నేనె 
రమణి సీతనై న రాజ్య మైనం 
(బాణమైన నిష్టమగు ధనాదికమైన 
నింక నేదియెన సచ్చువాండ. 


అట్టిచో మనుజాధివుడైన తండి 

యే స్వయంబుగ నానతి యిచ్చి నప్పు 
డేను ని యాజ్ఞ దీర్పంగా. బూనినపుడు 
చేసెద నటంచు మటిమటి చెప్పనేల? 


అదిగావున నీ వీతని 


మది కూజఅటిం గలుగ జేయుమా | యవనీశుం 
డుదిరిగొని నేలచూపుల 
కొదిగిళ్లుగ న|శుకణము లాలా, 


కావిభునియాజ్ఞచే కీఘగాములైన 
తురగముల నధిరోపొంచి దూత లివుడె 
మాతులగృహంబునుండీ కుమారు భరతు 
నలిన దోడితేరం బోయెదరు గాక | 


వరముకరతయు నే సంశయింపకుండ( 


దం డియా దేశమును జవదా,టకుండ 
_ దండకాటవి కిప్పుడే తరలువాండ 


వాన మొనరింప బదునాల్లు వత్సరములు. 


127 


669 


670 


671 


672 


673 


0/4 


128 


ల 


. నిర్వచన రామాయణము 


రాము! డిటు లన(6గ విని పర. 

మామోదమునంది కైక యతిశీఘముగా 

నా నుహితాత్ముని( 'గానన 

భూమి కనుప సాహసంబు(' బూని యిటు లనెన్‌. (7 


అంగీకరించిన రాముని యడవి కనువ త్వర పెట్టుట 


భరతు(దేర దూత లరిగెద రిపుడునీ, 

వడవి కేగ నిష్టపడితి గాన 

నాలసించు టింక ననుచితం బని యెంతు 

నడవి కిపుడె పయన మగుము రామ! 67 


ఆడిన తనమాటను బో 

నాడెద వేమొ యను సంశయంబువలననే 

ద్రీడాన్వితు(డై పతి మా 
టాడకయున్నాండు దా స్వయంబుగ నీతోన్‌, [1 


అట్రుగాన( తండియానతి, బాలింప 

నతని సంశయంబు నపనయింప 

నడవి కేగు రామ! యందాంక నీ తండీ 

స్నానమాడ( డన్న మైన దిన(డు (0 
అనుచు( గైక రాము నట్టు వేగిర పెట్ట 

నకట! యెంతకష్ట మయ్యె ననుచు 


. భర్మవననకలితపర్యంకమున రాజు 


శోకవివశు6 డగుచు సొమ్మసి లె గ b' 


కఠినచిత్త 'యగుచు6 గైక యపియముగా 

దారుణముగ నిట్టు తన్ను. బలుక 
నిరచుకంతయెన నెడంద(6 జలింపక 

రాము డిట్టు లనియె నామెతోడ. (1 


అయో ధ్యాకొండము 


దేవి! నాకు లేదు శ్రీవిభవాసక్తి 
వలదునాకు లోకవాసయు క్తి 

తల్లి! నేను మౌనిధర్మావలంబిని 
నాకు నన్యచింతనములు లేవు. 


ఎంతొ పూజ్యు(డైన యీ రాజచందుని 
కిష్టమైన కార్య మెదియైన 

నుసురు లొస(గియెన నోనరింప. దగునేని 
తిరుగులేక చేసితీరువాండ. 


జనకుని. గొలుచుటకంకొున్‌ 
జనకాజ్ఞను నిర్వహింప జాలుటకంతెన్‌ 
దనయునకు విధాయక మగు 


ఘనతరధర్మము మజొండు గలదే తలంపన్‌*. 


పరమపూజ్యుండై న నరపతి నా తండి 
స్వయముగా ననుజ్ఞ సలుపకున్న 

ని యనుజ్ఞ నేగి నిర్ణ్షనాటవి నుందు 
నేను బదియునాలు గేండ్ర దా(క, 


అన్నిట నధిశ్వరివి తల్లి వైన నీవు 


నీ తలంవు నాకు( జెప్పక నృపతి నిట్లు 


వర మడుగునంత పని యేమివచ్చె నమ్మ! 
నా స్వభావంబు [గహియించినావు గావు. 


జననికడ సెలవుగైకొని 


యనునయమున సీతందేర్చి యతివేగమె నేం 


జనియెదను నే(డె దండక 
వనవాసము చేయుటకు నవశ్యముగా,గన్‌, 


నిర్వ రాస 9 


129 


681 


682 


008 


684 


689 


666 


130 


నిర్వచన రామాయణము 
ధరణి, బాలించు. గావుత భరతు6 డింక 


_ విధిగ నాతడు జనకు సేవించునట్లు 


లరయుచుండంగ వలయు నీ వనవరతము. 
తల్లి | పిళ్ళ సేవ యు త్రమధర్మముగద. ణి 687 


అనెడు రాముని ధర్మోక్తు లాలకించి 

యినుమడించిన ఘనశోక మెద గలంప 

నలముకొనిముంచు కన్నీటి నా(పలేక 

యవనినాథుండు బావురు మనుచు నేడ్చె. 688 


తను వెబుంగని తం|డిపొదముల కె గి 
పాపమతియగు కైకకు |బణతి(జేసి' 


యపవుడె పితరుల వలగొని యంతిపురము 


వదలి రాముడు తన సుహృద్వరుల. గనియె. 689 


' రాముడు తండికి మొక్కి అంతఃవురంబు వీడుంట 


అననమునం (గోధంబును 

నానతనయనముల న్మశు లడరంగ సుమి. 

(తానంద వర్ధనుండగు 

సూను(డు లక్ష్మణుండు చనియె .సోదరువెనుళన్‌. 690 


అపుడు రామభదు€ డభిషేకమంగళ 


 దివ్యభాండమును (బదక్షిణించి 


దానివంకనైన గాన కల్పన నేగెం 
దండియాజ్ఞందిర్చు తల6పుతోడ, 691 


(పకృతిరమణీయు (డగు రఘురామచందు 

నతనిరాజ్యవిచ్యుతి యించుకంత యెన 

స్మేరవదనద్యుతిని దూల్ప నేరదయ్యెం 

గలుషరజనీ తమము' చం[దకళనుబోలె. 692 


అయో ధ్యాకాండము lal 
అపుడు రాజ్యంబు విడనాడి యడవి కేగ 
నిశ్చయించిన రాముని నెమ్మనంబు' 
మమత విడనాడు యోగిందు మదిని బోలి 
నిశ్చలము నిర్వికారమై నివ్వటిల్లె. 698 


* విడిచి శుభాతప్మ తమును వీజనమున్‌ విడనాడి వ కోక 


విడిచి శతాంగమున్‌ విడిచి వెంబడుపొరులవీడి యంత లో 


నడలు నడంచి యిందియచయంబును బట్టి బిగించి ధీరు(డై 


వడిం జనె రాము డయ్యశుభవా ర్తను దెల్పంగ దల్లి యింటికిన్‌. 
రాముడు తల్లి యింటికి జనుట 
శ్రీలలితు(డు సత్య వత 
కీలుడు నగు రానమచం|దు స్మితవదనమునన్‌ 
నాలంకృ తాభిజనముల 
యా లోకమ్ములకు వికృతి యగపడ దయ్యెన్‌, 695 
అ మహాబాహు,డైన శ్రీరాముండపుడు 
సహజహర్షవికాసంబు సడల డయ్యె 
శారదోజ్ఞ్వలకిరణవి స్తారు(డైన 
_ విధు(డు నై జ[పకాశంబు విడువ నట్ట (00 
సారోదారయశుం డగు 
నా రాఘవు. డభిజనముల నతిమధురో కిన్‌ 
గారవమున. దేరుచుచున్‌ 
ధీరుండై చేరె. దమ్మునిన్‌ లక్ష్మణునిన్‌, 697 
శ్రీరామసమగుణుండును 
సారపరా|కము(డు నైన సౌమ్మితిమదిన్‌ 
గూరు వగ నడ(చుకొనుచు గ 
భీరుండై వంబడించె. బియసోదరునిన్‌. 698 


132 


నిర్వచన రామాయణము: 


_ అత్మ రాజ్యపదచ్యుతినై న వికృతి. 


గని సుహృజ్జన మేమౌనో యనెడి శంక 
రాముడు మనంబుననె విచారంబు నణ(చి 


మాతృమంగళానంద ధామంబు( జేరె! 


20-వ సర్హము 


[శ్రీరాముని నిశ్చయమునకు రౌణివాస రమణులు చింతించుట 


గ్‌, 


కః 


దాశరథి తం్యడి కడనుండి తరలి నపుడె 
రాణివాసంబునందున్న రమణు లెల్ల 
“నక్కటా! యెంత విపరీత మయ్యె” ననుచు 
గోలుగోలున నేడ్చుచుం. గూలంబడిరి, 


“క్షితిపతి స్వయంబుగా నాజ్ఞ సయకున్న 
నంతిపురముననున్న మా యందటికిని 
సంతతాభీష్టదాత రక్షకు(డు నైన 
నందను(డు కాన కేగుచున్నా(డె యకట | 


కన్నకొడుకు కౌసల్యకు 

గన్నకొడుక్షు మాకు నెల్లం గన్నార(గ రా 
cc 

మన్న యిటు లడవికేగంగ 

నన్నా! మా కింక |బదుకు నాశలు గలవే! 


కోపమతులు దను దిట్టినం 

గోపింపనివాండు; సహజకోపాత్ములకున్‌ 

గోపంబు దీర్చు వా(డు; న 
కోపను(డగు రాము డడవి6 గుమ్మర జనునే ? 


700 


701 


702 


అయోధ్యాకాండము 133 
అఖిలబీవకోటి కభిరాము(డగు రాము 
నజ్ఞు(డై నృపాలు( డడవి కంపి 
మాకు సర్వజివలో క మునకు నెంత 
చెట్ట యిపుడు తెచ్చి పెళ్లై నకట[ 704 


రాణివాసమందు రాణు లందజునిట్లు 

దీన లగుచు విభుని: దిట్టుకొనుచు 

వత్సలను దోరంగి వగుచు నావులభంగి 

నంగలార్చి రావు రావు రనుచు. 705 
పుత్ర శోకానుసంతాపపూర్ణు.డై న 

భూపు. డంతపుర స్రీలు భూరిశోక 

విహ్యలత నట్టు లేడ్చుట విని సహింపా 

జాల కె తల్పమునందె 'కూల(బడియె. 700 


ఆ రాణుల యేడ్పులు విని 

శ్రీరాముడు నెంతొ చింతచే వారణ మ 

ట్టూరిచి సుస్థిరమతియె 

చేరనరిగ జననిగృహము చెంత కనుజుతోన్‌. 707 


శ్రీరాముడు కౌసల్యాసద్మమును 'జేరుట 


ఆ రాముడు శుద్ద్ధాంత 

ద్వారంబున రాజపూజ్యుండగు వృద్ధుని దౌ 

వారికు నుపవిష్టుని బెర 

వారల నిలుచున్న భృత్యవర్గము( గనియెన్‌. 708 


అపుడు విజయశీలు(డైన రాముని( గాంచి. 

యచట నున్న (పవారు లె లేచి 

యంజలించి (పేమ నాళీర్వదించుచు 

జయనినాదములను జలిపి రంత, 709 


134 


శ్ర 


క 


చం 


నిర్వచన రామాయణము 


[పథమకక్ష్యదా6టి _పభుపూజ్యులగువారి 
నభిలనిగమవేత్త లైనవారి. 
వృద్ధవి|పవరుల కెళి(గి రెండవక క్ష్య 


"నధిపసుతుయ రాము డధీగమించి. 


ఆ లీలన్‌ రాము(డు చని 


బాలలు వృద్ధలును ద్వారపాలిక లగుచున్‌ 
బాలించు తృతీయంబగు 
నాలో వరి( జేకుకొనియె ననుజునిత్రోడన్‌: 


రాము గని వార లెల్ల హార మునC బొంగి 
దీవన లొసంగి వేగ మంతివురి కరిగి 
జనని రాణికి రామాగమన సువార్త 
విన్నపంబు గావించిరి వేడ్కమిాణ. ' 


అపుడు పట్టమహిషియైన యా కౌసల్య 
నియతమానసమున నిశను గడపి _. 
సుపభాతవేళ సుతహిత్రెషిణి యయి 
పూరుషోత్తమునకు( బూజచేసి. 
|వతనిరత శుభకౌ శేయవసనకలిత 
భదభూషణభూషిత |పముదిత యగు 
దేవి మం|తపూతములుగా ద్విజులచేత 


హోమములను జేయించుచునుండె నపుడు, 


710 


711 


72 


718 


714 


అనఘు(డు రామచం[దు€ డవు డంతిపురంబున కేగి పుష్పచం 


దన పరమాన్న మోదక ఘృత పక ౮భిలహవ్య పూజ్య న 
స్తు నిహిత భాజన్మపతతి శోభిలు పావనవేదిన'ండి నే 


దనిధులు వేల్చుపావకుని ధ్యానముచేసెడి తల్లి గన్లొనెన్‌.719 


*ర = 


అయోధా కాండము 


తురగి కిశోరిం గాంచిన 
కరణిన్‌ వీక్షించి యపుడు కౌసల్యవడిన్‌ 
బరమ పీతి నెదుర్కొనెం 
జిరకాలానందకరుని చిన్ని కొమరునిన్‌, 


వత్సలత సెట్టు లెదురుగా వచ్చుచున్న 
తల్లి గని రాఘవుండు వందనముచేయ 


నను(గుసుతు నామె కెంగిట నాదరించి 
శిరము మూర్కొని యిట్టు లాళీర్వదించె. 


కౌసల్య రొముని అశీర్వదించుట 


- అనుంగునందన ! నీకు మే లగునుగాక 


వృద్ధులు మహాత్ములును ధర్మవేదులైన 
రాజబుషులట్లు వంశధర్మంబు నిలిపి 
ఘనతరాయుర్యశంబుల€ గాంతుగాక | 


రామ! ని న్నిపుడే యొవరాజ్యమందు 
నిలుపు నీ తండ్రియగు రాజు నిశ్చయంబు 


' ఆడి తప్పనివాండు ధర్మాత్ము( డాత, 


డిపుడె చూతువుగాత యా నృవునిపేర్మి, 
నాయనా |! రమ్మిట'కె భోజనమ్ము చేయ* 
నని నిమంతించి మణిమయాసనము( జూప 
గరములను పీఠమును దాంి 'కై మొగిడ్చి 


జనని. గనుంగొని రాముండు సాధ్వసమున.. 


* పొఠాంతరము 8 


ద, 


పరమధ్యానపరాయణ 

వరవర్ణిని దేవి కొంతవడికి. దనయునిన్‌ ' 
దురగి కిశోరము గాంచిన | 
కరణిన్‌ వీక్షించి యెదురుగా నేగె. వడిన్‌, 


135 


716 


717 


718 


710 


720 


716 


136 


నిర్వచన రామాయణము 


రొముండు తల్లికి తన 'విపినవాసవృతా౦తము దెలువుట 
cn క అది 


ర 


మ, నరనాథాజ్ఞను గాన కేగి యట వాన్మపస్థధర్మంబులన్‌ 
బరిపాలించుచు నేను మూలఫలములీ భక్షించి "జీవించుచున్‌ 
జరియింతున్‌ బదునాలుగేండ్లు విజనస్థానంబులన్‌ మౌని శే 


వినయాన్వితుండును గౌరవ 


వినతుండునగు రాము6 డపుడు విపియమైనన్‌ 


దన విపినవాసవృత్తము 


వినిచి జనని సెలవు గాంచి వెడల నిటులనెన్‌. 


“లెద మహావిపత్తు గాపయి యున్న దనుచు 
నీకు సీతకు లక్ష్మణునికిని గూడ 

నది మహాదుఃఖదాయక మైన దనియు 
దేవి! యేమియు. దెలియకున్నావు నీవు. 


దండకారణ్యముల( బట్టి తరలునాకు 
నింక నీ రత్నమయపేఠ మేటికమ్మ ! 
జనని! దర్భాసనము వేసికొన(గ( దగిన 
కాలముగదమ్మ యిది నాకు( గానలోన. 


మధువు [(గోలుచుం బండ్లు దుంపలును దినుచు 


మౌనిపోలిక నిర్గనకాననమున 


3 నివుడుపోయి పదునాలుగేండ్లదా(క 
వాస మొనరించి జీవింపవలయునమ్మ | 


ధరణీశు( డొసంగ నుండెను : | 
భరతునకును యౌవరాజ్యపదవిని;. నాకో 
పురి విడిచి దండకాటవి 

కరిగి తపసి నగుచు నుండ నానతి యిచ్చెన్‌. 


721 


722 


728 


724 


729 


'ఖరులం గొల్పుచు( దల్లి నీవును ననుజ్ఞం జేసి యంపందగున్‌.” 
“ ' షస ౧ షః 


అయో ధ్యాకాండము 


రొముు వనవాసము నెజీంగి కౌసల్య మూర్శిల్లుట 


అనెడి విపరీతవాక్యంబు లాలకించి 
ఖడ్లఖండితవృక్షశాఖయును బోలి. 
నాకవిచ్యుత దివ్యాంగనయును బోలి 
యై దేవేరి మూర్చిల్లి యవని, బడియె. 
అట్టు దుఃఖంబు నొందరానట్టి దాని 
నవనిణయడు నన(టిం బోలినట్టి దాని 
నవశయై విస్టృతింగన్నయట్టి దాని 


దేవి జననిని రాముడు లేవనెత్తి. 
. భారమువహించి బడలికదీఅ. బుడమి( 


బడి దొరలి లేచియున్నట్టి బడబ బోలి 
దుమ్ము[గమ్ము నంగకముల(౬ దూలునామె 


యొడలు నిమిరి రాముడు ధూళినెడలం. జేసె. 


అధికదుఃఖవిహ్వాలయు సుఖార్హ యైన 
రాబ్ది త న్నట్లు సేవించు రామచం[దు 
మానవోత్తము గూర్చి లక్ష్మణుండు విన(గ 
నెద( బగుల్బు శోకంబుతో నిటు లనియె 
పుత్ర ! నీవు నా కడుపున బుట్టు కొల్ల 
నధికశోకానుభూతికే యయ్యె నిప్పు; 
డట్టుగాకున్న గొడాలి నగుటకంకొ 
నొండుదుఃఖంబు నాకు లేకుండును గద! 


తనయులు లేరే నాకని 

మనమున దలపోసి లోన మటుంగుకు కానీ 
యనపత్యకు నను బోలెన్‌ 
ఘనతరదుఃఖంబు గాంచు కారణ మున్నే ? 


137 


727 


728 


780 


781 


78% 


138 


నిర్వచన రామాయణము 


అతడు |పభు(డైన( బతిమూలమైన యట్టి 
సిరియు సౌఖ్యంబు క్‌ నెన్న6 డెజట్తుంగ నైతి; 
కొడుకువలన నైనను సుఖపడుదు ననుచు 
నుల్రమున( బుకై( డాసతో నుంటి నోయి! 


నా సవతులందు మిన్న నౌ నన్ను జూచి 
(కింది చలవాదిసవతులు | కించుపజచి 
కుట్టుమాటలచె దుఃఖ పెట్టుచుండ 

వంగి [కుంగి కృళింపలగా వలయు నింక. 


బోటి కెందు సవతిమాటల.౬ బడుకంకె 
నింతకంకె దుఃఖ మేమికలదు? 

నా విలాపమునకు నా దుఃఖమున కొక 
యవధిలేదు; దీని కంతువేదు. 


కన్నతండి! నా చెంత నీ వున్నయపుడె 
యన వినంగరాని యవమాన మందియుంటి; 


నీవు ననువీడి దూరమై పోవుదేని 


మరణమునకంకు నాకింక శరణ మున్నె? 


నానాథుండున న్నెపు డవ 
మానించుకొగాని యింత మన్నించె నోకో! 
నే నెపుడు6 గైక యుడీగపు 


' దానికి సమమైతి(; గాదు తక్కువె యైతిన్‌. 


పరిజనుం డెవ్వ౭ణైన నాపంపుసేయు 
నట్లిభాగ్యంబు నా కెట్లు లబ్బు నింక్ష? 

లు రు 
ననుచరు(డు+ గూడ గైకనందనుని కడలి 


పలుకు వినిపించుకొనండు; కన్నులనె పడ(డు. 


728 


780 


8 


81 


ఆ, 


అయో ధ్యాకొండము 


పతి మహారాజు సుపజాహితు(డు సుతు(డు 
గలుగ బగగొన్న సవతాలు కైక పలుకు 
హీనదుర్భాషణముల సహొంపవల సె 
దనయ! నే నెంత గతిలేనిదాన నైతి? 


నిన్ను€ గడుపార( గన్నార నేను గాంచి 

యెపుడు యువరాజ వయ్యెద వీ వటంచు 
నెపుడు నా కడగండ్లు గట్టైక్కు ననుచు. 

గడపితిని పదునేడేండ్లు కన్నతండి | 


అంతులేని యింతవంత నా సవతాం[డ 
వలన6 గలుగు పరిభవంపు( జింత 


ముసలిదాననై న ముప్పుగాలంబున 


నే భరించి |[బదుక నేర రామ! 


పున్నమచందురు నిగ్గుల6 

జెన్నగు నీ మోము6 గనక చిరదుఃఖితనై 
కన్నీళ్ల తోడ జీవన 
మెన్నాళ్లని గడుపుదాన నేనిక రామా! 


ఒక | పొదులుండి యుపవాసములుచేసి 
6 


విన్న కన్ననోము లెన్నొ నోచి 
“పీవంబోరి నిన్ను. బెంచిన శమ యెల్ల 
నిట్లు విఫల మయ్యెనే కుమార! 


వాననీటి కొత్త వజిదతా(కుడునకు 


గొప్పయేటిగట్లు రూలినటు 
య నో 


భయదదుఃఖవార్త ( బగులదు నా గుండె 
యెటి గటిరాతల బుటినదియొ? 
6. €ు లు 


139 


789 


740 


741 


742 


743 


744 


140 


నిర్వచన రామాయణము 


అడవి విలపించుమృ గిని సింహంబు. బోలి 
శమను+ డిప్పుడె ననుబట్టి చంపండేమి? 
దండధరునింట నాకింత తావులేదె? 


అక్కుటక్కట! నాకు జావైన రాదె? 


ఇంతదుఃఖా ర్తి నందియు నినుమొ రాయొ 
తునిసి పడకుండె నాగుండె తనువునుండి 
నా జగన్నాథునాజ్ఞయై నప్పడె గాని 
కానివేళ. గోరినరాదు గాదె చావు! 


తనయునీం-గోరి నేం జేసికొనిన యట్టి 
దొాననియమ్మవతంబులు దపము లెల్ల 
జౌటినేల( బైరిడిన బీజంబు లట్లు 

విఫలతం గాంచ నాకిట్టి వెత జనించె, 


కాలనురాకయ దుఃఖము 

పాలంబడు జీవి చావు. బడయ( గలుగుచో 
నే లేగ వీడు నావుం 

బోలి నిను న్వీడి చచ్చిపోదును గాదే! 


* 


నీవు కాన కేగ6 జావు నా కెడలాలో 
నికృతి. బడుచు నిచట నిలువం గలనె? 
తేంగ వెంబడించి యేగు గోవట్ల న్వ్‌ 
తోన యేను వచ్చుదాన వనికి * 


అనుచు. గౌసల్య దుఃఖంబు నాపలేక , 
సత్యవశు(డైన .సుతు రామచం[దు( జూచి 


దనకు రాబోవు దుఃఖంబు దలంచి పాశ 


బద్ధసుళు. గన్న కిన్నరిభంగి నేడ్చె. 


740 


747 


14 


7 


ఉం 


అ 


అయోధ్యాకాండము 141 
21..వ సర్హము 


దుఃభించు కెసల్యను జూచి లక్ష్మణుడు 
సమయోచితముగ6 బలుకుట' 


ఆ విధమున నంగలార్చుచు నేడ్చు కౌ 
_ సల్య రాష్టి రామజనని6 గాంచి 
జాలి జు దీను(డై లక్ష్మణు(డు సమ 
యోచితముగ నిట్టు లుగ్గడించె. _- 751 


_ “తల్లి ! యొక్క యాడుదాని మాటకు లోంగి 
సార్వభౌ మపదవి జాటి విడిచి 
రఘువరేణ్యుం డి ట్రరణ్యాని కేగుట 
నాకు6 గూడ మదికి నచ్చలేదు. 752 


అతడు వృద్దుడు విషయవిహ్వలు6 డతండు 
అతడు నులు కామమాహితు' డతండు 
' అతం డధిపుండైన నే? మయ్య యైన నేమి? 
యతనిమాటలు పొటింప నగునె. మనకు? 758 


ఏ యపరాధమేనిం గలనే నొనరింపని యట్టివాని న 

న్యాయము మాటనైన మదినైన( దలంపనియట్టివాని, భూ 
నాయకు డిట్టు రాఘవు జన పియు రాష్ట్రమునుండి కానకున్‌ 
(దోయ6గ6 జెల్లునే? యతని దోనముగల్లెనె కీసన మేనియున్‌ ?754 


ఎంత శతు(డైన నెంత ధికృతుండైన. 

నీ జగంబునందు నెవ్వ6 డైన 

నతనియెడ( బరోడ్షమం దైన .దోషంబు 

లాడి దూజినట్టివాండు గలయడె ? 755 


142 


నిర్వచన రామాయణము 


బుజుగతియు దేవనము,డు జితేం్యదియుండు 
అరులకుం గూడ( |బియు(6డగు నట్టి సుతుని 
ధరణి? బాలించు ధర్మతత్పరుః డెవండు 
[రూరుండ్రై వీడనాడు నిప్క్మూరణముగ? 


ముదిసియును బాల్యచేష్టల 
వదలక చరియించు ధరణివల్ల భుమాటల్‌ 


' విదితముగ రాజనీతిని 


మది నెటి;గిన కొడు 'కెవండు మన్ననచేయున్‌?. 


అన్న ! యిట్టివిభుని యానతి నగరమం 


దొక్కయింత సుబ్బకున్న యపుడె 


నేను దోడుగాగ నీ రాజ్య మంతయు 
శీ ఘుముగ వశంబు చేసికొనుము. 


ఎక్కటి ధనుర్ధరు.డనై 


ప్రక్కను నేనుండ యముని (పతిమూర్తి యితం 


డొక్క యని నీ వుండ(గ 
నుక్కున ని vee యొరు.€ డెవ6 డెనన్‌? 


నరవర! నీ క[పియముగం 

బరు లేవ రదిరినను వారి బరిమార్చెద; క్ట 
లర తరశరళిఖిశిఖలన్‌ 

దరికొల్సి యయోధ్య నిర్ణనము( గావింతున్‌. 


భరతాభిమాను లగుచున్‌ 
భరతుని పక్షమున నెదురు వరిపంథుల ను 
క్కలం జేసి కసిమసంగెద( 

బరువు నిలుచునయ్య మెత్తంబాటున నెందున్‌? 


796 


757 


798 


799 


760 


761 


అయోధ్యాకోండము 
తెంపున గేకయనృపసుత 
పంపున మనతం్యడి మనకు. బగయగునేనిన్‌_ 
జంపుద; మాతని వడిబం 
ధింపుద మటుగాక దుష్టనృపు విడందగునే? . 


అవలిప్తర గారారకా 
ర్యవిచారము లేక దుర్భయంబగు పథమున్‌ 
దవిరినవానిన్‌ ధరణీ 
ధవునైనన్‌ దండి నైన దండింప( దగున్‌. 


పూరుషోత్తమ ! ధర్మానుభోజ్యమైన 

నీ యవనిరాజ్య మా కైక కీయ నృపతి 

యే బలము చూచుకొని యానతిచ్చినాండు ? 
ఏకతంబున నిటు నిశ్చయించినాండు? 

నీతోడను నాతోడను . 

క్ష్మాతలపతి వైరమూని సకలధరి| త్రీ 

నేతగ భరతుని చేయ లగ 

దాతయగునె? తలలుమార్చం దాత తరంబే? 


జననీ | య గజుమైంగల 


యనురాంగబుననె యిట్టు లనుచుంటి.జుమిా | -. 


నను నమ్ము బాస సేసెద 
ధనువుపయిన్‌ సత్యసవనదానములపయిన్‌. 


(పజ్వలాగ్నివైనం [బబలో(గవనివైనం 
జొర(గ రాము డడుగు జరువునేని 
నన్నకన్న మున్న యరిగి యం దుటికెద 
నే నటంచు నిశ్చయింపు మమ్మ! 


143 


762 


7068 


704 


765 


766 


767 


144 


నిర్వచన రామాయణము 


భాను. డుదయించి తమమును బాపినట్టు 
లే నిపుడు విక్రమీంచి నీ యెడరు దిర్తు; 
జనని! నా వీరవి కమసాహసములు 
దూతుయగాక |! రాఘవుండును జూచు6ంగాక |! 


కౌసల్య లక్ష్మణు6 డనిన ప్రకారము గావించి 


తననువీడి పోవలదనుట ' 


768 


చ, అనఘు(డు లక్ష్మణుం డిటు పియంబున( బల్లి నం గోనలేంద నం 


దన విని శోకదుఃఖపరితాపముల న్నది. గుంది యుడు* చున్‌ 
. 1 ల 


దనయుని రామచందు( గని * తమ్మునిమాటలు వింటిగాదె? నా 
యన! తరువాతికార్యము హితానుమతిన బొనరింపలగా. దగున్‌. 


గి 


నయము ధర్మంబు వీడిన నా సపత్ని 


_ మాటలను బాటిగాల€ గొని మాత నన్ను 


[బబలదుఃఖశోకంబుల పాలుసేసి ఈ 
దిగవిడిచి పోవుటిది నీకు దగదు తండి! 
ధర్మము నెటి(గినవాడవు 
ధర్మిష్టుండ విటనె నిలిచి తల్లిని నన్నున్‌ 

లం ౧ 
బెర్మిని సేవించుటయే 
ధర్మము; నీ కిదియు( బరమధర్శము గాదే! 
తనయ ! కాశ్యపుండు తనయింటనే యుండి 


జననిసేవంజేసి సంయమి యయి 


ఘనతపస్వులైన మునివరేణ్యుల మించి 
చూజగొనియె న్వర్షసుఖము లతండు, 
రాజైనతండి నెటులు 

చనా రు 


పూజించెదొ య క్లై నన్ను€ బూజింపం దగున్‌ 


నీ జననియాజ్ఞ లేకయె 
పోంజన దడవులకు నీవు పురమున కెడయె. 


770 


గగ 


77౬ 


778 


అయోధ్యాకాండము 145 


'నాకు (బదుకు లేదు; నాకు సౌఖ్యము లేదు; 

నిన్ను విడుతునేని. గన్నతండడి ! 

ఆకలములు దినుచు నైన నీతోం గూడ 

వనములందునైన మనుట మేలు. 774 


దుఃఖవార్డి మునిగి దురపిల్లు నను వీడి 
ని వరణ్యములకు( బోవుదేని 
- నింక |బదుక(జాల నిచటనే [పాయోప 
వేశ మూని మేను వీడుచుదాన! 779 


అట్లు జరుగునేని నాపగానాథుండు 

[బ్రహ్మహత్య కగ్గపడినయట్టు 

నీవు లోక మెజుంగ నిరయదుర్షతి, జిక్కి 

వనట గంది కుందవలసియుండు.” 716 


అని దీనత విలపించెడి 

జననిం గౌసల్యం గాంచి నద్ధర్మాలం 

బనుండగు శ్రీరాముడు ధ 

ర్మనిరూఢిం బలి కె నిట్లు [పాంజలి యగుచున్‌. 777 


తం|డియాజ్ఞ ను దాయ6టలేనని రొముండు చెప్పుట 


. “జనని! నాకు శకి చాలదు పీ తాజ్ఞ 
నొక్కుయింతయెన నుజ్జగింపం 
[బణతి, జేసి నిన్ను బార్జించుచున్నా (డ 
ననుమతింపు మమ్మ ! యడవి కేగ, 770 
ధర్మజ్ఞుండగు కండుతపసి తం్యడయనుజ్ఞ ( 
జేసి గోవధమైనం జేసినాండు 
మనవంశజులు సగరునిసుతుల్‌ ప్మితాజ్ఞ 
నిల దవ్వియుసురులే యిచ్చినారు 
విర్వ రాష 10 


146 


నిర్వచన రామాయణము 
తండిపంపున జామదగ్ని వెన్కాడక , 
జనయి|తినై నను జంపినాండు 


జనకాజ్ఞ నిటుదీర్చి చన్నవా రెందజో 
“మున్నింటి మహితాత్ము నాం 


శే నొకండనె యిటుచేయ( బూనినానె? 
పూర్వపురుషుల యాచారములను 'బట్టి 
సుమవాతంబై న ధర్మమార్షమును బట్టి 
తం|డియానతి నే జవదాంటనమ్మ |! 


అంతకఠినమైన యాజ్ఞగాదే సాకు 

వనికి నేను బోయి వచ్చు కెంత? 

కన్నతం డియాజ కడకు దోయగ జాల 
యా 

ధర్మపథ మొకింత దప్ప (జాల, 


నేను మున్ను లేనిదాని, జేయుట లేదు 
ధర్మబాహ్యమైనదాని( గాదు; 

(పొజు లనుముతించు బాట బట్టితిం గాని 
తలి ర్రిదుఃఖ* పెట్ట అలం గాలు; 


జగమున ముందుగ జేయం 
దగు జనకునియాజ్ఞ + దీర్చెదను ముఖ్యముగన్‌; 
నిగమోక్రి గం బితృవాక్యము - 


వగవక పాలించి యెవండు వ్యర్థుం డయ్యెన్‌ 72 


పలుకాడ నేరుపరి బలు 

విలుకొండను మేటియైన వీరుండు రాముం 
డలఘుమతి. దల్లి కిట్టని 
తెలియంగా జెప్పి తమ్ముదెన(గని యనియెన్‌. 


779 


780 


781 


768 


అయో ధ్యాకాండము 


అము లక్ష్మణుని తొందరపాటునకు మందలించు 


గ్‌, 


. “అనుజ! లక్ష్మణ! నీకు నాయందు నెంత 


[(పేమయున్నదియో నే నెజింగియుంటి; 


మణియు నీ సత్త్వము పరా|కమంబు నీ [ప 


భావతేజముల్‌ (కొత్తలు,కావు నాకు, 


అమ్మ యిప్పుడు ఘోరదుఃఖాబ్ది ముని(6గి 
సత్యశమతత్వము లెజుంగం. గ 
నభిలశుభలక్షణ యుతుండ వెన నీవు 

గూడ నెజుంగని యట్లు మాటాడెదేల ? 
థర్మమే పెద్ద పూరుషార్ధములలోన 

ధర్మమందె నిల్చినది సత్యంబుగూడ 


చిపుడు తం డియొనర్సిన యో యనుజ్ఞ 


ధర్మసంయుక్ర ముత్తమోత్రమము గాదె? 

తండిపల్కునై న( దలి వాక్యమునై న 

నవనిసురునిమాటయైనం గాని 

చేయ సమ్మతించి చేసినబాసను 

దప్పరాదు వీరధార్శికునకు. 

అట్టగుటంజేసి నే, దం్యడియాజ్ల 6 దీర్చ 
రు ల 

రుండ( (బతికూలవరి నై యుండ జాల; 

గక న న్నట్లు త్వర పెట్ట(గల్లుటకును 


.గారణము తండివచనమే వీరవర్య ! 


కావున( దమ్ముడః క్షా[తము 

ని వవలంబించి ధర్మనియతిని వీడం' 

గా వలదు. “ధర్మమతివై 

నా వచనము వినుము; వడితనం బిట దగునే, 2 


147 


784 


785 


786 


787 


788 


789 


148 
ర్‌ం 


క్షం 


నిర్వచన రామాయణము 


(భాతృ స్నేహమున సుమి 


[తాతనయున కట్టు చెప్పి |పాంజలి యగుచున్‌ 
మాతకు సాష్టాంగనతుం 
డై తగ నిట్టనియె లక్ష్మణా(గజు(డు మటిీన్‌, 


a ఓయమ్మ | వనికి నిప్పుడ 


పోయెద సెల విచ్చి నన్ను6 బోనీయం. దగున్‌; 


నా యాన మాటు చెప్పకు 
చేయుము దీవనలు శుభము చేకుటి నాకున్‌. 


అన్ను! రాజర్షియై న యయాతి తొల్లి 
యమరపురివీడి (కమ్మల నరిగిన క్రై 

ఈ యయోధ్యను వీడి నే నేగి వనికి 
సమయముం దీర్చివత్తు నిచ్చటికి మరల. 


మది. గుముల జేయు దుఃఖంబు మనసునందె 
యణంచుకొనుమమ్మ శోకింపకమ్మ ! యిటు; 
తం డియానతి సత్యంబు. దప్పకుండ 

వనికి నేం బోయి యింతలో వత్తు నమ్మ! 


నే నొకండగాదు( దశరథు6 

నానకి( దల౭ందాల్ప ' నీవు నవనిజయు సుమి 
[తానందనుండు సుమ్మితయు 

మానుగ శిరసా వహించి మన్నింపం దగున్‌, 


తల్లి ! నా యభిపే షక కృత్యములు విడిచి 
మమతయును దుఃఖమును నెమ్మనమున నడంచి 
పాడిమెయి గాన కేగు. నా పయనమునకు 
సమ్మతించి సెలవొసంగు మమ్మ | నాకు, 


700 


781 


792 


708 


79: 


70 


అయో ధ్యాకాండము నం. 
అ. పాడి దప్పకుండ. (బతినవీడక యిట్లు 
్క పట్టువట్టుసుతుని పలుకులువీని 
యె మూర్భముని(గి యంతలోం దెలివంది 
పట్టమహిషి మరల నిట్టు లనియె. 700. 


“గి,  “మతిచేత ధర్మముచేత( బుత్ర ! నికు 

దం|డివలె నేను. బూజింప( దగినదాన 

నను వనట ముంచి వనికేగం జనదు నీకు 

నేను దాని కానతి నిచ్చుదానం గాను. 707 


/ 

మ. తనయా! నా |బతుకేల ని న్విడిచి స్వర్థామంబు నొల్లన్‌; సుధా 
శన మే నొల్లను; బైతృకంబగు స్వధాసత్కార మే నోల్లం గాం 
చనె యొల్లం బరలోకసౌఖ్యము; సమ స్తపాణిలో కాళి క 
న్నను నిన్నాక్క నిమేషమేని గనుంగొన్నంజులు నా క్రియ్యెడన్‌, » 


అ. ఇట్లు జాలిగదుర నేడ్చు తల్తింగని 

కరగి రాము. డెంతొ పరితపించె. 
గొజవిగముల మృగయు లణిమిన తెరువున 
నిజికకొను మహాగజేంద మట్టు. 799 


రామః౭డు తల్లికీ తమ్మ్మునకు ధర్మమర్మ మెటేంగించుట 
ఉ. దారుణ దుస్ప్సహా ర్తి స్మృతిదప్పిన చొప్పున నున్న తల్లినిన్‌ 
బారము లేని దుఃఖహతి, బాల్పడి చేడ్పడియున్న తమ్మునిన్‌ 
బేరిమిం గాంచి యిట్లనియె. బెంపు దలిర్పంగ; నట్టిపట్టునం 
దా రఘురాముండే తెలుప నాధ్యుండు నిర్మల ధర్మమర్మమున్‌ 800 


క. “తమ్ము(డ! నా యెడంగల నీ 
నెమ్మియు నీ బలము" నెజటు6గనే? యిటు నా చి 
త్త మ్మెటి(గియు న న్నిగతి 
నమ్మవలెన్‌ దుఃఖ పెట్టనగునే నీవున్‌ ? 801 


“150 నిర్వచన రామాయణము 
గీ. తనకు ననుకూలవతియైన దారవలన 
ధర్మసుఖపుత్ర సంతతుల్‌ దనరి నట్టు 
లొక ధర్మమూలముననె యొదవుచుండు 
ధర్మరతులకు. బూరుషార్థతయంబు 802 


అం కేవలార్థకృతులు కీడొదవించును; 
గామకృతులవలన€ గలుగు నింద; 
ధర్మమందె కలవు ధర్మార్థకామముల్‌ 
గాన ధర్మకృతి క గడలటగ వలయు. 808 


" చంగురుండు |పభుండు వృద్ధుం డనుకూలు(డు నౌ తనతండి క్రోధ ము 
ష్ష రుం డయిగాని కామియయిగాని |పియుండయిగాని స ను. 
త్తరు వెటువంటిదైన నది ధర్మముగా శిరసా వహించి ధ 

ర్మరతుః డకిల్చిషుం డగు కుమారు, డైవం డొనరింప కుండెరిన్‌ ? 


ఉ. కావున దం|డిపంపు విధిగా నొనరింపకయుండం జాల వ 
తా విను; నాకు నీకు మనతం్మడి గురుఠడు |పభుండు నౌట నా 
క్షావరుు( డాజ్ఞ సేయం దగు మాతకుంగూడ సదా శరణ్యు(డున్‌; 
బావను(డైన భర్త నెడబాయుట ధర్మమె యించుశకేనియున్‌, 805 


ఉం కరత ధర్మరాజు శమ తాం సతుళకు స్వథధర్మమార్ద మొ 
క్కింతయు దాంటనట్టి హృదయేశు(డు సన్ని ధిచేనియుండ€గాం 
జింతలగుంది పట్టమహిషీమణి వయ్యు ననాథవోలె నా 
చెంతనె యుండ 'వత్తునని చెల్లునెతల్లి ! నీ కిటన్‌. 806 


గి, అడవిశే నేగుటకు నాజ్ఞ నిడం గదమ్మ! 
భద మొన(గూడ దీవించి పంవు మమ్ము! 
సుకృతిని యయాతి స్వర్గంబు. జొచ్చి నటు 
|వతముదీర్చి నేం గమ్మణి వత్తునమ్మ! ' 807 


అయోధ్యాకాండము 151 


ఆ. ' ధరణి రాజ్యకాంక్ష దవిలి మహోదయ 
విమలకీ ర్రిపథము విడువ(జాల 
_ "జనని! జీవితంబు క్షణభంగుర మధర్మ 
యు క్షి. దుచ్చరాజ్య మూనుకేల ?” 808 
చ. ఇనకులచందు డిట్లు జనయి,తిని సారెకు నూజడించుచున్‌ 
వని కరుగంగ నిశ్చయ మొనర్చి యచంచలమైన పూన్మితో 
ననుజు నుమ్మితసూతిం గని యాత్మమతం బెజింగించి పిమ్మటన్‌ 
మనముననే (పదక్షిణ నమనస్కృృతులం బొనరించె. దల్లికిన్‌, 809 ' 


22_వ సర్గము 


రాముడు లక్ష్మణుని కోవము తగ్గించుకొ నుమని 
వనవాసమేగుటకు దగు (ప్రయత్నములు చేయుమనుట 


సీ. అంత ధీరోదాత్తు( డగు రాఘవుడు హృద 
యాంతరవ్యధ దీను(డై నవాని 
నురుతర కోధ సముద్ధతుండగువాని 
నుర గేయ్యదుగతి రోంజుచున్నవాని 
.*_ రోషవిస్సారితారుణనే తు. డగువాని 
ననుగతపరమాపు( డైనవాని( 
వరసుమ్మితానందవర్ధను6 డగువాని = 
ననుజులలో( |బియుం డైనవాని( 
A. ' గలంతంజెందినవాని లక్ష్మణుని గాంచి 
చిత్తవికృతి ధెర్యంబుచే( జిక్క(బట్టి 
యతని డగ్గరి యల్ల న నాదరించి | 
యనున యోక్తులతోడ నిట్టని వచించె, 810 


154 


౪, 


నిర్వచన రామాయణము 
అటి పేమ నన్ను నాదరించెడి కైక 
A) మ - 


రాజ్య మావు చేయరా దటంచు; 


గాన కేగు నుంచు. గఠినోక్తు లాడంగా6 
గారణంబు దైవగతియె గాదె! 


కాకయున్న రాజకన్య సడ్దుణమాన్య 
సత్స్వభావయైన సాధ్వి కైక. 
భర్తచెంత నన్ను € [బాకృతస్త్రీవోలె 
నిట్టినుడుల దుఃఖ పెట్టం గలదె? 


కానరాని దా(ట్యబోని దైవమునకు 


భూతకోటు లాటబొమ్మలు గద; 
కాకయుండెనేని కైకకు నాయెడ 
నిట్టి భేదబుద్ధి పుట్టు కెట్లు? 


కార్యఫలరూపమున( గాని కాన బడని 
దైవమును మున్నె తెలియంగ బోవు కొట్లు? 
అది యదృష్టంబ్యు దానికి నెదురు లేదు 
తెలిసీ యెవ్వాండు దాని. ఖేవింప( గలడు? 


భవము నాశంబు భయము కోపంబు “లాభ 
నష్టములు కష్టసుఖములు నాగ నిట్టి 
కారతపర కానయణడని సంఘటన లెల్ల 
దైవనంక లము లటంచు: కంక, 


ఉగతపము( జేయుచున్న మహర్షులు 
నట్టి దైవపీడ కగ్గ మగుచు 

నిరత "తీవ నియమనిష్ట ల బోనాడి 
|కోధకామ నులను గుమిలిపడరె? 


824 


829 


826 


827 


828 


అయోధ్యాకాండము 
విపులయత్న కార్యంబులు విఫల మగుచు 
నెట్టి సంకల్పమును లేనియట్టి నేవొ 
యిపై సంభవ .మగుచుండు; నిట్టి వెల్త 
దెవకృతములె సుమి సుమ్మితాకుమార ! 


ఈ యథార్థంబు బుద్దిచే నెణీ(గి నేనె 

నా మనసు న్ని గహించుకొొన్నా(డ గాన 
సిద్దమైనట్టి పట్టాభి షక మిపుడు 
నిలిచిపోవుట "కంత చింతింపనోయి ! 


అదిగావున నో తమ్ము(డ | 

మది బరితాపంబు విడిచి మాటాడ కింకన్‌;. 
వదలు మభిషే ఇషకయత్నము; 
కపి కెదురు దిరిగి యాగం గ గలవే? 


చిన్ని తమ్ముడ | పట్టా భిషేకమునకుC 
దెచ్చియుంచిన యీ దివ్యతిర్ధవారి 
వుణ్యతాపస్మవతదీక్ష( బూను నాకు€ 
బావనస్నానవిధికి. జొప్పుడును గాక! 


ఇది కూడ(దగదు నాకిపు 
డిది రాజోచితము; 'కైక యేమనుకొనునో 
గద! స్వయముగ నా తోడిన ' 


యుదకమె నియమ్మవతమున కుపయుక మగున్‌. 


లక్ష్మణా! సిద్ధమగు రాజ్యలక్ష్మీ నేడు 
తిరిగిపోయిన దనుచు( జింతింప వలదు; 
అవనిభరమైన వనవాసమైన నొకశు 
యెన రెండవదే |శేయ మగును నాకు. 


829. 


830 


881 


882 


888 


152 “ .... నిర్వచన రామాయణము 


మ, అనుంగుం దము(డ! కోపమున్విడుము; నీ వావంత యేవంతయున్‌ 
గనగా౭ బోకుము; ధైర్య మూనుము తొరస్క్మారంబు సైరింపు మా 
త్మనియు కిన్‌; [(బమదంబుతో నభిషవ దవ్యాదు లెల్లన్‌ విస 
'ర్హనమున్‌ జేయుము; నీకు వేగముగ దీర్పంజెల్లు నిక్కార్యముల్‌. 


క్క నా యభిషే షికో తవనుల 

నాయ త్రముసేయ( జూపు నమితోత్సాహం 

బీ ముదల దమ్ము(డా.! నే 

నా యడవుల కగు పనులకై చూప(దగున్‌. 812 


ర్‌ు తమ్ము,డ | నా యభిషేకా 
ర్ధమ్మయు చింతించుచుండు తల్లి, మనమునన్‌ 
సమ్మళినొంద(గ శంక ల 
వమ్మైనను జెందకుండ వ ర్తింప( దగున్‌, . 818 


A, అట్లు శంకించి తల్లి దుఃఖా ర్త ర యగుట 
నించుకంతయే నిపుడు సషొంప(జాల; 
నెజింగియెన నెజుంగకైన నెడ6దనైనం 
దల్లిదర్యడుల కపితంబు దల(ప నోయి! 814 


ఆ. సత్యభాషణుండు సత్య| పతిజ్ఞుండు 
సత్యవి|కముండు సత్యమూర్తి 
మైన జనకు. డిప్పు డాముష్మికార్థమై 
యురక భయము నొందకుండు€గాక ! 815 


అ. ఈ యభిషవకార్య మిఫు డాంగకున్నచో 
నన్ఫతదోషఖీతి నడలు దండి; 
దాని€ బరిహరింప6 గానకేం బోయెద 
నతని వెతల(బెట్టి [బతుక (గలనె? * 816 


అయోధ్యాకాండము 
అనుగుం దమ్ముడ: నె నీటు 
వని కేగ( గృతార్థ యగుచు వాత్సల్యమునన్‌ 
తన కొమరు భరతు నభిషే 
చనముం గావించి కైక సంతోషపడున్‌, ' 


నారలను గటి కృషాబినము ధరించి 
ఉం 3) 


యూరు విడనాడి నే జడదారి నగుచుం 


గానలకు( బోవుచుండం గాం గైక గాంచి 
డెందమున నెంతొ యానంద మంద4గలదు. 


తప్పనిసరిగా నీ పని 

కొప్పుకొనిన తండిమనసు నొక్కింతై నన్‌ 
నొప్పింప జాలం; గావున 

నిప్పుడ యిటనుండి కాన కేగద ననుజా!' 
నమ్మతి నిచ్చిన రాజ్యము 

(కమ్మజ నిక్రుండుటకును గారడవులకున్‌ 
బొమ్మనుటకు నొరు లెవ్వరు 

తమ్ము(డ | కారణము గారు; దైవమ్మ సుమా | 


ఇట్టిచింత కైక కమిటం గల్లు; దై 
వంపు కారణంబు వలనయాక? 

ల్‌ 
కాకయున్న నన్ను+ గన్న బిడ్డగ జూచు 
తల్లి దుఃఖ పెట్ట(6 దల6పనేల[ 


ఏను దల్లుల నెల్లర నెల్ల వేళ. 


. నేకమతి గొల్బుచుండుట యెజింగిన ఫ్రై 


కన్నసుతుంబోలి లక్ష్మణా! నన్ను గ గ క్ర 
యెపుడు | బేమించుటయును ని వెజుంగుదుగద | 


153 


817 


. 818 


819 


82U 


821 


822 


156 


నిర్వచన రామాయణము 
శ్రీ వత్స! కార్యవిఘ్న ము 
గావించెను బిన్నతల్రి కైక మనకు; దె 
వాదేశత న్మపియ మౌ 


దేవి పలికె; ద్రైవమహిమ దెలిసితివి గం+ ! 8 


28ి-వ సర్హము 


రొమూని మనోనిశ్చయ మెజీ6గి లక్ష్మణుడు విచారించుట 


అ, 


అన్న రాము! డిట్టు లానతిచ్చుచునుండ 

సారెసారె వీనులార వినుచు 

నా సుమ్మితసూతి హర్ష దుఃఖాందోళి 

తాంతరంగుః డైన యట్లు లుండె. 886 


బిలమునుండి రోంజు భీకరోరగమట్టు 

బొమలు ముడి వడంగ బుస్సగొనుచు( 

గినుక నడరు లక్ష్మణునిమొగం బప్పుడు 
భయదసింహముఖము భంగి( దోంచె, 89? 


కరికరము౬బోలు తనకర్యాగము విదిల్చి 


శిరము నట్టిట్టు కంపింపయజేీసి చూడి 
నడ్డముగ( [(దిప్పి కొనగంట నన్న( గనుచు 
కినుక దొనకంగ సౌమ్మితి యనియె నిట్లు. 881 


దశరథుడు రాము నడవికి. బంవుటన్న ది 


కక వన్నాగమని లక్ష్మణు6డు రొమునకు చెప్పుట 


ర, 


“ఎక్కడ ధర్మము చెడునో 


యెక్కడ లోకంబు చెడుని యేమో యని నీ 
వి క్కురణి సంశయించుచు 


నక్కజపడి వేగిరించు ఉన్నా! తగునే? 8g 


| అయో ధ్యాకాండము 
దుర్చలం బగుదైవమే దొడ్డ దనుచు 
_భాంతిమంతు( డధీరు(డై పలికినట్లు 
శూర వరుడు సుక్ష్మ తియ వీరవరుండు 
నైన నీ యట్టివా( డిట్టు లాడ(దగునె? 


దీనశరణ్యంబును బల 

హీనంబగు విధిని బొగడె దేటికి? పాపా 
-'ధీనులు కైకయెడన్‌ భూ | 
జానియెడల(6 గలుగదేల సంశయ మన్నా? 


ధర్మకవచంబుదొడిగి స్వార్థంబు( గాంచు 
కపటవరనుల్‌ కొందు గలరు జగతి; 
నటులె యా [పియదంపతుల్‌ కిటుకుచేసి 
_పులిమిపుచ్చిరి నిన్నంచు6 దలంప వేల? 


అన్నా! కైకకు దశరథు( 

డెన్నాళ్ళకొ ముందె యొసంగె నీవర; కో 
కున్న నిపు డెత్తునే? యిది 

పన్నాగముగాదె నింద బడకుండుటకున్‌ ? 


జనవిరుద్ధంబుగా నిన్ను, జాగనంపి 

యితరునకు( బట్టముంగట్ట నెంచినార; 

లిటి దుమష్కోర్యమును నే సహీంపంజూల 
రుం 

నెట్టు లైనను, నను తమియింపు మన్న! 


157 


840 


84 


842 


843 


844 


158 నిర్వచన రామాయణము ' 
ధిరుండై నవాండు దై వమును '|దోసీ 
య మూ 
పారుషంబున ఫ్రైకి వచ్చునని లక్ష్మణుండు చెప్పుట . 


క్ర. ధర్మాధర్మపథ ౦బుల 
మర్మ మెటింగినట్టి నిన్నె మతిమాలిచి యే 
ధర్మము [బమపెళ్టునొ యా 
ధర్మ మసహ్యం బసమ్మతం బగు నాకున్‌. 845 


క. పౌరుషవంతు(డ వయ్యును 
బారకు వశు[డైన పిత యధార్శికుండై యా 
చారవిరుద్దవినిందిత 
ఘోరాజ్ఞలు చేయ? జేయ(గూడునె నీకున్‌? 846 


క. . ఇది కుహనాదుస స్తంతం 
బిది గతం బిది యధర్మ మిది యపచారం 
బిది నీ వెజటు(గమి వగచెద; 
నిది నీకుం జేయందగునె యినవంశమణీ ! 847 
క్ర. కామాధీనుల నీకున్‌ 
వైమాలము¢ గీడె( దలంయయవారిః బితరులన్‌ 
నామమున నున్న శ్యతుల 
Sr నెట్టుగడ(గ దెజింగియున్‌? 848 


గ, అట్టివారికి, గలిగినయట్టి బుద్ధి 

దైవచోదిత మనియె న్‌; భావ “మిన 

| నదియు [గావ్యూంబు గాదు త్యాజ్యంబె గాని 
యెంతమ్మాతము దాని కే నిష్టపడను. 849 


. . అయోధ్యాకొండము 


భీరుండు దుర్చలుండగు వాం 
డారాధింపంగ6 జూచు నా దైవంబున్‌ 
ధిరస్వాంతుండు వీరుండు 

పొరుషవంతుం డెవండు పరిగణియించున్‌, 


వొరుషంబున దైవంబు మాజణంజూలు 
నట్టి 'ధీరుండు దైవబలంబువలన 
సాహాసమువీడి స్వార్థంబు జాఅవిడిచి 
యించుకేనియు దుఃఖింప( డెన్నయడేని. 


దైవపౌరుషములచేవ లెట్టిట్టివో 

యెల్ల లోక మిప్పు డెబుగులాక | 
దైవమానుషముల తరతమంబులు బైట 
బడునుగాక |బమలు విడునుగాక ! 


నీ పట్టభంగమునకున్‌ 

దాపై మనపైకివచ్చు దైవబలంబున్‌ 
(దోపాడంగ నే, పాండు 

నా పౌరుష మెట్టిదో కనంబడు నిపుడే. 


అతి మదబలోద్ధతంబు నత్యంకుశంబు 


. శీఘధావిత మపగళశ్చ్ళంఖలయు . 


నగు గజము(బోలు దైవంబు న్యాకమించి 
యిష్టై మత్వ్పొరుషంబున( గట్టివైళు. 
లోకేశు లెత్తిరానీ 

యేకంబై ముజ్జగంబు లెదిరి తొడరనీ 
యాంట్టంగలరె నీ యభి 


షికము; నింకం దండిమాట చెప్పంగనేలా? 


159 


851 


558 


858 


894 


855 


160 నిర్వచన రామాయణము 


క, ఏకాంతవినిశ్చితులై 
భూకాంతా! నిన్ను వనికి బొమ్మనువారే 
లోక మెయ(గ( బదునాల్లేం 
డా కలముల దినుచు. బోదు రడవులపాలై. 856 


క. వర మని నీ యభిషేకము. 

జెటీచి నిజాత్మజుని రాజు( జేయ. దలయ మ 

చ్చరి క్రై కె కరు- విభునక్రు గల 

దురాశ  విదళించివైతు దుత్తునియలుగన్‌. ర్‌? 
గ, అరి తిమిర భంజన పతాపార్కు(డై న 

నను నిరోధించి యెవ్వండు మనగంగలండు ? 

మత్పురుషకారబలవిక మముల; దగులు 
పగతు నే దైవమైన గాపాడం గలదె? 856 
A, రఘువరా! నీవు వేయివర్ష ములు రాజ్య 

మేలి వనవాసవిధిదీర్చ నేగినపుడు 

బూజ్యులగు నీ తనూజులు రాజ్యపట్ట 

భదులై సల్పదరు |పజాపాలనంబు, 859 
అ, (పజల బిడ్డలట్టు పరిపాలనము సేయ 

నాత్మజులకు రాజ్య మప్పగించి 

పూర్వరాజబుషుల( బోలి న. 

ధర్మ మపుడు పూనం దగును నికు. 860 


రాము. డంగీకరించిన రొజుబలవమ౫ను బంధించి 
రాముని రాజుగా వచవేయుదు ననుట 
మ, చలచిత్తుండగు రాజుమూలమున రాజ్యంబందు, గల్లోలముల్‌ 
గలుగంబోవు నటన్న శంక గదురంగా నీకు నీ రాజ్యము ౯ 


జలధి౯ నిల్చెడి వేలవోలి యెపుడు౯ సంరక్షగావింతు, న 
ట్రలవుంజూపనయేని వీరగతి'కే నర్హుండం గాకుండెద౯. 861 


అయోధ్యాకాండము 161 
అ. నిద్దమంగళాభిషేకయత్నముల a 
వాచరింపు మిప్పు డనుమతించి 
పరనృపొలబలము బంధింప గుందింప 
జంప నే నొకండం జాలువా(డ, fe 


మ. తనుభూషార్గమె నొ భుజద్వయము కోదండం బలంకారమే 
దొనల న్నింపుటకే శరావళి కటి౯ దూగాడనే కత్తి శ 
(తునికాయంబుల నాకమింపంగలప౯ దూటాడ వేటాడ(గా 
వినియోగింపనెగాక యీచవుక ముద్వేల పతాపంబున౯* 868 


ఆ. నాొకు6 బగతు. డగుచు నన్ను మార్కొనువాని 
సింతసేపు [బదుకనీయ నొల్ల 
మెజుంగుమెజుంగు లీను కటికుకతిని (దుంతు 
నతడు వజియైన నగునుగాక! 864 


క. పరబలభీకర మగు మ 
త్రరతరకరవాలఖండితములై తుమురై 
కరితురగభట పరంపర 
కర జఘన శిరంబు లలము.గాక రణోర్విన్‌, 869 


HA అన్మదీయాసిధారోగ్రహతుల( (దెళ్సి 

(బజ్వలితధాతుగిరి సన్నిభంబు లగుచు 

సంగ తేరమ్మదాంబుద సమము లగుచు6 ఎ 
గరిపరంపర భూమిపై నొటి(గుగాయక. 866 


గి. _బద్ధగో ధాంగుళ్ళితాణపాణి నగుచు 
భయద కోదండయుత సవ్యపాణి నగుచు 
నాహవక్షోణి నే నిల్వ పాహసమున 


నెవ(డు పౌరుష మూని న న్నెదురం గలడు? 867 
నిర్వ ర.|| 11 


162 నిర్వచన రామాయణము 


క, ఒక్కనిం బెక్కుశరంబుల 
బెక్కుర నొకశరముచేత భేదించుచు నే 
నొక్కడ నరగజహయముల 
యిక్కువలం జెక్కి వెతు నెక్కటి క డిమి౯. 868 


గ, |ప్రభువరా! మామకాస్త్రపభావ మిపుడు 
. రాజ్యపాలకు( డగు దశరథనృపాలు 
వీతిపతిత్వవిహీనుని. జేయులాక 
శ్రీరఘువరేణ్యు నిను రాజు జేయుగాక | 869 


చ. పునుగు జవాబి గందముల( బూయంగ సందిలిదండ వేయ 7 
ధనము లవారి నర్గులకు దానము లీయ(గ మి తకోటి( బా 
లనమును. జేయ(ా6 దగిన లక్ష్మణబాహులు తావకాభి షే 
చన విముఖాదుల౯ గెడప( జక్క(డప౯ దగు నింక రాఘవా!870 


ను, విమతుం డెవ్వడు నీకు వాని నివుడే వేధించి తత్సాణ మా 
నములం దూల్లు(; దదీయమి| తజన సైన్య సోమముంగూల్లు రా 
జ్యము సర్వంబు భవద్వశంబగు నుపాయం బెంచి నా కొజ్జ సే 
యుమునే నీ పదపద్మకింకరుడనై యుంటి౯ గదా! రాఘవా?” 871 


చ. అనియిటు లక్ష్మణుండు వినయానతి నానతి వేడ రాఘవుం 
డనుగతు సౌమ్యు. దము |బియ మారంగ6 జేరంగం దీసి శాంత సాం 
త్వన మధురోకి, దెర్చి కనుందమ్ముల, (గమ్మెడు న్మశు లార్చినే 

. జనకునిమాట దా(ట నిది సత్య మటంచు వచించె ధీరుండై, 872 


అయోధ్యాకాండము 163 


24-వ సర్గము 


దూడను వెన్నాడు గోవువలె తానుకూడ నడవికి 
కౌసల్య వచ్చెద ననుట 

అని రాముడు తన జనకుని 

యనుజ్ఞం బాలింప సిశ్చయాత్ముం డగుటన్‌ 

గని కనుల నశు లొలుకుచు 

ననియెన్‌ గౌసల్య దీనయె ధర్మమతిన్‌, 878 

లోక|పియంవదు(డవై 

నాకున్‌ శ్రీదశంథేం| దునకు( బుత్రు(డవై 

యే కష్టం జెలుంగని ధ 

_ర్రైళమతికి నీకు నుంభషృృత్తియె రామా? 574 


(పాకటముగ నీ భృత్యా 


నేకసహసముల కిషమృష్టాన్న బుల్‌ 
అం CN) 
చేకూరుచు నీ కడవుం 
నాకలములు దినుచు (బదుక నయ్యునె తం|డీ! 875 


(పభువర్రుండు తం|డి పాణ పియుని నిన్ను 

సుగుణవంతు నిన్ను సుతుని నిన్ను 

వనికి. బంపెనన్న విని నమ్ము నెవండురా = 

జనిన? నెవండు భయము నందకుండు ? 870 


సకలలోకాఖిరామ ! రాజ్యంబు వీడి 

నీ వడవి:కేగుచుండుట నేండుసూడ.- : 

నభిలలోకంబులను దనయాజ్ఞ ౧ ,దిప్పు-. 

దైవబల మజేయం' బౌట తథ్య' మయ్యె. 877 


164 


ae 


ద్‌, 


నిర్వచన రామాయణము 
నీరూప మగు గాలినీ యదర్శనముగా, 
సమిధలు దుఃఖశోకములు గాంగ. 
బరితాప చింతానుభవము ధూమంబుగా 
| నుదితాశుకణము లాహుతులు గాంగ 
నిను వీడి శుష్కజీవననై కృళించు నా 
హృదయాంతరాళంబు కుదురు గాగ 


నిట్లూర్చు 'తిరుగుడు పుట్టినచోటుగా( 
సె లు లు 


దొడరిన యీ మహాదుఃఖవహ్న్‌ 


శిశిరబుతువునందు( జితభానుండు రేగ 
'యిగురుటీరమును దహించి నై 

ప్రబలి యాకమించి (పజ్వలించి దహించి 
నన్ను బూదిసేయకున్నె రామ! 


కావున వత్సము వెనుకొను 

గోవుంబలె వత్తు నన్నుకొని చను” మని వా 
పోవు జనయితి( దేర్చుచుం 
బావనచరితుండు రామభ్మదు( డిటు లనెన్‌, 


“జననీ | నే వని కేగంగ 
మునుపే కైకమ్మ మోసమున(బడి వగలన్‌ 


' ముని౮ాడి జనకుని నీవున్‌ 


గనకుండిన నతండు (బ్రతుక గలయడే యింకన్‌? 


ఆడుది మగనిన్‌ వీడుట. 

కూడనిపని లోకనిందం గూర్చును గద! యి 
ట్లాడను దలంచుట. :గూడను... 
బాడియగున(టమ్మ నీకు? బతిదేవతకున్‌, 


878. 


879 


880 


881 


అయోధ్యాకాండము 165 


సీవింప నగును యావ 

జీవము కాకుత్సతిలకు క్షితినాయకు నీ 

బివితవిభు నా జనకు మ 

హీవిశుతనిత్యధర్మ మిది గద జననీ! = 882 


కష్టముల మజిపించు రాఘవుని పరమ. 

ధర్మసూక్తుల విని శుభదర్శనయగు 

పట్టంపుదేవి యాతని పలుకుబడిని 
మెచ్చుకొని సత్యమే యని యిచ్చనెంచె.” , 888 


= అవి యిటు సమ్మతించియు మహ త్తరదుఃఖము నందుచున్న మౌ 


' తను గనుంగొంచు ధార్మికవతంసుండు రాముండు “తల్లి! నాకు నీ 


కును |బభు(డున్‌ గురుండు జనకుండును నాథుడు సర్వమైన యా 
తని భడియింప(గా ననునుతంబును దీర్చుట ధర్మ మెమైయిన్‌.884 


నీను. జీవితేశుసేవ నిందుండ(గా 

నేను జనకునాజ్ఞం గాన కేగి 

యిళ్రై గడపివైచి యేండు లీరేడును 

వచ్చి నిను భజించువా(డ నమ్మ!” 885 


అను |పియతనయుని పలుకులు 
. వినియా కౌసల్య దుఃఖవివశాత్శ్మికయె 
కనుదోయి న్మశు లొలుక(గ 
ననియెన్‌ వత్సలత రాము నల్లన గనుచున్‌, . 886 


న జనకునొజ్ఞ నీవు వని కేగ సవతుల 
నడుమనుండి బాధపడ(గ6 జాలా 

వనకురంగి. బోలి వత్తును నా తండి 
నన్ను దోడుకొని చనంగదయ్య [లి 887 


166 


జ్జ 


నిర్వచన రామాయణము 


ఎంతొ జాలిగదుర నీ రీతి. గోరుచు 


. మజీయు మజటీయు నేడ్చు మాతల గాంచి 


యెడ;దం బొంగు దుఃఖ మడ్యపలే కేడ్చుచు 
నినకులావతంసు€౬ డిట్టు లనియె. 880 


(బదికినన్నాళ్లును బడ(తికి భరయ 
యధినాథుండును దైవ మగు గదమ్మ! 
సతియైన నీకును సుతు(డైన నాకు న 
య్యవనీశుండె నియంత యగు గదమ్మ | 
దశరథ ఛధారుజీధవు. డుండంగ ననాథ 
గతి మన కెందు, గల్లదు గదమ్మ! 


._ దేవి! నీ యానతుల్‌ దీి్నను |బియవాది 


భరతుండు పాడి దప్పండు గదమ్మ! 


కాన కే నేగం బుత్ర శోకమున నలుగు 

వృద్దు€ (బభుని రక్షించువా రెవ్వ రమ్మ ? 

వనమునందుండి నే వచ్చువజకు స్వామి 

నూజడించుచు సేవించుచుండు మమ్మ! 999 


| వతములు శీత గానీ. 

తతము నుపవాసవిధులు సలిపినం గాని 

సేవింపని యుత్తమ 

తియెన నన్‌ బాపగతికి ఉసునరిడు, బుధుల్‌ , ' 890 


గా 


టి ఇ 
G&G 


భూసురాతిథి దైవ తపూజనము ల( 


_ జేయకున్నను దానముల్‌ చేయకున్న 


నిరతభ ర్హృశ్ముశూషల నెజివుచుండు 
సతికి గరతలామలకమౌ స్వర్గసుఖము, 891 


న్‌ 


ox 


* 


గ్‌, 


అయోధ్యాకాండ ము 


సుదతి పతిమేలు నిష్టము 
మది( గోరుచు సేవచేసి మను టొప్పుగదా! 
యిది లోకాచారం బగు 
నిది శాస్త్రము వేదవిహత మిది నే(టిదియే ? 


దేవీ! నా సేమమునకు 

దేవతలన్‌ బూజనముల, ద్విజవరులన్‌ సం 
భావనముల, హోమములన్‌ 

బావకునిన్‌ దనుపుచుండుమా భ్యదమతిన్‌* . 


నియతపూజావతాహారనిరత వగుచు 
విభుని సద్భక్తి కియు క్తి సేవించుకొనుచు 
నా మధో వ. నష్తు. మనంబునందు( 


* గాంక్షసేయుచుం గాలంబు గడప్పు మమ్మ! 


 వనమునుండి నేను వచ్చిన పిమ్మట 


ధార్మికో త్ర తముండు దశరథుండు 
' (బదికియుండునేని( బరమదుర్హ త 
కాంక్షితముల( బడయ(గలవు తల్లి | 


_ తనయు౭డీ రీతి ధర్మబోధనముసేయ( 
a బుత్ర శోకార్త కౌసల్య భూరిదుఃఖ 


భారవిహ్యలయె బావ వారిపూరి 
తాక్షియై రాము గని యిట్లు లని వచించె. 


“వీరకుమారా! నీ కాం 
తారాగమనదృఢవినిశ్చితం బగు బుద్ధిన్‌ 


_ వారింప నేర; నిం నే 


వారికి. గాలంబు దుర్నివారంబుగదా [ 


167 


౪92 


898 


894 


895 


896 


897. 


_ 168 


క్ల, 


నిర్వచన రామాయణము 
పోయిరమ్ము రాజపుత్ర ! నిశ్చలుండవై 


 యడవి నీకు భదమగును గాక! 


(కమ్మజంగ వచ్చి కన్నులయడంగ ని 
న్నరసి దుఃఖ మెల్ల - మజతుంగాక. 


క్భతక కృత్యుండవును జరిత 


[వతుండవు బూజ్యుండవు భాగ్యవర్గిష్లు.డవై 
పితృబుణవిముక్తు( (బత్యా 


_గతు నిను6 గని సౌఖ్య మందం గలను కుమ మారా |! 


నా వచనము పాటింపక 


'యీ వడవుల కేగుచుంటి వివుడు కుమారా! 
యీ విధి నిను. గావించిన 


దైవబలం బిట్టి దనుచు6 దలపం దరమే! 


. బాహుబలమె నీకు భ|దంబు లొనంగూర్చు . 


రామ! వనికి, బోయి రమ్ము వేగ; 
మరల వచ్చి నన్ను మధురభాషణముల;, 
దేర్తుగాక | యెలమి గూర్తుగాక | 


పల్కలములతోడ వరజటావళితోడ 
|వతముపూర్తి చేసి వనము వీడి 
యూవు వచ్చు వేళ యిప్పుడే యైనచో 
నెంతొో సంతసంబు గాంతును గద |” 


అని చెప్పి కోనలాత్మజ 
తనయుని శుభకాము సుగుణధాముని త 
వనవాసనిళ్చితుని గని 
చను మని దివింప( దొడంగు సదమలమతియె. 


898 


899 


900 


901 


902 


"908 


అయోధ్యాకాండము 169 
25-వ సర్గము 


కౌసల్య రాముని వనవాసమున కీయ్యకొని 
మంగళాశాసనములు చేయుట 


అపుడు కాసల్య దుఃఖా్యశు లపనయించి 

యాచమించి పవితయై యాత్మజుండగు 

రామచం[దున కెందు భదము లెసంగ 

సాధుమతి: జేసె మంగళాశాసనములు, 904 


“ అడ్డగింప రాక యరుగుచు నున్నావు 

నీకు సేమ మగును గాక రామ! 

సాధుజనులు చన్న జాడ వీడంగ6 బోక 

వెడలిపాొమ్ము మరల వేగరమ్ము. 905 


పురుషసింహమ ! రఘురామ! వుణ్యనామ ! 

ధృతియుతుండవు నియమసంయుతు(డ వగుచు 

నీవు పాలించు నీ ధర్మమే సతంబు 

భ|దము లొనంగి నిన్ను* గాపాడుయగాక ! 906 


ఆలయంబులయందు. జై త్యంబులందు 

నీవు పూజించు దేవత లెల్ల వేళ 

గాననాాశమముల బుషిగణముసేవ 
చేయుచుందిన నిన్ను రక్షింతు గాత! 907 


' దీమంతుం డగు నావి 

శ్యామి|తు(డు నా డొసంగినట్టి మహాస్త 

న్లోమం బెప్పుడు నీకున్‌ 

సేమం బిడుంగాత సుగుణసీమా |! రామా! 908 


శ70 


' చ+ ప్రతిదినమున్‌ సమిత్కుశలు భదపవితము లగ్ని వేదు లా 
యతనములుం [| బపూజితపదాంతరముల్‌ ఘనతై లసింహముల్‌ 


నిర్వచన రామాయణము 
నీ వొనరుచు పితృ సేవయు 
నీ వొనరుచు మాతృపూజ నీ సత్యము ని 
న్నేవేళం | బోవ జిరం 
జీవి వగుము దోర్చలమున, జిన్నికుమారా | 


909 


పతగములున్‌ గుజంబులును బన్న గముల్‌ [హదముల్‌ నికుంజ సం 
తతులును (బోచుంగాత విపినంబుల నెల్రెడ నిన్ను రాఘవా! 90 


ఏ వేళ నీకు శుభములె 


గావింతురుగాక సాధ్యగణములు విశ్వే 
దేవతలు మరుద్గణములు' 


'దేవర్షలు సత్యధర్మదీక్షిత రామా ! 


ధాత భద మిచ్చు(గాత విధాతృండు 
దివిజనాథముఖ్యదికృతులును 
బూషుండును భగుండు పూజ్యు, డర్యము(డును 
నీక్షు మేలుగూర్హు గాక రామః 


అబ్బములును బుతువు లాటును మాసముల్‌ 


పక్షదివసములును బవలురేయి 
జాములును ముహూర్త సమయంబు లెప్పుడు: 
నీకు రక్ష గూర్చుంగాక తనయ? 


స్మృతియు ధృతియును ధర్మంబు (శుతిచయంబు 
స్కందదేవుండు సోమవాచస్పతులును 
బరమముని నారదుండు సప్రర్లి వరులు 
(శేయములుగూర్చి నిన్ను రకింతుగాక 


911 


రల 


918 


914 


అయో ధ్యాకాండము 171 


శ 


ఆ. వీను పరనుభక్తి నే వేళ బూజించు 
దిగ్గిగీశు లభిలదేవతలును 
నీకు వనుల( దోడునీడలై నిత్యంబు 
గరుణ( [బోచుచుందుగాక నిన్ను, " 915 


చ. సరసులు పుష్కరంబులును సాగరముల్‌ తంతు భూనభోం 
తరపదముల్‌ [(గహంబులును. దారకలున్‌ సహదేవ దేవకుం 
దిరములు సర్వపర్వతనదినద వేణులు నంధ్యలున్‌ విభా | 
ప దివంబులు న్నిను నవశ్యము( గానల( బోచుగావు తన్‌ 010 


క. సత్యవశత ముని వేషము 
నత్యు త్సాహమున( దాల్చి యరిగెడు ని న్నా 
దిత్యులు దైత్యులు వనమున 
నిత్యము బోచెదరుగాత నిర్మలచరితా 017. 


గి. ర్యౌదమూర్తులు ఘోరవర్తనులు నైన 
రాక్షస పిశాద భూతవర్షముల నొోండె 
కూరసత్తాళి నొండె కాంతారసిమ 
నీకు భయ మొండు లీకుండుంగాక రామ! 918 


A, విపినముల నీవు దిరిగడు వేళలందు 
ప్రవగ వృళ్చిక దంశసర్పములవలన 
గహన కీటక క్రిమిమశకములవలన 
నికు నే బాధ లేకుండు(గాక రామ! 919 


గ, కూరదంప్ట్రోద్ధతంబులౌ వారణములు 
ప్త మనా శార్దూలహర్యక్షములును 
శృంగసంగత మహిషాదు లెపుడు నడవి 
నొండు కీడు నీ కొదవింపకుండు( గాక। 920 


172 


నిర్వచన రామాయణము 
తనయ, నే నిటల జేయు నర్చనలవలన 


నడవులంబట్టి తిరుగాడునట్టి నిన్ను 


సతత మానవమాంసభోజనములై న 
య్యుగసత్త్వముల్‌ వ టో | 


స యేగుపథము లెల్లన్‌ 
[(శేయ': మిడుత;? వకమములు సిద్ధార్థునిగాం 
జేయుం గావుత నిను భ 


(దాయితమూర్తివయి పోయిరమ్ము కుమారా } 


భువిపై వెలసినవారున్‌ 

దివి నేలెడివారు నైన దేవతలు మహో 
టవి నిను. |బోతురు గాకన్‌ 
బవతురయిన నీకు సాయపడెదరు గాతన్‌. 


తనయా! నా పూజలంగొని 

యిన శళి గురు ధర్మ ధనదు లెంతో దయతో 
నిను రక్షింతురు గావుత : 
మనుదినమున్‌ దండకావనాంతర సిమన్‌. 


విమల తీర్థావగాహన వేళలందు 
నగ్నులును హోమధూమంబు తవ వతు 
మౌనిముఖ వినిర్గతములౌ మం తములును 
నీకు నిత్యంబు శుభము లందించుగాత । 


అభిలలోక విధాత యెనట్టి ధాత. 
రక్షకుండైన యట్టి నారాయణుండు 
మౌనులును సర్వదేవతల్‌ కానలందు 


నీకు మేలొనగూర్తురు గాక రామః 


921 


922 


928 


924 


9295 


అయో ధ్యాకొండము 


అని య్తశస్వినియును విశాలాక్షి యన 
కోసలాత్మజ మంగళాశాసనముల, 
గొమరునిన్‌ దన్సి కుసుమదామములచేత _ 
నతి నుతులచేత సర్వదేవతల. గొలిచి. 


సితమాల్యంబులు' సమిధలు 


సితసర్ష పములు ఘృతంబు సిద్ధపటిచి స 


న్నుతమతి కోనలధరణీ ' 


పతిసుత కౌసల్య సర్వభ దార్జినియె. . 


ట్‌ 


శాస్త్రవిదులచేత స్మద్బాహ్మణునిచేత 
రాము మేలుంగోరి యామె యప్పు 


డుజ్ఞ్యలాగ్నియందు పహోమముల్‌ సేయించె. 
జ గ 


పరమభకి భావభరిత యగుచు. 


సమధికోప దవంబులు శాంతినంద 


సంతతారోగ్యభాగ్యముల్‌ సమకురంగ 
బుత్విజుండు హోమములు యథారీతిః దీర్చి 
హవ్యశేషంబుచేత బాహ్య బలి సేసె. 


దధిమధుఘృతాక్షతలతోడి దక్షిణలను 
బృథ్విసురుల కిప్పించి యా బుత్విజుండు 
స్వస్త యనముల( దిర్పించె వారిచేత 


. రామభ్మదున కెందు భ్యదములు గలుగ, 


మహితకీరియా శ్రీరామమాత యవుడు 
వి|పవరు(డు సాంగాగమవేతయెన 


_ బుత్విజునకును దక్షిణ లిచ్చి తనిపి 


173 


927 


928 


929 


“980 


981 


982 


174 


చ. అని యిటు కోసల్యపభువరాత్మజ యాత్మజు రాము న్వసివా 


నిర్వచన రామాయణము 


= వెరవీరవృతాసురవధ మొనర్చి 


యభఖిలదేనవంద్యు(డు సహ సాక్షుం డిం్యదు( 


డెట్టి సన్మంగళసమృద్ధి నెస(గినాడొ 
యట్టి జయమంగళమ్ము నీ కగును రామ! 


అమృతమును దేర నర్గించి యల్లనాండు 


తనయవరు(డైన యా సుపర్గునకు వినత 
నెట్టి మంగళాశీర్వాద మిడిన యదియొ 
యట్టి శుభమంగళమ్ము నీ కగును రామ! 


దివ్యసుధ( గోరి వారి మథించు వేళ 
నసురహరు. డమరేందుండౌ నాత్మజునకు 
నెట్టి మంగళాశాసన మిడియె నదితి 
యట్టి నిత్యమంగళము నీ కగును రామ! 


మూ. డడుగు లెంచి ముజ్జగంబులను గూడ 
న్మాకమించిన యటి (తివి కమునకు 
లు 


"నెట్టి సన్మంగళము లభియించి నదియొ 


యట్టి విజయమంగళము నీ క్షగును రామః 


బుతువులును సాగరంబులు [శుతిచయంబు 
ద్వీపములు లోకములు దశదిశలుగూడ 
పూరుమోత్తముండవు మహాభుజుండవైన 
నీకు మంగళముల6 గూర్చు(గాక రామః” 


093 


934 


935 


937 


చనముల( దేర్చి సేసలను జల్లి శిరంబును మూరుకొంచు6 జల 
దనము నలంది మం(్యతసహితంబుగ, దన్మహిమంబు మున్నె కాం 


“చిన ఘనమౌ విశల్యకరణిన్‌- వలకేలన్సు'గళ్టై రక్షగన్‌... లి 


అయోధ్యాకాండము 
అంత గౌసల్య శోకదుఃఖార్త యయ్యు. 
గౌతుకంబు. జూవుచు రాము. గెలెలించి 
శిరము మూర్కొని “సుఖముగా నరిగి, రమ్ము 


[పతిన దీర్చి రి మ్మని తొటుపడుచు( బలికి, 


“అన దీరిచి సర్వసిద్ధార్థి వగుచు ' 
(గమ్మణ(గ నీ యయా ధ్యాపురమ్ము( జేరి 
స్థిరముగా రాజ్యపీథి వసించు నిన్ను 
ఘనసుఖారోగ్యనిధి. గాంచ( గలను వత్స! 


దుఃఖనంకల్పముల నెల్ల( దొల6గం (దోసి 
హర్ష విద్యోతితానన యగుచు నపుడు 
నెలనడిమిదేయి( బొడసూవు నెలను. బోలి 
కాన వెలువడివచ్చు ని నాంచం గలను, 


జనకుని యానతి( గైకొని 

వనవాసము దీర్చి వచ్చి వరమణిసింహో 
సనమున వెలసెడి నిన్నున్‌ 

గనులార6౦గ మరల గాంతు గన్నకుమారా |! 


కానవీడివచ్చి కల్యాణమూ ర్షివై 
మాత నాకు సతికి సీత కెవుడు 
వాంఛితములు దీర వ ర్రింతుగాని క్‌ 
వేగిరమ్ము రమ్ము వేగిరముగ, 


నీకు గావించు పూజ లంగీకఠించి 
శివుడు మున్నగు దేవతల్‌ సిద్ధబుషులు 
నసురు లురగులు భూతంబు లడవి కేగు 
నీకు. జిరశుభముల. గూర్చు గాక రామ!” 


_ 175 


939 


940 


94 


942 


948 


944 


176 


నిర్వచన రామాయణము 


అనుచు స్వ స్వయనంబు యథా ర్లరీతి 

నాచరించి కౌసల్య బాష్పావ్షీ యగుచు 

రక్షక. రామచం[దు( [బదక్షిణించి - 

కౌగిట గదించెం బలుమాణు గారవమున, 945 


ఈ విధి జయమిడు జననీ 

పావనచరణాబ్దములకు( బలుమరు |పణతుల్‌ 
గావించి యాత్మ తేజ 
శ్రీ వెలఆయ(గ రాము. డరిగ సీతనగరికిన్‌. 946 


26-ఏ సర్దము 
రాముండు తల్లి సెలవంది సీతనగరి కరుగుట 


రాజసుతుండు రాముడు జన 

రాజినమాకీర్ణమైన రాజపథంబున్‌ 

రాజిలం జేయుచు గుణముల 

నా జనహృదయముల నప్పు డాకర్షించెన్‌,. 947 


పతివివాసవా ర్ర పట్టభంగంబైన 

యట్టివార్త యెజు(గనట్టి సీత 

(వతనివిష్ట యగుచు€6 బతి యభిషేచన 

శుభఫలా ప్రి 'కెదురు చూచుచుండి, 948 


రాజధర్మ మేతి రాజ్జీ సదాచార 


రీతు లెజింగినట్టి సీత యెలమి 


“దేవపూజనముల గావించి. స్వయముగా 


విభునిరాక6 గోరి వేచియుండె. 40 


అయోధ్యాకాండము 177 
దీనవదనుండ్రై రాముడు సీతభవనమును జేరుట 


క. అంతట రాము(డు (వీడా 
స్వాంతుండ సొచ్చె6 గించిదవనతముఖు(డై 
కాంతాలంకృతమును న 
త్యంత జనామోదమైన యాత్మభవనమున్‌. 950 
అ. సీత వేగ లేచి భీతిల్లి వదంకుచు ; 
' వ్యాకులాత్ము విపులశోక తప్పు 
స్వామి గాంచినంత రాముండు( దన దుఃఖ 
మాపనేరండయ్యె నామె. జూచి, 951 


ర్‌ ఖీన్నుని వివర్గ వదనుని 
స్విన్నాంగుని రాములాంచి సీత యడలి “యి 
టున్నకత మేమి నాథా | 
యెన్న( డెజుంగ నింతదుఃఖ మేటికి, గలిగన్‌? - $62 
A, అభఖిలసంపద్యు తంబు బార్హ న్వతంబు ' 
నైన పుష్యతారను బాజ్ఞులైన ద్విజులు 
. నీకు. బట్టా భిషేకంబు నెజపనుండ 
_ నిట్టిశుభవేళ నీ దుఃఖ మేమి నాథ? 958 


జల ఫేననిభమైన శతముఖచ్చ|త్రంబు 
నీడ నీమోము రాణింప దేమి? 
శశిహంససమమైన చామరద్వయము నీ 
యుభయపార్శ్వంబుల నొలయ దేమి? 
వందిమాగధసూత బృందముల్‌ నీముందు 
విజయపాఠములు గావింప రేమి? . 
విధ్యు క్రముగ వేదవిదులు నీ శిరమున . 
సిద్ధా భిషేకంబు సేయ కేమి? 
. నిర్వ రా.11 12 


ae 


178 


నిర పచ న రామాయణము 


సచివముఖ్యులు, ముఖ్యులు, జానపదులు 


_ పురజనులు భూరిభూషణభూషితు లయి . 


పరమకౌతుక సమ్మోదభరితు లగుచు 
నిపుడు నిను వెంబడించి రారేమి నాథ? 


విమల మణిహేమభూషణ విలసితములు 


Ga ననిల వేగంబు లగు చతురశ్వములను 


బూన్ని నట్టి మహోత్సవపుష్యరథము 
కదలి నీ ముందు రాదేమి హృదయనాథ 


- సిదలక్షణోపేతంబు శ్రీయుతంబు 


ధి 
నీలమేఘమహాశై ల నిభము నైన 
భ్యదదంతావళంబు నీ పయన మందు 
వెడలి నీ ముందు రాడేమి వీరముఖ్య | 


చితకనకరత్న సింహాసనము నీకు 


హౌయలుమోర ముందు బయలుదేజ 
వీరవరులతోడ నూరేంగ విదియేమి? 
(పకృతిజనమనోభిరామ |! రామ! 


విభవోపేతంబుగ నీ 


యభి'షేకము జరుగునిట్టి యవసరమున నో 


[పభువర । వికలాన్యు(డవై. 
యభూతపూర్వా_పతిభు. డవెతి విదేలా ?” 


అని యేడు చు( (బళ్నించిన 
జనకజ కిట్టనియె రామచం[దు(డు “దేపీ | 
జనవంద్యు(డు మత్సిత న. 


న్ననుశాసించెను వనంబునందు వసింపన్‌. 


శ 


954 


955 


956 


957 


958 


అయోధ్యాకొండము 


పూజ్యవంశమందు. బుట్టిన దానవు 

ధర్మ వేది జనకుతనయ వీవు; 

ధర్మనిష్ట వభీలధర్మజ్ఞురాలవు 

వినుము జరిగినటి వృత్త మెల. 
ఈ .- ఈవి ౧ 


రాముండు సీతకుం దాను వనవాసమునకుC 
బోవుచు చున్నానని చెవ్వుట 


“ క్రి తివిభునిచేత సత్యదీక్షితునిచేత 
దశరథేశ్వరుచేత నాతం।డిచేత, 


దొల్లి నాతల్లి కైక సంతుష్టి (జెంద 


సమయమతి రెండు వరము లొనంగ6 'బడియె. 

ఇప్పటి నృపవరు నానతి 

చొప్పున నగు మదభిషేక శుభస్మత్కియలన్‌ 

దప్పించె నా వఠద్య్వయ 

మిప్పు డడిగి కైక; క్షితిపుం డేమను నింకన్‌? 

ఒకవరముచేత నే దం 

డకవని (6 బదునాలు గేండ్తు నడయాడంగ, వే 

ఆొకవరముచెత భరతుండు 

సకలమహిపాలు( డగును జనకునిచేతన్‌. 
జనకాజ్ఞను దల(దాలిచి 

జనని "తెయ6గంజెప్పి యామె సమ్మతమున్‌ గై గె 

కొని నేను నిర్ణనంబగు 

వని కేగుచు నిన్ను జూడవచ్చితి సీతా | 

భరతునొద్ద నన్ను( బస్తుతింపంగరాదు 

మజచియైన నొక్కమాటనై న; 

నంపధాఢ్యులైన జనపాలురు వినంగ. 

బూన నొల్ల రొరుల పొగడికలను, 


179 


960 


962 


968 


964 


965 


180 


ల, 


నిర్వచన రామాయణము 


కావున నన్నుం బొగడుచు 
భూవిభు భరతానుమతిని బోకున్న నిటన్‌ 
నీవుండ లేవు; నినుసం 

భావింప(గ నతని రంత బాధ్యత గలదే? 


భరతునకు యౌవరాజ్యము 
నరపతి యొనంగను సనాతనం బగు దానిన్‌; 


జరియింప వలయు నీ వా 
యిరువురి మన మలర ధర్మహితమతి వగుచున్‌, 


జనవిభు (పతిజ్ఞ( దీర్చన్‌ 


జనియెద నే దండకావనంబున కివుడే 
యనఘాత్మ వీవు నిశ్చల 
మనస్కవయి యిచట నుండుమా కల్యాణీ | 


తాపసేందసేవితం బగు కాంతార ' 
మందు నే వసించునట్టి వేళ 


నుండు మిచట సువతోపవాసనియు క్రిం 


బరమధర్మనిరత ! భదచరిత | 


(పతిదినంబు నీవు _(పత్యూషమున లేచి 
ధర్మవిధిని దైవతముల, గొలిచి 
నరవరేణ్యుండైన నా తండి దశరథు 
చరణములకు( |బణతి సలుప వలయు. 


ఎపుడు ధర్మంబునే యా[శయించినదియు 


'వృద్ధురాలును సంత ప్రహృదయయు. నగు 


ముత కౌసల్య దుఃఖంబు నుజచునట్టు 
విధిగ నేవేళ నీవు సేవింప వలయు. 


శ 


96 


96! 


96: 


97 


97 


అయోధ్యాకాండము = 


పిర్చిచే బెంపకంబుచే( గూర్మిచేత 
మాత లందటు నాకు 'సమాన లగుట 
నున్న మాతల నెల నీ వొక్కలాగ 

య 
భ్‌ కిం బూజబించుచుండుము |పతిదినంబు. 
సాధ్వి! భరతుండన్న శతుఘ్నుండన్న( (బా 
అములకన్న నిష్టతములు నాకు; | 


నన్నదమ్ములట్టు లాత్మజు లట్లు సీ 
వరయ వలయు వారి ననవరతము: 


భరతుండు మన కులమునకున్‌ 


ధరణికి( |బభు( డయ్యె నిపుడు త్మత్పతిమతివై 


చరియించుట యొప్పదు నీ 


కెశ్రి(గియయిన నెలు(గకై[న నెయ్యెడ నైనన్‌. 


 ఆలసింపక తమ కనుకూలవృ త్తి 
. సేవ€6 గావించువారల. జిత్త గించి 


యట్లు చేయనివారిపె నలుకగనుట 


క్రాతలాధీశ్వరుల కిల సహజగుణము, 
నీ 4 (ap) 


_ ధరణినాథులు తమ కహితంబుసేయు 


నౌరస కుమారకులనైన నవలగదోసి 
యతినమర్గుని సామాన్యునై న గాని 
చెంతకుం జేర్చి యాదరించ్లెదరు గాదె? 


“నృపతి భరతుని కలుక జనింపకుండ 


నిత్యసత్య్యవతవు ధర్మనిరత వగుచు. 
నుచితమగురితి నిచట నీ వుండవలయు 
సకలసద్ధుణసము ౩ పిత! జనకజాత! , 


, 181 


972 


978 


974 


975 


976 


977 


182 నిర్వచన రామాయణము 


స క్ర క 


శే వెడలుచుంటి నడవికి; 

సీ వబలవుగాన నిచటనే యుండ (దగున్‌ 

గావింప కెవరి కపకృతి; 

నా వచియించిన నుడీ న్వినం దగును (బియా !* 978 


27-వ సరము 
అనెడి రాముని నుడువుల నాలకించి 
పీయములె వినంగ నర్తయై పియము లెపుడు 
పలుకు వైదేహి. మానకోపము వహించి 
యాత్మవల్లభుం గాంచి యిట్లని వచించె. 979 


ఉ,. “నే డిదియేమి రామః ధరజణీశ్వరపు. తుండ వయ్యు నెంత మా 


కం 


టాడితి వీ లఘూక్సి; వినినంతనె వింతగ నన్ను వంటి యే 
యా,డుదియైనలాని పరిహాసము సేయదె? యిట్టిపల్కు లే 
నాండయినన్‌ వచించికివె? నాకు వినం గడు న్య్మబమయ్యెడిన్‌* 880 
' పితయు మాత (భాత సుతు(డును గోడలు 

సాత్మసుకృత దుష్కృతాళివలన, 

గీలుగునట్టి సుఖము, గష్టంబు, దము దామ 

యనుభవించుచుందు రార్యపు త్ర 981 

పతి కర్గశరీరిణి యగు 

సతిమా|తమె భ రృభాగ్యసమభాగని; నీ 

పిత నీకుంజేయు నానతి . 

సతి నాకుం జెల్లుగాదె సారవిచారా ! 982 


తల్లి దండులు( దనయులు( దాను6 గాని 

నెచ్చెలులుగాని గతిగారు నెలంతుకలకు 

నివాపరంబులయం దెందు నెంచిచూడ 

సతికి సద్దతియగు వాండు పతి యొకండె. 983 


అయోధ్యాకాండము 
అవనినాథ |! దుర్గమారణ్యసీమల 
కిపుడు వెడలుదేని నేను వచ్చి 


నీకు ముందుగా(గ నీ పదంబుల గుళాం 
కురము లొ;త్రకుండ నరుగుదాన | 


సంశయింపక రోష. మోర్యయును గూడ 
జానశేషోదకంబులభంగి విడిచి 

నేను నే పాప మెజుంగనిదానంగాన 
వెంట గొనిపొమ్ము నన్నును వీరవర్యః 


సతికిన్స్‌ [బాసాదంబులు 
కృతక విమానములు నంతరిక్షగమనముల్‌ 
పాతములుగా వెన్నంటికిన్‌ 


బతిపాదచ్చాయ యొక కు పరమపద మగున్‌. 


పితరు లుపదేశ మొనరింపం బిన్ననాండె 
యెన్ని యో ధర్మములు వినియున్న దాన; 
నెప్పు డే రీతి నేం జరియింపవలేెనొ 
తెలిసికొనియుంటి నింతబోధింప వలెనె ? 


తిభువనై శ్వర్యమైన( జింతింపంబోక 
యగమ మజనంబు.. (గూరసత్ర్త్వాకులంబు 
నైన వనినైన( బుట్టింటియందుంబోలి 
నిలువ(గలను 'బాత్మివత్యనిరత నగ్గుచు. 


వీరవర ! నీకు సేవ గావించుకొనుదు 
నియతమానసనై [వతనిరత నగుచు 
మధుసుగంధివనంబుల మనసుదిర 


నేను విహరింతు నీతోడ నెల్ల వేళ. 


183 


984 


985 


986 


987 


998 


989 


1 ఏ4 


౮కొ 


నిర్వచన రామాయణము 
వనముల. దిరుగాడెడు నె 1 
జను నైనను రశ్ల సేయ 6. జాలెడి నీకున్‌ 
నను నీ దానను నొక తెను 
మనుచుట కేపొటిదాన మాననిధానా |! 990 


నేను వచ్చెద నీతోడ నిశ్చయముగ 
నొ పయన మిష్పృ డెవ్వరు నాంప లేరు; 


పండ్లు దుంపలు? దిని వని( (బదుకంగలను 


గాని, నీకెట్టి శమ గల్లనీను రామ! 991 


నిర్భీతి. నీక్షింతు నిభృతకాననశై ల 


నివహనిరత దరీ నిర రిణుల 
ద య 

నెలమిమై( దిలకింతు( గలహాంససారస 

సరసిజామోదకాసారములను ' 
విహారణం బొనరింతు వేడుక లూరయణా 

గునుమితతరులతా కుంజములను 
నవగావాన మొనర్తు నఘమర్ష అంబుగా 

దివ్యనదీనదతీర్థములను 


నేను నిను గూడి వనుల వేయేండులైన 
క్షణము లట్టు సుఖంబుగా౬౭ గడప(గలను' 


ప్రాజణనాయక | నిను వినా నాకలోక 


చిరసుఖంబై న6 గాని వాంఛింప నొల్ల- 992 


'గహనమును మృగవానర గజయుత మగు. 


వనమునకు నేను నీ వెంట వచ్చుదాన 


ని. పదధ్యాననిరతనై నిత్యనియతి 


నచట నే నుందు బితృగ వానుందు(బోలి. 993 


ర్‌ం 


డం 


అయోధ్యాకాండము 185 


అనుర క్రమతి ననన్యను 

నినుంబాని క్షణంబు |బదుకనేరని జనక్‌ 

వనికి న్నను దోడ్కొని పో 

ననుమతి నిడు మంతభారమా యిది నీకున్‌ ?” 994 


అనుచు సీత యపుడు కనుల నీ రొలుక్రుచు 


నెంత వేడుకొన్న నిష్టపడక 
నరవరుండు ధర్మనిరతుండు వని(గల్లు 
వెతల ననునయమున వినిచె నిట్లు. . 995 


28_వ సర్దము 


_ వనవాసమునందలి కష్టములను రాముడు నీతకు6 జెప్పుట 


“జానకి! నీవు సదా ధ 

ర్మానుమతివి సత్కులీన వగుదువు; నన్నున్‌ 

మానసమున( దలంచి స్వధ 

ర్మానుసరణి సంచరింపుమా యియ్యెడలన్‌, 996 


చెప్పినట్టు వినుము సిత! నీ వబలవు 

దుస్ఫహాములు వనులు దుర్గమములు 

మనసునందు విడుము' వనవాసవాంఛ; కాం 

తార మనిన =”, 997 


ని మేలుగోరి చెప్పె 

నా మాటలు వినుము; కాననంబుల నెందున్‌ 

వైమాలము కష షములే | 
యే మా[తము సుఖము గలుగ దెజు(గుము సీతా! 998 


186 


క్‌ 


Pda 


నిర్వచన రామాయణము 
అనవరత శైల నిర్లర 
నినదంబులు గిరిగుహాోవినిర్లత పంచా 


నన భీకర గర్హనములు 
వనములు విన గనం జొరంగ వశమే నికున్‌? 


కారుక్‌"ని నిర్భయంబుగ 

స్వారి దిరుగు [కూరమ త్తనత్తావళిచే 
ఘోరమగు విజన విపిన వి 

హారము పుష్పోపవనవిహారమె సీతా | 


నిరతపంకిలములు కరిమకరవిహార ' 
సంకులంబు లడవిసరసు లెల్ల 
జెలువ వెలమిమాటి జలకేళిసే యును 
ద్యానదీర్షి కలని మ సీత్ర! 


విపుల కంటక వనలతా వేష్టితములు 
భయద కృకవాగ్వినిస్వన పతిరనములు 
సలిలశూన్యములు బహుదు సరము ,లడవి. 
కాలిబాటలు రాజమార్గములె దేవి! 


తమయంతరాలిన తరుప|తములమో(ద 
నలసి రేలను నిద నందవలయు; 
పవలు రేలును జెట్టంబండిన ఫలము లే 
యాహారముగ( దృప్పి పందికేళత 
వల్కలాణజినజటావళిC దాల్చి యోర్శ్మిమై 
నుపవాసముల( జేయుచుండవలయు,; 
అతిథుల ల్జేబితరుల నభిలదేవతల వి 
ధ్యుక్కంబుగా( గొల్బ్చుచుండవలయు; 


999 


1000 


1001 


1002 


అయో ధ్యాకాండము 


మూ(డువేళల€ దానంబు లాడవలయు; 
న్వయముగాం గోసికొన్న పుష్పముల దెచ్చి 
వేది నర్చించి విధిగ సేవింకపవలయు( 
గాననావాన మది యెంతొ కష్ట మబల |! 


వనములను జరించువారు నిత్యంబు న 
నిష్టకష్టములె సహింపవలయు; 

' దొరకినట్టి వానితో దృప్తినంది యా 

_ హోరనియతి నంగలార్పవలయు. 


అంకటిబాధకు సోలుచు . 

వ్యాకుల రుంరూనిలోపహతి( గూలుచు( బెం 
జీ.కటిరేలం దూలుచు 

దేకువ* గారడవి నీవు దిటుగం గలవే? 


బలసి పెక్కురూపుల. గొండదిలువ లిన్నా 
భయముగూర్చుచు నుండును బాటలందు 
వాహినుల (బోలి యెల్లెడ వ|కగతుల 

(గూరజలసర్పములు భీతింగొల్పుచుండు. 


విహగ దంశ మశక కీట వృళ్చికములు 
వెతల( గూర్చుచునుండును విపినములను 
గంటక|దుమములు కుశకాశములును 
గీలుబుకొని ,మార్లముల నడ్డగించుచుండు, 


ఎక్కడనున్నను భయమే 
యెక్కడ కేగినను గష్టమే యగు; వనమం 
దెక్కురణి నుండంగోరెద, 
వొక్కింత సుఖమ్ముగూడ నుండదు సీతా! 


187 


1008 


1004 


1005 


1006 


1007 


1008 


188 


నిర్వచన రామాయణము 


లోభ కోపంబుల కొకింత లోనుగాక 
తపమునందె నిత్యంబు చిత్తంబు నిలిపి 


-|పబలు భయకారణములకు, భయముపడక 


కానలం దీవు చరియింప గలవె చెలువ ? 1003 


కావున నిప్పుడు నాతో 

రావలె నను కోర్కీ మదికి రానీకుము; క 

ష్టావిష్టము వనవాసము; 

ప్‌ వడవులలోనం దిరుగనేరవు సీతా! ణం 1010 


29-వ నర్దము 


cy 


రాముడు సీతను అడవికి రావలదని వారించగా " 
సీత రామునితో అందుల కీయ్యకొనక వత్తు ననుట 


అనుదు మహాత్ముడు రాముడు 

వనికిం దనరాక నిటు నివారించుట యున్‌ 

జనకజ సమ్మతి నందక 

కనుల న్నీరొలుక మెల్లగా నిట్టనియెన్‌. 1011 


వనమే దుఃఖాకర మని oe 
మనుజేశ్వర ! నీ వచించు మాటలు సరియే 
యనురాగంబున నడవిన్‌ 

నిను. గూడి చరించు నా కనిష్ట మొదవునే? 1012. 
కరులు గిరులు హరులు ఖడ్డముల్‌ వ్యాఘముల్‌ 
ఖగము' లన్యవన్యమృగము లెల్ల 

ని న్నపూర్వపురుషు( గన్న బెగ్గిలిపాణు 


 భయదములకు జగము భయముపడరదె. 1018 


ర్‌ం 


లి 


. అయోధ్యాకాండము 189 
గురునాజ్ఞచేత నీతో. 
నరుదేరం దగినదాన నడవుల కేనువ్‌; 


నరవర! నీ యెడంణాటున 
నరనిముసము '|బదుకనేర్తునా యియ్యెడలన్‌ ? 1014 


పావనములైన నీ పదాబ్దములనీడ 
నేను నిక్భీతచిత్త నై నిలిచియుండ 
. నమరవిభుండు సహా సాక్రు( క 'జనంగాని 
శూరవర ! శన్ను6 గన్నెత్తి చూడ.గలండె ? 1015 


పతిం బాసిన సతి యెన్నండు 

(బదుకంగా( జాల దనుచు( బలుమరు బోధిం 

చితి వీవె నాకు; ననునీ. 

సతి నిట దిగనాడిపోవ6 జనునే నీకున్‌ ? 1016 


+ ఇనకునియింట నున్నపుడె. జ్యౌతిషవే త్తలు చెప్ప వింటి, యొ 


వనమున గొన్నినాళ్లు వనవాసము చేయుదు నంచు; నట్టుల 
వినిచిరి లక్షణజ్ఞులును; వేడుక నప్పటినుండి య వ్వనం 
బును గన నుంటి; నీవు గొనిపోవక కోరికయెట్లు తీరెడిన్‌? 1017 


దైవజ్ఞులు నుడివిన గతీ 

నా వనవాసంబు దప్పునా? కానలకున్‌ 
బోవు తటి వచ్చె; వత్తును 

నీ వెంటన్‌ విపవాక్కు నిక్కము గాంగన్‌, 1018 


కాననముల నెందు6 గష్టంబులే యెప్పు 

డుండు నని యెజీంగి యున్నదాన; 

భీతిగొలుపుచుండు భీరుల కవియెల్ర 

వెటవనేల మనము సహ. 1019 


190 


నిర్వచన రామాయణము 


కన్నెనై పుట్టినింట నే నున్న వేళ 

నొక సదాచార భిక్షుకి యొక్కనాండు 

నను గనుంగొని మా యమ్మ వినుచునుండ 
నాకు వనవాసయోగ మున్నదని చెప్పె. 
మునుపే పలుమటు నీతో 

వనవాసముచేయు కోర్కి వచియించితి; నీ 
వును సుప్రసన్న మతివై 

యనుమోదము( జూపినాండ వగులె మ్మనుచున్‌. 


విపినముల(6 జరింప' వేడుకపడుచుంటి 
నధిప! నీకు భద మగునుగాక ! 
శూరవర్య! నీకు శశూష లేవేళ 
జేయ? గోరుచుంటి. జెంతనుండి. 


పరిశుద్ధాత్ముండ వగు నిను. 
బరమానందమున( గొలిచి పాపరహితనై 
యరుదెంచెద నీ తోడన్‌ 

బరమంబగు సుగతి సతికి. బతియే కాదే! 


నిక్కముగ మనకు. గలిగిన 
యిక్కల్యాణానుబంధ మిహపరములలో, 
జెక్కుచెదర; దిటు భూసుర. 

వాక్కుల (శుతిసూక్తి విన్నవారముగాదే ! 


గురులగు పితరులు నియతిన్‌ 
గర మనురాగమునం గాళ్లు గడిగి యిడిన యా 


- వరుయడే వధువున కిహమున 
బరమున; బతి యగు నటంచు( బలుకు నిగమముల్‌. 


1020 


1021 


1022 


1028 


1024 


1045 


ల, 


అయోధా శ్రకౌండము 


ధర్మ మో రీతి నుండ(గా దయిత నన్ను 
సతతసద్వ్యృత్త నను బతివతను నన్ను 
ధర్మచారిణి నన్ను నీదాన నన్ను 

నేల గొనిపోవు |పార్థించు నిట్టి నన్ను? 


కః. అనురక్ర మతిని సాధ్విని 


నినువిడి మనలేనిదాన నీతో సమభి* 
గిని నౌదు( గష్టసుఖముల 
సమః గొనిపో? దగును వనమునకు( బాణేశా 


వెంటవతు నంచు విలపించు నన్నిందు 
వీడనాడిపోవువా(డ వేని 

నీట మునింగియైన నిప్పుల బడియెన 

విసము మెసవియైన నునురు విడుతు,” 


అని సిత యెంతవేండిన 
జనశూన్యంబైన వనికి సతి. గొనిపోవన్‌ 
మనసొప్పమి రఘువీరుం 


డనునయమున( దేర్చ( దొడంగె నామెం [బేమన్‌. 


కి0-వ సర్గము 


191 


1026 


1027 


1028 


1029 


రాము డెంత యూజడించినను సీత.దుఃఖవజతో పలుకుట 


అ, 


ఊజడించుకొలంది నురుదుఃఖితాత్మయై 
యక్ష ల|శు లొలుక నవనిజాత 
సపిరురంబువాని శూరుని. బతింగాంచి 


'పణయకోపనికృతి, బలికె నిటు. 
య౧ 


1080 


192 


ఉ, పావనమూరి, రామ! కులపాంసనిపోలిక నన్యచింత నా 
భావమునందులేక నిను భక్తి భజించుచునుండుదాన; నన్‌ 
యావని సాధినిన్‌ జిరతరా|శిత నార్యను నీకు భార్యనౌ 

పావని నట్టు వట్టొరులపంచలపా లొనరించి పోయెదే? 


నిర్వచ న రామాయణము 


“నీవు పురుపోత్రము+డ వని నీ కొసం7 
నన్ను మిథి లేశ్వరుండైన నా జనకుడు; 
ఇపుడు నను వీడి రామ! నీ వేగుట విని 
యనుకొనడశ నిన్ను. బురుషరూపొంగన వని, 


రవివలె [పతాపమూర్తియౌ రామునందు+ 
బరమతేజం బిపుడు గానంబడ దటంచు 

నజ్జు లగువార లెవరైన నాడుకొన్న 
నకట | విని కమా తతా సయ్య పోక ! 


ఏలా చింతిలెదవు భ 

యాలోలత యేల నీకు? ననితరగతి "న 
న్నేలా త్యజించి పోయెద 

వో లోకశరణ్య |! ధర్మమొకొ యిది నీకున్‌? 


అల ద్యుమత్సేనభూపాలు నాత్మజుండగు 
సత్యవంతుని సావితిసాథ్విం బోలి 

వీరవర్య ! నీ పాదారవిందసేవ 

నెపుడు జీవింతు ననుచు న న్నెఖుంగు మావు. 


ఎవరి మేలుగోరి యెవరి యక్కజంగోతి 


యిచట నన్ను నిలుప నెంచినావొ 


యట్టివారి యాజ్ఞ నడంగి నీవుండుము 
[పియుని నిన్నె యనుసరింతు నేను. 


1081 


1082 


10383 


1084 


1085 


1086 


౭ 


అయోధ్యాకాండము 
నీతులు దెలిసినవాండవు 
నీ తరుణీ న్నను ద్నజింప సీ కుచితంబే 
యే తపమో యే వనమో 
యే |తిదశాలయమొ సర్వ మోవే నాకున్‌. 


నీడవలె న్నీయడుగుల 

జాడన్‌ వెనువెంట వత్తు సంతోషముగా 
నాడుచు6 బాడుచు నడవుల 

గోడుం గీడేల నిన్ను6 గూడిన నాకున్‌? 


కుశ కాశ కంటక కుజ గుల్మములు నాకు 
నజినతూలస్పర్శ మగును గాక 


భూరివాతోద్దూత భూపరాగము నాకు 


నగరుగందవు6 బూత యగును గాక; 


వనవనాంతరిత శాద్వల తలంబులు నాకు 
నతిమృుదుతల్బంబు లగును గాక 
యధికాల్వమూలఫలాచిక ౦బులు నాకు 

నమృతోపమానంబు లగును గాక; 


నీవు నతతంబు నాతోడునీడ వగుచు 

' నరయుచుండంగ నాథ; నా కడవులందు 

. నఖిలపథములు సుగనుంబు లగును గాక |. 
.యభఖిలవస్తువుల్‌ సుఖదము లగును గాక. 


బుతుల ననుసరించి యేవేళ లభియించు 
(పనవములను దాల్చి పండ్లు దిసుచు4 
ఇతి 
దల్లి దండి నిల్లు6 దల(పక సుఖముగా 
య ౧ 
గానలందు నిన్ను గలసియుందు. 
విర్వ 6-11 13. 


193 


1081 


1038 


1089 


1040 


194 


నా రామాయణము 


ఆ వని నీకే కష్ట 

నే విపియ Rs దొసంగు నెనయ. కక 
నావలన; నన్ను6గొనివా 

మ్మో వల్లభ! భూలరతున కొకనతి భరమే ? 


నితోనున్నదె న్వర్ణము 
సీ తో డెడసినదె నాకు నిరయము; నాయీ: 


(పీతి నెణియగి నిర్భీతిన్‌. | 


ర్‌ం 


నాత్రో( ఉయునరికగర నడువుము వనికిన్‌, 


ఓ నాథ! యింతదృఢమతి 

నే నుండ6గ నను ద్యజించి నీ వేగినచో 
మేను విడుతు విసమైనం 

బానము( గావింతు నొరులపొ ల్పడకుండన్‌. 


నన్ను వీడి నీవు చన్న దుఃఖంబున 
నెప్పుడైన బావు దప్ప దింక 
నిపుడె నిన్ను వీడినపుడె [పాణంబులు 


వాయు టొప్పు నాకు, |బాణనాథ | 


హృదయేశ్వర | నిను విడి నే. 


(బదు కొల్పను నిమిషమైన( బదునాల్లీండ్లా 


పదియేండ్రుగాదు మూండేం 
డ్రదిగా దొకయేండుం గూడ నాంగునె తత 


అని దుఃఖభాయానంబున 1 
వినువారికిం కరుణవుట్ల విలపించుచు రా 
ముని గౌంగిలించి యేడ్చె న్‌, 

జనకాత్శజ పిరెలుంగునన్‌ వివ్యాలయె. 


104 


1042 


1043 


1044 


1045 


1046 


6, 


అయోధ్యాకాండము 


పతి యనిషవచనతతి నొచ్చి జానకి 
తు 


గరళశరనివిద్దక రిణిం బోలి 
నిలుపలేక కనుల నొలికించె న్మశుల( 
దజచు నరణి నిప్పు నెజసు అట్లు. 


నలిననిష్యంద జలకణంబులను బోలి 


 జనకతనుజాత నయనాంబుజముల నపుడు 


స్పటికనిభములు శోకత'ప్తములునై న 
య శుబిందులు జాల్వాటె నతితరముగ. 


నెలనడిమినా,టి చందురుపొలుపు, గాంచి, 
నిడుదగన్నుల నొప్పు న న్నెల(తమోము 
జలవినిర్ణతక మల౦బు సరణి నపుడు 
బాష్పపర్యాకులత(జేసి [పభ దొజంగెం 


అధికదుఃఖవివశయై యేడ్చుచుండిన 
కాంత సీత నై కౌగిలించి 

మించు పేమ నూజడించుచు నిటుపల్కె 
జాలి గదుర రామచం,దు' డపుడు 


“దేవి! నీకు దుఃఖ మావంతయిన (గూర్చు 
దాని స్వరమై న నేను గోర 
నాస్వయంధభువునకునట్టు లే నాకును 
విశ్వమందు నెందు వెజపు లేధు. 


నీ యభీష్ట మేమొ నీ నిశ్చయం బేమొ 


నే నెబుంగకుంట నిన్ను వనికి . 
గొంచుంబోవ సంశయించి యుంటిని గాని 
శ క్రిలేకగాదు జలజనయన! 


195 


1047 


1048 


1049 


1050. 


1001 


1052 


196 


కం 


ర 


నిర్వచన రామాయణము 
సీతా ! నీవును గానల 
'కేశేరంగ నిట్లు నిశ్చయించితి గానన్‌ 


| ఖ్యాతింబల నిన్ను విడువ(గా€ జాల నికన్‌. . 1058 


నీవు వచించిన ధర్మము 


పావన మది పెద్దలెల్ల ( బాలించినదే 


దేవీ! సూర్యు సువర్చల 


కైవడి న న్ననుసరింపంగాం దగు నీకున్‌, 1054 


సత్యబద్ధమైన జనకునియానతి 
నన్ను వనికి( దోయుచున్న దిపుడు 
కొన పయన మాపంగా రాదు నాకింక 


ద్వరపడంగ వలయు ధరణితనయ |! 1055 


జనకునక్రున్‌ జనయి తికి 


'వినయి విథేయుండు నగుట విధి తనయునకున్‌; 


మన నేర నట్టిధర్మము | 

ననున ర్రీంపక' 'నిమెష మైన 'లతాంగీ | 10560 

తల్లి దండులు (ప్రత్యక్షదై.వతములని రాము౭డు 
పీతకు 6 జెప్పుట 


సేవలంగొను (పత్యక్షదైవము. లగు 
తరి ల్లి దండుల గురువుల దప్ప విడిచి 


"యరయ(ణగా రాని, చేరంగ నలవిగాని 


దేవునిన్‌ గొల్బు కొట్టు విదేహతనయ | 105? 


తల్లి యు దండియు. గురుండు; తత్తుల్యులు లే. 


రెల్లెడ వెదకిన( గావున 
నెల్లప్పుడుం / గొలుతువారి నే నలినాక్షీ 1058 


ఉ. ఓ నవమోహనాంగి, మది నున్నది చెప్పెద, నింతదాంక. ని 
నానకుం గొంచుంబోల దలంయపం గాని స్వధర్మము నూని నీవు నా 
త్రో నరుదేరంగోర నెటు (తోయుదు నిప్పుడు? రమ్ము పల్లవ 
త్రీనిభగాత్రవై వని వసింపనె పుట్టితి వేమొ జానకీ! 


కం 


అయోధ్యాకాండము 
కాంత! దక్షిణాపూర్ణ యాగములు గాని 
దానమానముల్‌ గాని సత్యంబుగాని 
పావనంబగు పితృదేవసేవకంకె 


_బలకరంబులు హితకరంబులును గావు, 


ధనధాన్యంబులు విద్యలు 


తనయులు సరపదలు స్వర్గ భామసుఖంబుల్‌' 


తన పితరుల సేవించెడీ 


ఘనమతికిన్‌ దుర్హభములు గావు శుభాంగ; 


తల్లి దర్యడుల(బూజించు ధన్యమతులు 
దేవగంధర్వగోలో కదివ్యసుఖము 
నితరపుణ్యలోకసుఖంబు లింతెకాక 
(బహ్మలోకసుఖంబును బడయ, గలరు, 
అట్టుగావున నత్యధర్మానుమతిని 
దండిచేసిన యానతి( దలను దాల్చి 


దాని నెటులై న బాలింతు( దప్పకుండ 
నిది సనాతనధర్మంబుగద లతాంగి | 


పుట్టిన మెట్టిన గృహముల 


- నుట్టిపడెడు పరమశోభనోద్యోగము చే 


పట్టితి; వుభయక్రులంబుల 
రెట్టించెను కీర్తి సుందరీ ! నీ వలనన్‌, 


197. 


1059 


1060 


1001. 


1062 


1068 


1064 


198 
ర 


నిర్వచన రామాయణము 
ఓ సు,శోజీ! మన వన 
వాసమునకు నిపుడె చేయవలయు జతనముల్‌ 
నీ నహవానము లేకయ 
యే సురలోకసుఖమైన నం గోరుదునే? 1065 


'రాముండు సీతను దానములు చేయు మనుట 


ధరణిసురులకు( గనకరత్నముల నిడుము 
పెట్టు మిష్టమృష్టాన్నముల్‌ భిక్షుకులకు+ 
గోరినవి యిమ్ము యాచకకోటి కెల్ల 


"జేయు మిది వేగమే యాలసీంప కింక. 1066 


చ, ధఠజిసుపర్వసంతతుల6 దన్చి యనంజరమందు భృత్యు లె 


ల్లరకు శయానవాహనవిలాసమనోజ్ఞ విహారవస్తువుల్‌ 
వరమణిభూషణంబులును వస్త్రములు న్మనకున్న వన్నియున్‌ 
వరుసగ బిల్చి యీోదగు నవారిగ వారికి. దృపి దీరంగన్‌.*1067 


అనుచు నాథు( డిట్టు లనుకూలమతిం దెల్ప 

విని ముదంబునంది జనకతనయ 

విభునివెంటంబోవు వేడ్కతో దానముల్‌ 

సేయం దోడంగ శీ ఘముగను. 1068 


గీ, * శ్రీమతి యశస్వినియు మనస్వినియు నైన 


ధరణిసంజాత పతిసమ్మత మ్మెజీంగి 

పరమహర ౦బుతో ధర్మపరుల "కెల్ల 
మ య 

నిష్టధనమణిగణముల నీయందొడంగ. 1069 


అయో ధ్యాకాండము 199 
81-వ సర్గము 


రాముని వెంబడించిన లక్ష్మణుడు అన్న పాదములకు 
(మొక్కి సీతనుగాంచి తానుగూడ నడవికి అరం 


"చ కని విని మున్నె యన్న వెనుకం జనుదెంచిన లక్ష్మణుండు క 
రి నిధి రఘూద్వహుం డపుడు దినత దుఃఖము నాంపలేక రా 
ముని పదపంకజమ్ములకు (మొక్కుచు. గన్నుల నీరునించుచున్‌ 
జనకజ వించునుండ దృఢస్మద్వతు న్యగజుంగాంచి యిట్టనెన్‌.10 70 


గ్‌, కక |కూరమృగసంకులంబై న ఘోరవనికి 

నిపుడు మీ రేగుటకు నిశ్చయింతు రేని 
బాణ తూణీర కోదండపాణి నగుచు 
నరవరేణ్య! మీ ముందు నే నడచువాండ, 1071 


గ. వెంటనే నుండి నిన్ను సేవించుచుండ 
వివిధఖగమృగగణమహారవము లొలసి 
బోరుకొను నెన్నియేని కాంతారములను . 
గడుసుఖంబుగ విహరింప(గలవు రామ! 1072 
ఆ, అన్న నిన్ను వీడి యమరత్వ మైనను 
__ నర్వసుఖదమైన స్వర్షమైన 
నఖిలలో కనిస్తులెశ్వర్య మైనను 
గూడ నేను గోరువా(డంగాను.* 1078 
ఆ, అట్టు నిశ్చయముగ అ 
వనికి? దాను గూడ వత్తు ననుచు. 
గోరి రాము( డెంత పంతు దన 
పట్టు విడక మరల నిట్టు లనియె. 1074 


200 


ఉ, *తమ్ముడ! నీవు సన్మతివి ధర్మరతుండవు నిత్యసత్య మా 


నిర్వచన రామాయణము 


“అనఘ! నాకు నున్నె యానతి నొసంగియు 


నిపుడు వల దనంగ నేమివచ్చె ?” 


ననుచు గై మొగిడ్సి యా సుమి తాసూతి - 


'యన్నముందు నిలిచీ యడుగుటయును. 


1079. 


ర్లమ్మున నుండువీరుండవు |పాణసమాను(డవున్‌ |బియుండవున్‌ 


నమ్మిన తోడునీడవును న్లా కనుజుండవు; నీవు వచ్చుచో 


నమ్మల జూచువార లెవరయ్య? వనిన్‌ మన మున్న వేళలన్‌.1076 


గ 


అవని దనియించు పర్లన్యునట్టు లెపుడు 
జై లు 


(వజ కభీప్పితసాఖ్యసంపదల( గూర్చి 


యెలమి( బాలిలిచు దశరథాధీశు. డీపుడు 
కాలపొశవిహ్వూలు;ండయి కలగి యుండె, 


కికయనృపాలనుతయగు 
నా 'కెకయె రాజ్యమునకు నధీకారిణియె 
శోకోపహతల సవతుల 


నే కరణిన్‌ మనుచు నీ వయిన లేకున్నన్‌ ? 


ధరణిరా జ్ఞంబు గైకొన్న భరతు డైన, 
దల్లి కైెకమాటనె జవదాంటకుండి 
సతతళశోకానుతప్తం గౌసల్య గాని 

యా సుమితను గాని తా నరయంబోండు. 


అట్లగుట (జేసి నృపుకృప నందిగాని 
స్వయముగా నీవుగాని కౌసల్య నార్య 
నా సుమ్మితను గాపాడ నగును గాన 
వత్స! యిటనుండు. మాజాడవలదు నాకు. 


1077 


1078 


1079 


1080 


K 


అయోధ్యాకాండము 


అట్లు చేసెదవేని నాయందు. గలుగు. 


పీమయును గురుజనముల+ బీతింగొలుచు 
ననఘథధర్మంబు( జూపిన ట్రగును నికు 


_దమ్ముండా ! నీ వెజటుంగని ధర్మమున్నె ? 


ఓ స్వధర్మనిరత ! యో రఘునందనా | 


- నా వచించిన ట్రొనర్బ రుండ 


నీవు గూడ వచ్చితేని( దల్లుల నింక 
నెవరు గాంతు? వారి శేది సుఖము? ౫ 


మాటలనేర్చరి రాముడు 
పాటించి మనోహరము! గం బలికిన పలుకుల్‌ 
నొ(టి మది గళవళింపల 


మాట అిజుుంగు లక్ష్మణుందు న. 


నీ చేజోవి; [కమముల 
చేతనె లా పూజచేయు జన ల 
మాతలకు నెట్టికష్టము 


'నాత( డొదవనింయ నంశయము శే దిందున్‌, 


జనని కౌసల్య, తన పరిజనములకును 


. వేనవేలుగ [గామముల్‌ దాన మిచ్చె; 


నామె నా యట్టి జనసహసాళినై న( 
బాలనముసేయ+ గలయట్టి పట్టమహిషి. 


సద్యశస్విని సౌభాగ్యశాలిని యగు. 

జనని కౌసల్య యాత్మపోషణమె కాక 
నా జననియా సుమితను నన్నువంటి 
[శితుల నెందజీనై న బోషింప6 గలదు. 


201 


1081 


1082 


10883 


1084 


1089 


1086 


202 


నిర్వచన రామాయణము 


కావున రామా! నను నీ 

సేవకు. గైకొనుము నేను సిద్ధార్థుడనై 
సేవింతు; నీకు మెలగు 

నేవైధర్మ్యంబు గలుగదిం దించుకయున్‌, 
పదనుతూపుదొడిగి పట్టిన వింటితో( 
[(దవ్వుగోల చిన్ని తట్టతోడ 

నడవులందు ముందు నడచుచు నేంగూర్తు( 
[దోవ నీకు నడుగు నోవకుండ. 

వనముల మూలఫలంబుల 

మునివరులు భుజించు నన్యముల వన్యములన్‌ 
గొనితెచ్చి సమర్సించుచు 
నిను సంసేవించుచుందు నే ననిశంబున్‌. 

అన్న నీ నిద వేళ మేల్కన్న వేళ 


నెపుడు నిను గొల్చి నీ పను లెల్ల దీర్తు; 


లక్ష్మణుని రాకకు నిష్షవడి రాముండు ఆయుధము 


ee 


నీవు వైదేపితో. గొండనె త్రములను 


హాయి వాయువిహారంబు సేయవచ్చు.” 


అను లక్ష్మణువచనంబులు 
విని రాముడు సంతసించి * వేగ చనుము ని 
యను(గులకు( దెల్పి యందజి. 


యనుమతులం గాంచి తమ్ము6డా త్రి మృనుచున్‌, 


లన్ని €టి వెంబడి దమ్మనుట 


“స్రూమి[తి | తొల్లి యా జనకభూపతి మహా 
తులు గావించు నవనరమున 

వరుణుండు కప మన యిరువురి కొసంగిన 
యరిభీకరములు దివ్యంబు లైన. 


1087 


1088 


1080 


1080 


1091 


| వ 
“చ 
శ 


అయోధ్యాకాండము 203 


ధనువులు మి యభేద్యములైన కవచంబు 
_లక్షయశరములౌో నమ్ముపొదులు 
రవినుు పభంబులు నవరత్నకాంచన 
ఖచితంబులగు శితఖడ్డములును 
_ సర్వమును బూజసేసీ యాచార్యునింట , 
దా౭దియుంచితి నా యాయుధముల నెల 
శీఘ మోవేగి గురుని వసిష్టు నడిగి 
_వాని నన్నింటిం గొనితేరవలయు నిపుడు.” 1092 


అని యిటు రాము; డాజ్ఞయిడినంత ముదంబున నేగి లక్షుణుం 
డనుయగుల కెల్ల? దెల్సి సెలవంది వనీ షునిచెంత దివ్యమా 


' ల్యనిచయ పూడికంబు తకు. నాయుధములొగొని వేగ వచ్చి వా 


నినెదుట (బెట్టి కై మొగిచినిల్సె నతుండయి యన్న నన్ని ధిన్‌. 1098 


శ్రీరొము డడవికిం బోవుచు తమ్మునితో 
గలిసి దానములు చేయుట 


ధీరచిత్తుండైన శ్రీరాము€ డవుడు ల 
“క్ష్ముణుని గాంచి యు క్రసమయమున కి 
'వచ్చినా(డ వీవు వత్స! నీ రాకకే 

యెదురుచూచుచుంటి నిపుడు నేను. 1094 
నా.ధనము భూసురులకు6 ద 

బోధనులకు దాన మొస6గ. బూనితి విబుధా 

రాధనతత్సర ! నీతో | 

నీ ధర్మము నిర్వహింప నెంచితిని మదిన్‌, 1005. 
పరమభ క్రియు క్రి గురుల బూజించు వి 
| ద్యార్థులకును భూసురావళులకు 
_న్యాళితులకు నెల్ల నభిమతార్థంబుల 


' దాన మాచరింప6 దలంచినాండ. .. 1096 


204 నిర్వచన రామాయణము 
ఏ2-వ సర్గము 


గురు సుతుసుయజ్ఞ తోడ్కొనిరమ్మవి రాముండు 
ం లక్ష ణంనితోం bey 


క. ధరణీసురవరు నార్యున్‌ 
గురుపుత్తు సుయజజ్ఞు వేగ గొనిర మ్మృతనిన్‌ . 
హతయ మహాత్ముల భూసుర | 
వరులం బూజించి యరుగువాండ వని” కనన్‌. 1097 


ఈ. కౌసల్యాత్మజు [పియశుభ 
శాసనమున్‌ దలను దాల్చి సంతోషముతో 
నా నొమితి వెసంజని 
వాసిష్టు సుయజ్ఞు. గాంచె వహ్నిగృవామునన్‌. 1098 
ఆం కాంచి వందనంబు గావించి *త్రురామ 
చందు. డిపుడు వనికి. జనుచు నొరుల 
కలవిగాని సుకృతి నాచరింప(గ నుండె 
వచ్చి నీవు చూడవలయు నఖు(డ |!” 1099 


క, అన విని సుయజ్ఞుం డప్పుడు 
తన సంధ్యాదికము దీర్చి తగ అక్షత్‌ 
జనుదెంచెన్‌ శ్రీమంతము 
మనోజ్ఞ మగు రామచందు కత 1100. 


గి. హుతవహుం బోలి వెల్లుచు నున్నవాని 
నాగతుని నాగమజ్ఞు సుయజ్ఞు నపుడు 

- సితతో(గూడి రాముండు చేరి మొక్కి 
యంజలించి |పదక్తిణ మాచరించె. ట్‌! 


క 


అయోధ్యాకాండము 


కాంచనాంగదములు కంకణంబులు రత్న 
భర్మకుండలములు బాహుపురులు 
భూరిమణులు నొసంగి పూజించె నప్పుడు 
గురుసుతున్‌ గకుత్స్స'కులతిలకు(డు. 


శ్రీరాము డంత సీతా 

_పీరణను సుయజ్ఞు( గాంచి ో పియపడి యిపుడీ 
ఛారుణిసుత నీసతి కుప 

వారము లర్సింపనుండె నందు” మటంచున్‌. 


కనకసూ,తముల్‌ హారముల్‌ కాంచికలును 
నమలకేయూరములు విచి|తాంగదములు 


_వనికి( దనవెంట( బయనమైవచ్చు సత్ర 


చేత నిప్పించె నా గురుసూతి కపుడు 


మజణియు సరిగ దువ్వలువపై(6 బఅచినట్టి 
రత్నపర్యంక మిప్పించి రమణిచెత 
మాను యిడిన శ తుంజయనాను గజము 
లోన వేయేన్లు లతనికిం దొ నొసంగె. 


గౌరవమున వా రిడు నుప 

హారములన్‌ గొని సుయజ్ఞ( డతిముదమున సీ 
తారామలక్ష్మణుల కల 

రారన్‌ గావించి మంగళాశాసనముల్‌, 


ఏమజుపాశెటు(గని శ్రీ 

రాము(డు |పియవాది యవుడు |బహ్మ నుపర్వ 
స్వామికి బలె నానతి యిడె 
సౌమ్మితికి. బియతమునకు సహజన్నునకున్‌. 


205 


1102 


1108 


1104 


1105 


1106 


1107 


206 


చ, జనకునకున్‌ విఢేయు(డయి సారథియై చిరకాలభృత్యుడై 


. నిర్వచన రామాయణము 


“చిన్ని తమ్ము(డ ! | బాహ్మణ్యశేష్టులై న 
కౌళికాగస్తులను బిల్సి గౌరవించి 


'తనుప దగు వారి బహుళరత్నములచేత 


సలిలసేకంబుచేత సన్యముల. బోలి. 


మటియు గోనహ్మ సములచే. మణులచేత 
రజత కాంచనమయ ధనరాళిచేతం 
జిరతపస్సులౌ వారి. బూజింప వలయు 
మానధన! లక్ష్మణా! వరదానళీల | 


కౌసల్యకు నిత్యశుభా 

శాసను(డును దై త్రిరియశాఖాగురు(డౌ 
భూసురున కిమ్ము తృపిగ 
దాసీజన యాన రత్న ధన వసనాదుల్‌. 


1108 


1109 


1110 


మన కడనున్న యట్టి జనమాన్యుండు చితరథుండు నెమ్మదిన్‌ 
దనియ నొసంగు మాతనికి( దమ్ము(డ ! కాంచన రత్న వసు వా 
హన ధనముల్‌ నవత్సక పయస్వినులైన సవాస్రథఢేనువుల్‌. 1111 


క్‌ 


పాలాశదండులును గఠ 
- కాలాపులు నిగమపఠనకర్మకఠులు వటుల్‌ 


చాల€ గలరు స్వాదు పియ 


లోలిం బూజింప( దగిన యుత్త మచరితుల్‌. 


వారలకు దుక్కి కొడ నిన్నూజు మటియు 


వడ్రగంతలమోె సెడు నెడ్డు వేయి 


మప పెరుగు నే యొనలాడు నాలు వేయి 
మ 
నం నింపనబండ్ర నె నదియు నిమ్ము. 


1112 


1118 


అయోధ్యాకాండము 


అంతియ కాక కౌసల్య నాశయించి 


బాల విద్యార్థు లున్నారు వేలకొలది 


తలకు చేయేసి గోవు లందటిీకి" నిమ్ము 
తమ్ముడా! యమ్మ చూచి సంతసము నంద.” 


అను రాముని యానతి విని 


యనఘు,డు సౌమ్మితి యా ధనాదిక మెలన్‌ 


ధనదుని పోలిక శ్రద్ధా 
వినతుండై యొస(7 నపుడు వి పవరులకున్‌. 
అంత జెంత నిలిచి య్మశువు లొలికెడి 


సేవకాళి నెల్ల జిత గించి 
జాలి గదుర( గాంచి జానకీపతి వారి 


6 1 యు 


“నామి తిమందిరంబును 
నా మందిర మెపుడు విడక నమ్మిన బం'్లై 
యేమజక చూడ(గా6 దగు 


నేము మరలివచ్చుదా(క నెప్పటివలెనే. * 


అనుచు శ్రీరాము డా సేవకాళిచేతం 
గోశమందున్న తన ధనరాళి నెల్ల( 


| బేర్మి దెప్పించి యనుజుతో, బేద లైన 


బాలవృద్ధభూసురులకు( బంచి యిచ్చె. 


కొంకి తవ్వుగోల గొడ్డలియును దాల్చి 
యడవి నుంఛవృత్తి( గడపు నట్టి 


ద్విజు(డు పింగళుండు |తిజటు (డన్‌ గార్ల్యుండు. 
వచ్చె నపుడు దైవవశత నటకు, 


207 


1114 


1119 


1116 


1117 


1118 


1119 


208 


అ 


చ, అనఘచరిత్రు( డా [తిజటు( 
ద్వీనుత | యశోవిశాల | 


నిర్వచన . రామాయణము 


మల్ల డీగొను పేదజికపుం 


బెల్లున(బడి వృద్ధుడైన "పెనిమిటి. గనుచున్‌ 


స! ముం దిడి యాతని 
౧ | 
యిలాలగు తరుణీ యప్పు డిట్లని పలి కెర్‌. 


“చేతుల, గాయలె గానీ 
వాళికి గడి యిడనియిట్టి వస్తువు లేలా? 
దాతయగు రాము దయగొని 


(బాతిగ బిడ్డలును మనము (బదుకం దగదే?. 


[పాణనాయక! నా పల్కు. పాటిసే 
సకలధర్మజ్ఞు రాము వ. 


"మన కుటుంబదారి[ద్యమున్‌ మనవి చేసి 


కామితముల౦దు మాతని కరుణంజేసి,” 


అనిన గృహిజిమాట లాలించి [త జటుండు 
చింకికావి మేన సిస్తుపజిచి 

యవుడు రామమందిరా భిముఖుండయి 
యరిగె నతండు కోర్కు లురవడింప. 


అంగిరసునింబోలి యూ భృగునింబోలి. 
దివ్యతేజు(డైన తిజటు( డప్పు 
డైదుకక్ష్యలును నిరాఘాటముగ దాటి 
చనియె రామచం[దు పన్న థికిని; 


1120 


1121 


1122 


1128 


1124 


డప్పుడు రాముని(€ గాంచి “యో జగ 
పృథివీతలనాథకుమారచం,ద | నన్‌ 
 గనుమిటు పేదతాపను(డ గం పెడుబిడ్డలవా(డ నుంభ జీ 


వనుండ టన్‌ Wa వచ్చితి నిన్‌ గనుంగొనన్‌” 


అయోధ్యాశాండము 
అన రాము(డు పరిహాసం 
బున నిట్లనె “గోసహస్ర్రముల నొక్కటియె 
ల్‌ు య 
నను నీయ(బడదు నాచే 
విను మిపుడు వచించువాండ ద్విజకులతిలకా |! 


గిరగిర (దిప్పుచు దండము 

గిరవా టిడినంతమేర గిరికొను గోవుల్‌ 
కరగతము చేసికొనందగు 
ధరణీసురగణ్య ! వృద్ధతపసివరేణ్యా | * 


“అనిన రాముమాట లాలించి (తిజటుండు 


సంబరంబుతోడి సాధ్యసమున 

శాటి( గటినిం జుటి శ్వాసలు బిగంబటి 
లు ళు 

బలము కొలంది యష్టి( బట్టి విసరె. 


అవనిసురు( డట్టు విసరినయట్టి య షి 
సరయువును దా(టి గోసహ్మ్య సముల దాటి 
యవల. గల గోవృషము చెంత నవని6 బడియె 
ముసలిజడదారి జవము రాముండు మెచ్చ, 


పరమధర్మాత్ము(డగు రామభ్యదు డపుడు 
కౌతుకంబున నా విషపు. గెంగిలించి 
సరయుతటినున్న గోసహ|నముల నెల్ల 


_వల్లవులచేత మునివనవాటి కనిపి. 


209 


1126 


1127 


1128 


1129 


1130 


చ. “అనుపమతేజ! నీ బలము నారయ నే నివు. డన్నమాటకున్‌ 


గనలకు మయ్య! వేడుకకుంగా నటు లంటిని; విపులందు నా 

ధన ముపయుకమైనం గడు ధన్యు(డ నయ్యెద(; గాన నీకు నిం 
కనుగల కామితంబు లడుగం దగు నత్యముగా నొసంగెదన్‌*1181 
నిర్వ రాష 14 


210 


నిర్వచన రామాయణము 


అన సతీయుతుండు ముని మజి కోర క 

మ్ముదవులను గహొంచి ముదము గాంచి 

బలము యశము సుఖము |పమదంబు వొదల ది 

వించి రామవిభుని వీడుకొనియె. £182 


రాము డంత సంతుష్టా ంతరంగు( డగుచు 
ధర్మ పిక మార్జిత మగు తన ధనంబు 
నాప్తమ్మితుల కీయంగ నాజ్ఞ నొసంగి 


_ హితవచనసత్కృతులం దన్సె నెల్లవారి.. 1188 


అపుడు ద్విజులందు మితులయందు భృతు 

లందు. బేదలు భిక్షుక,లందు నెందు 

నర్హగతి రాము. డొసంగు దానాళిచేత( 

దృపి నందనివా6 డొక్కండేని లేండు. 1184 


11-వ సర్గము 


సతారామలక్ష్మణుంలు వివులను దావాళిచేం దన్ని 


దశరథుని దర్శింప నకుగుట 


శ్రీయుతులు రామలక్ష్మణుల్‌ సీతతోడ 

సమధికంబుగ (బాహ్మణోత్త తముల కెల్ల 

ధన కనక ధేను వస్తు వాహనము లోసంగి 

చేరి మువ్వురు నృపుని దర్శింప జనిరి, య Hg 


పుష్పమాలికాభిభూషి తాయుధములు 

రాఘవులు ధరించి రథ్య నడువ( 

దేరి చూడరాక దీపించె నవియెల్ల 

సీతవలన మణీయు+ జెన్ను మిగిలి. 1186 


అయోధ్యాకాండము 
అపుడు సంపన్ను లైన గృహస్థు లెల్ల 
ముండపములు _పాసాదహర్శ్యములనుండి 
యాయత వినూన గృహళిఖరాళినుండ్‌ 
యరయం( దొడఃగిరి వారలు వార్త మెడలి. 


జనగణసంకులపథమున. 

జన(జాలక దీనుళైన జానపదజన-ల్‌ 
ఘనగోపురాదిగతులై 

కన దొడంగిరి రామచం[దు€౬ గడుదుఃఖమునన్‌, 


గొడుగులేక కాలినడకను జనుచున్న 
రాచకొమరు6డైన రాము( జూచి 

జనులు దుఃఖ మాపంజాలక సంతప్త 
చిత్తు లగుచు నిట్లు చెప్పికొనిరి. 


చతురంగముఖ్యబల సం . 
యుతుండై విచ్చేయు రాము. డొంటి నిటు చనన్‌ 


నతని ననుసరింయమటయ్యె నా కాల్నడలన్‌. 


(పాభవైశ్వర్యవిభవానుభావు( డయ్యు 
నర్థులకు నర్థము లొసంగ నాఢు[( డయ్యు 


రామచర్యదుండతు ధర్మగౌరవమువలన 


జనకు ననృతవాదిని, జేయ్య జూల డయ్యెం 


గగనసంచారులగు భూతగణములై న 
నేయిదాంశను గానంగ నేరనట్టి 
వసుమతీజాత యిపు డెల్ల వారు( జాడ 
గాలినడ నేగుచుండె రాఘవునితోడ. 


211 


1187 


1188 


1189 


1140 


1141 


1142 


212. నిర్వచన రామాయణము 


గీ. తావి నెమ్మేనిపూ(తకు+ దగినయదియు 
నెబ్టిగందపుమైపూ (త నెస(గు. నట్టి 
సీత యింక వర్దాతపశీ తములకు 
వన్నియ దొజంగి వసివాళ్లు వాటికున్న? 1143 


పాదచారులై. వెడలుచున్న సీతారామలక్ష్మణంలను 
జూచి |వజలు వగచుట 


ఉ.నెయ్యము( దియ్యముం గల వినీతుని రాము( గుమారునిన్‌ (బియున్‌ 
దయ్యముపట్టి రా జిటు వనంబుల, [దోయుచునుండె నిక్క; మే 
యయ్యయు దుర్వినీతుండగు నాత్మజునవై నల ద్యజింప( డన్న న 
య్యయ్యొః జగజ్జయాఖ్యుండగు నౌరసు, బం క్రిరథుండు వీడునే/ 
గ. దయము శీలంబు శమమును దమ మహింస 
విద్యయును గల శ్రీరాము వీడనాడి 
యండకాలంబునను జల మీగుర నొగులు 
జలచరము లట్టు లడలరే జనగణములు? 11459 


క, అగమూలము ఖిలమైనను 
జిగురులు పూవులును బండ్లు జేడ్చడు కరణిన్‌ 
జగతీపతియగు రాముని ( 
వగలన్‌ వగ గనదె జీవవర్షం బెల్లన్‌ ? 1146 
అ. ధర్మమూర్తి కీ ర్రిధాముండు రాముండు 
తల్లి వేరు పకృతి తరువునకును; 
బ్యతములును బూలు బండ్రును గొమ్మలు 
గావె సళలలోక జీవతతులు? 1147 
క. కావున రాముడు పోయెడు 
[తోవన పోవుదము సతులతో బిడ్డలతో 


ధీవిభవుండు లక్ష్మణువలె 
వేవేగ మయోధ్య విడిచి విపినంబులకున్‌. 1148 


oe 


అయో ధ్యాకాండము 


_ వూలతోయ లిండ్లు పొలములు విడనాడి 


యనుసరింత మింక నధివు రాము; 
నెంత కష్టమైన నెట్టి సుఖంబైన 
ననుభవించుచుంద మతనితోనె. 
పాంతులు పెకలింప( బడిన గోతులతోడ 
నలువంక నెలుక కన్నములతోడ 
వరిగిం జయినలేని వట్టిగాదెలతోడ 
సిరిపీడి చన్న యో వరులతోడ 
బుగ్గి బూడిదయైన యగ్గిగుండములతోం 
గలయంపిలేని వాకిళులతోడ 
పొయి బూయువాటీన బోనంపుటిండ్రతోం 
గిడ్పాటుగన్న ముంగిళ్ళతోడ, 


బెంకుపో(గులతో నెల్కు పెంటతోడ. 
(గమ్ముకొను గబ్బుతోం దుక్కుదుమ్ముతోడ 
పొడువడిపోయినట్టి యీ వాడ లెల్ల 
నింక6 గైకమ్మ గైకొని యేలుంగొక | 
అతిథిసేవ దేవతార్చనంబును లేక 
యగ్నిహోత మధ్యయనము లేళ 

యింట బైట బాట నెందు నెవ్వరు లేక 
యవు6 డయోధ్య శూన్య మగును గాక! 


అనఘుండు రాఘవుం డడుగిడు 

వనమే భవన మగు6గాక ! వైభవయుతమై; 
వన మగును గాక యాతండు 
దనిన వెనుక నగర మెల్ల జనశూన్యంబై 


2183 


1149 


1150 


1101. 


1192 


214 


నిర్వచన రామాయణము 


పుట్టల బాములు వీడును 

గట్టుల( జెట్టులను వీడు ఖగనగచరముల్‌ 
నెట్టన మనకున్‌ భయపడి 

నట్టడివినె ఏడిపోవు నానామృగముల్‌. 


అ విపోరగమ్ము లా |కూరవిహగంబు 
లా మహో[గమృగచయంబు లెల 

C3 
నాత్మనిలయమైన యడవిని విడనాడి 
మనము వీడు వీట మసలు గాక! 


తృణము పలలంబు ఫలములు దినుచు బదుకు 
వ్యాళభీకరఖగ మృగవాసమైన 

దేశ మి(క నేలుకొను. గాక దేవి కైక. 

తన కొడుకుతోడ సకలబాంధవులతోడ.. 


మన మెలమి రాముతోడనె 

వని నుంద” మటంచు నిట్లు వా రనుకొొనగా 
వినియును రఘువీరు[ఃడు తన =. 
మనమున? జలియింప( డెంతమాతం బైనన్‌. 


పాలిత ధర్ముండు మదగజ 
లీలాగమనుండు రఘుకులీను( డప్పుడు దా 
నాలోకించుచు వల(గొనె, 
గైలాసనిభంబు జనకు ఘన సౌధంబున్‌. 


తను+ గనుంగొని దుఃఖిం చెడు 
జనముల. గాంచియు నొకింత చలియింపక య 


_ య్యనఘుండ దృఢనిశయు(డై * 


చనియె న్నగుమొగముతోనె జనకు( గనుంగొనన్‌. 


115 


1151 


అయో ధ్యాకాండము 215 


గ, వినయ భయయు క్షి. గావున్న వీరులున్న 

రాజగృహము( |బవేశించి రాముల డప్పు 
డనతిదూరంబుననె దీను(డై చరించు 

మం[తివరు(డైన యట్టి సుమంతు. గాంచె, 1159 


గ,  అమలలేజోనిధి మహాత్ముడైన రాము. 
డాత్మవనవాసవా ర్త విన్నంత నుండి 
యడలెడు సుమంతుచే తన యాగమనము 
తండి కెటీ(గించుటకు( గొంతతడవు దాళి. 1100 


A. జనరు నానతిం. బాలీంప వనికి నరుగ - 
నిశ్నయించిన సద్రర్మ నిరతుడెన 
L979) థి ముం 
రాఘవుడు రామునకు. దనరాకం. దెలుప 
వృద్ధమం్యతి సుమంత్రుని కెజుకపణచె. 1161 


84-వ సర్గము 


రొము6ండు తనరాకను తం|డికి౭ 'దెలువుమని 
సుమం తునితోం జెప్పుట 


ఉ. సామజవైరిమధ్యముని సారసప్మత విశాలనేతునిన్‌ 
శ్యామలకోమలాంగుని మహాత్ముని రాముని యాజ్ఞ (గొంచు దుః, 
_ఖామిత విహ్వలాత్సు(డగునట్టి సుమంతుడు వేగ మేగి యా 
భూమిపుంగాంచె నూరుపుల6 బుచ్చుచు( బొక్టుచునున్న యాతనిన్‌, 

అ. పుడమి యేలి కపుడు పొక్కుచు |నుక్కుచు 

| స ఇట్‌ ణి (అల 

నివురుగప్పినట్టి నిష్పువోలి 

పాముపట్టినట్టి పవలింటి దొరంబోలి 
_జూలులేని కొలనిం బోలి యుండెః, 1168 


216 


రపి 


నిర్వచన రామాయణము 


పనవి రాముని గూర్చి పలవించు దశఠథు( 

గని సుమం[తుం డంత, గ మొగిడ్చి 
యాచారనరణి జయాళీస్సు లొనరించి 

భయభక్తు తెసగంగం బలికె నిటు 
“భూమోళ | నియ్యగపవుత్తుండు ద్విజపరీ 

_ జనముల ధనముల సత్కరించి 
వారల వీడ్కొని వనికి. బోయజోవుచు 

నిన్ను గన్గ్లొన వచ్చియున్న వా(డు 
వేయి కిరణాలతో వే(డి వెలుగు౭ బోలి 
యభిలరాజగుణాళితో నలరు కొమరు 
సత్యవిక్రము శ్రీరామ చం|దమూ ర్తి 
గనంగ6 దగు నొక్కసారి దర్శన మొసంగి.” 


దశరథుడు రౌమున్సి తన రాణివాసపు 
స్తీలందణితోను జూడంగోరుట 
అన వనధింబోలి. గంభీరుండైన వాండు 


'నాకనముం బోలి నిర్భలు(డైన వాండు 
_ నాడితప్పనివాండు మేలై నవా(డు 


నగు నృపుం డప్పు డతని కిట్టని వ చించె. 
“ఎల్లనతుల( గూడి యేను. ధర్మాత్ము నా 
కొడుకు రాము( జూడ. గోరుచుంటి 

నట్లు గాన వారినందజ( దోడ్తేజ 

నేగరమ్ము సచివ! వేగిరమ్ము.” 

అని నృపు6 డానతి పేయ(గ 

విని యాతడు రాజగృహాము విడి చని దేవీ 
జనమునకు విన్నవించెన్‌ 


1164 


1169 


1166 


జనపతి మిము( జూడ. గోరె. జను డట” కనుచున్‌. 1167 


అయోధ్యాకాండము Play 


. అదివిని ధారుజ్రీవిభుని యానతి, దప్పక రాణివాసపు 


న్ముదితలు దుఃఖవారినిధి మున్లుచు దేలుచు వ 
బదుగురు గోసలాత్మజను బట్టపుదేవిని గూడివచ్చి రా 
తృదయితు. డున్న వీటికి ధృత్మవతలై పదముల్‌ తడంబడన్‌. 1108 


దార లిటు వచ్చినంతనే దశరథుండు 

తనయు రమ్మను మని సుమంతునకు6 దెలుప 

సూతు( డప్పుడె లక్ష్మణునితో సీతతోడ 

రాఘవుని( బిల్బుకొనివచ్చె రాజుకడకు. 1169 


దూరమందుండియే కేలు దోయిలించి 

సన్నిధికి వచ్చు సుతు రామచందు గాంచి 

దుఃఖమున రాణు లందఆితోడ€6 గూడ 

జనవిభు(డు పీఠ మెడలి 'దిగ్గునన లేచి. 1170 


. అడుగులు తడయడ వడివడి, 
గొడుకు నెదురంబోయి చేరుకొన6 జాలక యి 
మ్మడి వగంబడి యొడ లెటుగక 
పుడమి పయిం బడియె మూర్చ ముంచుకొనంగ౯. 1171 


రాము(6డును మహారథు. డగు 

నౌమి తియు దుఃఖవివశు జనవిభు జనకున్‌ 

భూమి 'బడనీక వెస6 జని 

కోమల కరములను బట్టుకొలిపి రతనికిన్‌. 1172 


నగల రవళి యార్త్వనాదంబుతో, గూడి 
[పభుని భవన మెల్ల (బతిరవింప 
నపుడు రాణులెల్ల “హా రామ! హా రామ!” 
యనుచు నేడ్వం దొడంగి రడలు మిగుల. 1178 


218 


నిర్వచన రామాయణము 


 సీతతోడం గూడ శ్రీరామలక్ష్మణుల్‌ 


దశరథావనీం|దు త త్రణంబ 

పాణిపల్లవముల( బట్టి దుఃఖించుచు 

సెజ నొయ్య నొయ్య( జేర్చి రంత. 
డో 


కొలది సేపటికిని తెలివంది ఘనదడుఃఖ 
వనధి మునింగియున్న జనకు6 గాంచి 
రామచం,। దు6 డపుడు త మోడ్పు గావించి 
వినయ మెనయ నిట్లు విన్న వించె, 


“అవనినాథ; మా కధినాథు( డైన నిన్ను 
వనికి బోవుచు వీడొన వచ్చినాండ 
నునను పదిలంబు గావించి వనట వీడి 
సేమమును గోరి నను గటాక్షింపు మిపుడు. 


నా తెలుపు హేతులకు( | బతి 
హేతువులం జూపి నిశ్చయించిరి వీరల్‌ 
నాతోడ వనికి రా; నీ 

నీత్రా సౌమిత్రులకును సెలవీ వలయున్‌. 


1(పజకు నాజ్ఞ వెట్టు [బహ్మ దేవుని( బోలి 


వసుమతీశ! చింత వంత మాని 
జనకనుతకు నాకు ననుజు లక్ష్మణునకు 
నడవి కేగ నాజ్ఞ యిడ(గ వలయు.” 


అని వేగ వనికి, బోవ(గ6 

దన 'యానతి కెదురుచూచు శనయుని రామున్‌ 
వినయానతునిం గనుగోొని 

జనవిభు( డిట్టనియె శోకసంతప్త మతిన్‌, 


1174 


11795 


1176 


1177 


1179. 


[170 


EG 


అయోధ్యాకాండము 
కన్నతండి! రామ! కెకచే నే నిటు 
ఇ కె. ఇత 
వంచితుండ నైతి నదము లిచ్చి; 
యిట్టి నన్ను నిగహొంచి య యో ధ్యకు 


(బాభవమున నీవె రాజ వగుము. * 


జననాథు౭ డిటు వచింప6ంగ 
విని వాక్యవిశారదుండు విమలచరితుం 
డనఘాత్ను(డు రాఘవు6 డి 


ట్రనియె న్ని జజనకునకు గృతాంజలి యగుచున్‌. 


“ఈ యవని నెల్ల నేలుచు 

వేయే(డులు నివె [(పభుత వెలయుము తండి! 
పోయెద నే నివు డడలికి. 

నేయెడ ని న్ననృతు( జేయ నే నోవుదునే? 


(పభువరేణ్య ! నేను పదునాలుగేండులు 
కానలను సుఖంబుగా6 జరించి 

(పతిన దీర్చి వచ్చి కమ్మటి ని పాద 
సేవ6 జేయువా(డ( జిత్త మలర,” 


అని వచింప దశరథాధివు6 డేడ్సు చు 
(బబల సత్యపాశ బద్ధు( డగుట( 

గైక యింగితంబు గడపంగాల జాలక 
యను£గు6 గొమరు గాంచి యనియె నిట్లు. 


“నాయన! నీ కే యెడలన్‌ 

శేయంబును నభ్యుదయము. జేకులు(గాతన్‌ 
శ్రీయుత మభయం బగు పథి 

బోయి మరల రమ్ము భ్యదముగ విజయు(డవై.. 


219 


1180 


1181 


li82 


1188 


1184 


1189 


220 


నిర వచన రామాయణము 


ఓ రఘునందన |! తం|డీ! 
శ్రీరామా ! సత్యకామ! స్థిరధర్మాత్మా | 
సారాచార విచారా ! 


ధీరా! నీ తల(వు నేను |దిప్పం గలనే? 1186 


పొద్దుపోయె నవుడె పోవల దిప్పుడే 

యొక్కరే సుఖింతు నుండు మిచట; 

నిన్ను గన్న కల్లి నన్ను( దృప్తుల జేసి 

కృషి 6 జనెదు గాని రేపకడనె. 1187 


నా (పియంబు కొజకు ని పియార్థము లెల్ల 

విడిచి విజనవనికి వెడలుచుంటి 

వకట |! రామ! యిట్టి యతిదుష్కర్మకియ 

నెవరు చేయ..నేర్తు రీవుదక్క. 1188 


శపథ మాచరింతు నత్యంబుగా నిది 


తనయ ! నాకు నమ్మతంబుగాదు; 
గుప్తతం[తయై నిగూఢానలము బోలు 
నింతి కొగ్గ మగుట నిట్టు లైతి. . 1189 


చ. తనయులలోన బెద్దవయి త౫డిని సూన్ఫతవాది జేసినా 
వనుటొక వింతగాదు; స్వకులామల గౌరవమున్‌ ద్యజించి వం 
చన మొనరించి నన్నిటు వశంవదు. జేసిన కైకకోర్కి నీ 
వును విని తీర్ప(బూని తిది వో పరమాద్భుత మో రఘూత్తమా |” 


అని విలపించుచు€ బలికిన 

జనకుని వచనముల దాను సానుజు. డగుచున్‌ 
విని రామచం[దుం డప్పుడు 
ఘనశోకాకులత6 దండి( గని యిటు లనియెన్‌, 1191 


అయోధ్యాకాండము 
ఈ పూట రాజబోగ 
[పాపణముం జేసి తృప్తి పడనేమి యగున్‌ గ 


రేపె పెట్టు లొదవు నా కవి? 
వే పోయిద( గోర్కులెల్త విడిచితిం దం|డీ | 


ధన థాన్య సమంచితమును 

జనగణ సేవితము రాష్ట్ర నంయుతమును మ 
ద్వినిన్భష్టము నగు రాజ్యం 

బనుజు(డు భరతున కొసంగ నగు నవనీం|దొ | 
అరుగువా(డ వనికి. దిరుగదు నా బుద్ధి 
యెలమి నీవు శక కిడినయట్టి 

వరము లెల సఫలపటిచిన దాతవె 
సత్యవాది వగుము జనవరేణ్య | 

అధిప! నీ యాజ్ఞ దీర్చ నే నడవినుందు 
వనచరులతోడ, బదునాల్లువత్సరములు 
సంశయింపక నివు విచార మెడలి 

భరణి రాజ్యంబు మన భరతునకు నిమ్ము. 


అవనినాయక! నీ యాజ్ఞ నక్షరాల,. 
బాలన మొనర్చుటయె నాకు(6 బరమహితము ; 
అత్మసుఖమందు+ గాని రాజ్యంబునందు. 


గాని నా కించుకయు లేదు కొంకి తంబు, 


విడువుము దుఃఖము కన్నుల 

దడియం జేయకుము బాష్పధారలచేతన్‌; 

వడి నెన్ని నదులు సుడివడ. 

బొడిచిన సాగరుండు కలత. బొందునె? తం|డీ ! 


221 


1192 


1198 


1194 


1185 


119 


1197 


గ, 


= 


ర్‌, 


నిర్వచన రామాయణము: 

కామ్యముల నొల్ల సుఖ మొల్ల గాంత నొల్ల 
రాజ్య మొల స్వర్షం బొల? [బాణ మొల 

ధా ౧ య ag) 
పలుకుచుంటి నా సుకృతిపై బాసచేనీ 
యొక సత్యంబు నీవు నాకున్న జాలు, 
జనవర! నే నిట నిలువం 
జన దొక్క నిమేషమైన, జనియెద వనికిన్‌ 


ననుంగూర్చి వగవకుము నా 
మనమున. గల నిశ్చ్వయంబు మాజదు సై! 


కానకును నేండె చను మని కై కగోర 


నె యని యొప్పుకొంటి నే నామె చెంత; 


స నిచ్చట నిలువయణాం గాదు నాకు, 
బాలనము చేసికొందు నా |పతిన( గూడ. 


తల్లడిల్ల (6 బోకు తండి మా కొజకునై 
స్కుపశాంత వారిణకోభితంబు 


లలిత బహువిహంగ కల నాదితంబునా. 
కాన నెలమి౭ దిరుగం గలము మేము, 


తండియే దెవతము దేవతలకు గూడ 


' నన్న యార్యోకి నే వినియున్నవాడం, 


గాన (బత్యక్ష దెవతమైన యట్టి 
జనకు నానత నే రిరసా వహీంతు. 


ఈరే డేండ్లును నే నొక 


వారముగా€ గడపి మరలి వచ్చిన ననుం గ 


'గన్నారం. గానం గలవో 


భూరమణా |! దుఃఖపడ(గం బోకుము నాకై, 


1198 


1199 


1200 


1201 


1202 


1208 


అయో ధ్యాకాండము 


గువ్వగుత్తుకలను గుందుచునున్న యీ 
జనము నూజుడించు స్వామి వయ్యు 

నీవు గూడం గలణి యిట్లు దుఃభించుచో 
నింక( దేర్చు వార లెవరు గలరు? 


నరవర।! నే ద్యజియించిన 

పురములు రాష ములు సకలభూమోతలము.ల్‌ 
భరతునకు నిమ్ము నే నివు 

డరణ్యమున కేగి తావకొజ్జను దీర్తున్‌. 


నిరు లిడు గెరికాననముల 

స్థిరమగు సీమలకు శుభము చేకూర్చెడు నీ 
ధరణి న్ని పలుకుబడిని 
పరిపాలన6 జేయుయగాత భరతు(డు తం|డీ! 


పెద లెల్ల మెచ్చు పి తాజ్ల దృఢముగా 
“ది గా ౬ నో 
నాటుకొన్న యట్‌ నా మనంబు 

తం 
ఇషకొమ్యములకు నెన్న (డు దిరుగదు 
జనక! సొకునై విచారపడక్రు. 


భూవర ! నిను జనవంద్యుని( 
బావనచరితుని నసత్యభాషణునిగ ల్‌ 
గావింతునేని నా కింక 

(శ్రీవిభవము సౌఖ్యములును టీవిత మేలా ? 


ఫలమూలంబుల మెసవుచు 
లఅలితములగు నదుల గొలయలన్‌ తె తకకతకీ 
దిలకించుదు నానాతరు 


విలసిత వని వేడ్క నుందు విడువుము వగలన్‌,” 


228 


1204 


1205 


1206 


1207 


1208 


1209 


224 


ee 


నిర్వచన రామాయణము 


అని రాముడు వచియింపంగ 

విని ఘనతర శోక దుఃఖవిహ్యలు( డగుచున్‌ 

జనపరు(డు తనయు నాలిం 

గన మొనరిచి మూర్చ ముని.గె గతచేతను(డై . 1210 


అపుడు కైక దక్క నందటు రాణులు 


నినుని( జుట్టిముట్టి యేడ్సు చుండ 
నంతిపురము నిండె హోహారవములు; ను 
మంతుం డేడ్చియేడ్చె (మానుపడియె. 1211 


శిర_వ సర్గము 


సుమంతుడు కెకను తిటుట 
(sn అం 


+, _ అంతలోననె తెల్వినంది సుమంతుండు 


వగ నొందు రాజు నవస్థ గాంచి. 
తల వీదుర్చుచు నూరుపులను వెలార్చుచు 
పాొణులు బిగియించి పండ్లు గొటికి 
యొదవిన కినుకచే నోడ లెల్ల వడ(కంగ+ 
గను లెణ్టవాటి మొగంబు గంద 
గడువాండితూపుల గై కేయివ్యాదయంబు 
వడ(కించి చేదించువాండువోలె 


ములుకులం బోలు తులలేని పలుకుగముల( 
గొలిపి యామె జివంబుల గలంచిం వైవం 
బటి పల్గార్చి గుకులం బయటంబెట 
=) ౧౧ 7 en రి 
భయము విడనాడి యిట్లని పలుక దొడ(గె, 1212 


అయోధ్యాకాండము 


సకల చరాచరజీవుల 

నకలంకత నేలుపతినె త్యజియించిన నీ 
కిక నెందు జేయనేరని 

యకార్య మేమైన నుండునా 'కైకమ్మా? 


ఇం|దువలె నజేయుండు గిరీం|దుకఠణి 
నచలు డబ్దీందుపోలిక నక్షుభితు(డు 

నగు పతినె చెట్టసేతఃల నడల౭జేయు 

నీవు పతిపహాం| తిణివి( కులఘ్నీ వియుం గావె? 


వరదుండగువాని భరియించువాని€ బతిని 
దశరథు( బరాభవింప6గాం దగదు నీకు; 
బతిహిత వతాదరణమే సతుల 'కెందుం 
గోటితనయుల కంకు నెక్కుడగుంగాదె! 


జననాథు ననంతరమున6 
దనయులు జ్యేహ్రానుసరణి ధరనేల దగున్‌; 


_ ఘనుండగు రాముని నైళ్వూ 


కుని యెడ6 దత్పథము. దప్ప గోరుటం దగునే? 


సీ తనయుడు భరతుండె ధ. 
రాతల.౬.మేలుకొను. గాత రాజగు గాతన్‌ 
సీతాపతితోనే చని 
యాతం డెందున్న నుందు మందఅ మచటన్‌ 


_ "పేరాన. జేసి యింతటి 


ఘోరాచరణంబు€ జేయ. గోరితిం గానన్‌ 
నీ రాజ్యంబున నిక స 
త్పూరుషు( డొక డైన నిలువంబోంవడు సుమ్మో ! 


నిర్వ రాష్ష 15 


. 225 


12183 


1214 


RI 


1216 


1217 


1218 


226 


oe 


నిర్వచన రామాయణము 


నీ వొనరుచు దుష్కృృతికై 
భూవలయం బిపుడె పగిలిపో దేమనుచున్‌ ? 
గేవల మిది యొకవింతగ 


. భావించుచు నుంటి నింతపాపము గలదే? 


| (బహ్మబుషుల శాపభాషలు ధిక్క తుల్‌ 


భీకరంబు లగుచు( బిడుగులట్టు 
లడవులకును రాము వెడలించు నీ [కూర 
చిత్త క ర్లశిక్ష చేయ వేమి? 


గొడ్డటను దీయమామిడి గొట్టివైచి 
చేందువేపకు. నచ్చట. బాదుచేసి 
కీరములువోసి యెంతపెంచినను వాని 
నాల్ము. తీపినిగనునె యేనాటిక్రైన ౪ 


నీ కులశీలము లెజుంగుదు( 
గైకా!నీ తల్లి పోలికయె సీ కొదవెన్‌; 
లోక మన వినమె వేమున 
గాకోలమెగాని తేనె గాజు దటంచున్‌. 
కైకేయి! నీ తలి కఠినదుశ్చేష్టల 
నన్నింటి మును వినియున్న వోండ 
నీ తండి కొకయోగి నిఖిలబీవులభాష 
లెజుగంగ నుత మవర మొసంగె 
తీతిపతి యొకనాండు చీమ పల్కినపల్కు 
విని పకపక నవ్వుకొనుచు నుండ 


. నది చూచి నీ తల్లి యప్పుడు కోపించి 
| య 


యిట్టి నీ పరిహాస మేటి కనియె 


121 


le2( 


1221 


122; 


టి 


అయోధ్యాకాండము 
నది యెజీంగంప మరణింతు ననియె రాజు 
వినుపకుండిన నే, జత్తు ననియె. రాణీ 
అ వరదు( జేరి ర గ్రవ్య మడిగె రాజు 


వినుపం దగ దామె చచ్చు, గా కనియె యోగి, 


తన గురుని యాజ్ఞ విని నీ 

జనకుడు నీ జననిమాట సరగుగొనక జీ 
వనము నిలుపుకొని సుఖవ 

ర్ధను(డై హర్పమున నుండ రారాజు |కియన్‌. 


అటి తలిబిడ వగు నీవు నిపుడు 
క ౧ డడ స్‌ 
పాపవమళగ'న్‌ దుష్టపథము( బటి 
f:} 
పతన మోహ'సె.* యతని నసత్రార్య 
త్న {7 
కరణమునకు: | దిప్పుల గలిగినావు, 


తం డిగుణము భఅొదవు(ల దనియుల కనుచును 
తల్టగుణము లబ్బు. దనయుల కని 
లోకులాడు మాట నా కెటుంగంగ వచ్చె 
కరం "hy జ న 

నిక్కమైన దనుచు ఇను 6 బట్‌. 


జేసీ! నీ వా దారిని 

బోనక పతివచనముల.) బుద్ది నిలిపి దుః 
ఖావిలచిత్తుల( wenn 

(బోవుము నీ క్రితకం'కు( బుణ్యము గలదే! 


దే వేం్య్యదసమ[పభుండగు 

భూవిభు నీ విభు నధర్మమున( బడ దోయం 
బోవకు పొపవుల నడి వినం 

బోవకు దుర్నయము చేయం బోవకు తల్లీ | 


227 


1224 


1229 


1220 


1227 


228 


నిర్వచ న రామాయణము 


శీయుతు( డనఘు(డు రాజీ 
వాయత నయనుండు దశరథావనిపత్తి నీ 
క్ర యెడ, జేనిన బానన్‌ 


[దోయునె? నీవె పతిమతికి( దోడ్పడవలయున్‌, 


కావున జ్యేష్ట వదాన్యుని 
పావనచరితుని స్వధర్శపరు సత్యనిధిన్‌. 
జీవదయాళుని రాముని 

నీవే పట్టాభిషిక్తునిం జేయందగున్‌ 


తండీయెన |పభుని దశరథు నెడంబాసి 
యడవులకును రాము. డరిగెనేని 

నీకు మోయరాని నింద నెత్తిని. బడు 
నన్నమాట తెలియ వైతీ వేమి? 


చిత్తమును గలంచు చింతలెల్లను పిడి. 
రాజ్య మేలని నిమ్ము రామచం[దు. 

నాత6 డడవి, బట్టియరుగ నయోధ్యలో 
నొక్కజీవియెన నుండబోడు. 


శ్రీరాముడు యువరాజ 

ధారుణి బాలించుచుండ దశరథుడు కులా 
చారానుసారియె స్వీ 

కారము నెయందగు, గాదె గహన్మవతమున్‌. 3 


అని యిట్లు సుమం్మతుండు సాం 
త్వనములు పరుషములు; నైనవాక [౦బులతో 
జనవిభుసభ గైక మన 


మ్మును దూలిచి యుజకనిలిచె మోడ్చుం గేలన్‌. 


12 


12 


123 


ns 


అయో ధ్యాకాండము 229 
అ ట్రతండు నొవ్వనాడ్తీన వేండిన 
గలంగలేదు; వంత? గాంచలేదు; 
మొగము బిగియ(జేయు మోడి వీడంగలేదు 
'కెకరాతి గుండె కరంగ లేదు. 1285 


96-వ. సర్హము 


దశరథుడు సర్వ సై న్యమును ధనమును రాముని . 


వెంట నడవికి వంపు మనుట 
అ మ్మహిపతి యంతయు విని. 
యుమ్మలికం జెంది యూర్చి యుసనంగిన వరదా 
నమ్ము సడలింప నేరక 


' కమ్ముకొనిన వంత మంతి గని యి ట్లనియెన్‌. - 1886 
, 3 య , 


“సురుచిర ధనరత్నశోభితకోశముల్‌ 
చతురంగబల సర్వసైన్యములును 
చతురభాషిణులు వేశ్యాసుందరిమణుల్‌ 
వరపదార్థసమృద్ధ వైశ్యవరులు 
రామోపజీవులై రామాంగరక్షులై 
విశ్వాసపాతులౌ వీరవరులు 
నాగరుల్‌ శకటముల్‌ నానాయుధంబులు 
వనపథదర్శక వ్యాధ గణము 
నడవులకు రాముతో,గూడ నంపు మిపుడె 
యాత డట సుఖంబుగ వేంటటలాడుకొనుచు 
దేనె'లానుచు రమణీయదృశ్యములకు€ ' 
[బియముపడి రాజ్యమును విన్మరింపం గలడు, 1287 


230 నిర్వచన రామాయణము 


క. నీ మూలధనము ధాన్యము 
రామునితో. బంపు6 మత డరణ్యమున బుషి 
(గామణులతోడ( బావన 
భూముల (వతదానధర్మముల సుఖి యగుతర్‌. 


క్ర, భరతుండు మహో బాహుడు 
పరిపాలన సేయుం గాత (బభుత నయోధ్యన్‌ 
బరమార్ధసంపదలతో. 
జరితార్గుని రాము నంప. జను వనమునకున్‌లో. 


రం అని యిట్లు చెప్పుచుండ(గ 
విని కైక భయంబునంది విహ్వాలమతియెై 
తన నాథుని గనుంగొని యి 
ట్రనియెన్‌ నుడి తడ(ంబడంగ నాాతముతోడన్‌. 


అ “సాధుశీల! యింక జాలు నీ మాటలు 
(కోరి విడుచు క బుకుండ( బోలి 
సంపదలును సిరులు జను లెవ్వరును లేని 
యీ యయోధ్య భరతు( డేలుకొనునె?” 


చ, అనియిటు సిగ్గువీడి బదులాడిన కై కకరోరవాక్యముల్‌ 
విని సహియింపలేళ పృథివీపతి రోషకషాయితాక్తు 62 
నను నింక బాధపె పెట్టకు ఘనమ్మగు, భారము మాందంచెట్ర్రై 
మనుజపిశాచి ము న్నడుగమానిన విప్పుడు గోరవచ్చునే. ౫ 
క. అని కోధమున నదల్పంగ. 
ధనవిభు( డీ నెపమువెట్టి తనకోర్కులు వ 
మ్మొనరింవ( జూచె ననుచున్‌ 
గన లినుమడిగా(గ మరల( గైక యిటు లనెన్‌, 


1288 


1289 


1240 


124] 


"యో 
1242 


12483 


ae 


el 


అయోధ్యాకాండము 231 
నీ వంళలీయుండగు సగ 


రావనిపతి జ్యేష్ట్ణతనయు నసమంజుని ము 


న్నేవిధి నడవుల కంపెనొ 
యా విధి నా రాను. డిప్పు డరుగంగ+ దగున్‌.” 1244 


నావుడు నరపతి యామెను 

దీవరముగ+ దికై; సన్నిధిం గలవా 3 

న్నోవగల నేవగించిరి 

యావంతయు నాఃట వయ్య నవి 'కైకమదిన్‌. 1245 
అపు డచట నున్న పుసులా 

నృపుని హితుండు సచివవరుండు నిర్మలమతి ని 

(స టలటుంటగు సిద్ధార్థుడు 

'కుపితమతిన్‌ గక సరపసోత క్రి ట్రనియెన్‌. 1246 


“అక్కటా! దేవి[యి ట్రనంగ నో రెట్లాడె 
నసమంజుతో( బోల్ప నగునె రాము 
దుర్చుద్ధి యాతండు తోడిపిలల నెల్ల 
సరయూనదిని |దోసి చంపుచుండ 
భరియింప౭ జాలక (పజలెల్ల పగం గుంది 
పృథివీశునకు మొఅవెట్టుకొనగ 
సగరుండు చింతించి జనహొతం బూహించి 
ధర్మాత్ము( డతం డ[గతనయు నప్పు 
డూరి కింక జీవితంబునం జేరకుండ( 
గట్టుబట్టతో( |దోయించెం గాననముల; 
కట్టు లే పాప మెటుగని యట్టి రాము 
వనికి( [దోవంగ నేమంత వచ్చెనమ్మ ? 1247 


232 నిర్వచన రామాయణము: 


గీ అమలలేజోవిరాజి శళాంకునందు 
నెట్టికల్మషమేని చూపటనటు 
. 6 రు ౧౧ 
[పకట సుగుణాభిరాము శ్రీరామునందు 
నే యవగుణంబు గానమే మించుకైన. 1248 


ఆ కోసలాత్మజాత కొడుకు రాఘవునందు 
దోస మింత నీకు. దోచెనేని 
చూపి రూఢిగా నిరూపించెదవు గాక 
వనికి నపుడు పంపవచ్చు. గాక | 1249 


అ నిత్యసత్యనియతు నిర్దుష్షచరితు ని 
రే తుకముగ+౬ జెటుప నెంచునటి 
బౌ టు 
వాడు శకుండైన వాని సంపద లెల్ల 
బూదియె నశించి పోవుగాదె ! 1250 


క. కావున దేవీ! రాఘవు 
_ ధ్రీవంచితుం జేయయలోకు; చేసినచో నీ 
వా వల నిశ దోవంగా 
లేవు నుమ లోకనింద లేశం బై నన్‌.” 2251 


క, .అని సచివుడు సిద్ధార్థుడు , 
_ వినయము నయ మెనయం బలుక విని దు౭భితు( డై 
జననాథు(డు గై కేయిం 
గని సన్నయెలుంగు చెదరంగా నిట్టనియెన్‌. 1252 


ఆ “ ఇతండు చేయుబోధ మతి కెక్కులేదె? సొ 
హితము నీ హితంబు నెజుంగకుండ 
దుష్పథంబు( బట్టి దుశ్వేషితములతో 

లు EN) 
సాధుపథము దప్పి చనెదె! చెనంటి? 1258 


_ననుచరులతోడం బనియేమి యవనినాథ | 1256 


అయోధ్యాకాండము 233 
శ్రీయు రాజ్యంబు సుఖము బరిత్యజించి 
చనెద నే నిప్పుడే రామచందుతోడ 
రాజు భరతుండుగా నీవె రాజ్య మంది 
యెల్ల కాలంబు సుఖముగా నేలుకొనుము.” 1254 


87-వ సర్గము 


కె కను సుమంతుడు తిట్లుట 
(ann శం 
సిద్ధార్థని వచనంబు లాలకించి రౌముం డనుట 


అను నృవునిపల్కు మం|తిబోధను [గహించి 
గురుజనంబులకడ నడ(కువ(గ మెల(గు 
రామచం[దు( డప్పుడు దశరథుని గాంచి 


. వినయవినమిత గాాతు(డై యనియె నిట్లు. 1బ55 


“ భాగ్యమును వీడి భో గానుభవము వీడి 
యభిలసంగంబులను వీడి యాన వీడి 
పండు దుంపలు దిని వనీ |బదుకు నాకు 


4 


ఏనుగును దాన మిచ్చియు 

దాని నడుమునందు మెజయు దట్టిపయిన్‌ మో 

హోనం గుంది తపించెడు 

వానిన్‌ ' లోకంబు వెజ్టివాండను కొనదే? 1257 


కావున సాధుజనో త్తమ ! 


భూవర! నాకేల? సైన్యములు వైభవముల్‌ 
నే విడిచితి నవి భరతున; 
కీ విప్పుడు వల్కులముల నీ(దగు నాకున్‌. 1258 


234 


నిర్వచన రామాయణము 


కదలిపోవుబా(డ బదునాలు గేండులు 
వనములను వసించువాండ6 గాన 
మూలములక్షు( [దవ్వుకోలయు, బండ్లకు 
సన్న |పే(పపుటిక యున్న? జాలు.” 


అన్నంత సిగ్గుమాలిన 

చెన్నం(టి క కెకేయి నారచీరల: గొని రా 
మన్న కిడి కట్టుకొమ్మనె = 

నన్నా యని చూచువార లందఖు! గుందన్‌, 


పూరుషో త్రముండగు రామమూర్తి యవుడు 
దనకు గైకేయి యిడిన వస్త్రముల గొనుచు 
నుత్తమ దుకూల వసనంబు లుజ్జగించి 
మునులపోలిక వల్కలమ్ముల ధరించే. 


అన్న రాము వలెనె యా లక్ష్మణుండు. గూడ 
దండి నృవుని నన్ని ధానమందె 

లరిత మృదుల వసనముల నెల్ల( ద్యజియించి 
కఠిన వల్కులముల( గట్టుకొనియె. 


అపుడు కౌశేయ ధారిణి యైన సీత 
తానుంగూడ న ట్లొనరించు తలంపు తోడ 
వల్కలమ్ముల. గను&గొని వలను గన్న. 
యాండులేడిని. బోలి వి్వాలత నందె. 


చ. లలిత మనోహరాంగి శుభలక్షణ లక్షిత6 ధర్మళీల ని 
ర్మల సుచర్మిత పావని ధరానుత జానక్తి కైక యిడ్డ వ 


ల్కలముల గాంచి నెమ్మది. గలంగంగ సిగ్గిలి బెగ్గడిలి ర్‌ 


1259 


1250 


1261 


1202 


1268 


న్లలువల నశ్రులొల్క సురనాథనిభున్‌ విభుంగాంచి నివ్వెజన్‌, 1204 


ల్‌, 


అయోధ్యాకాండము 
శ్‌ ఇట్టి నారచీర ే' రీతి. దాల్లురో 
కానలందు మౌనికాంత అల 


ap) 
నెజు6గ నై!తి” నంచు నేమేమొ యనుకొంచు( 
దెల్లపోయి సీత దిగులుచెంది. 


ఒకటి మెడ(జుట్టి చేత వేజొకటి పట్టి 
సిగ్గుపడి యూరకుండిన సీత దరిసి 


_ యవుడె ధర్మాత్ముండగు రాము( డామెపట్టు 


పుట్టమున వల్కలమ్మును బొందుపబుచె. 


పూతచరి[తుండు రాముడు. 

సీతకు( దానట్టు నారచీరలు గట్టన్‌ 
జేతములు గల6గ6 గనుగొని 

కాతరలై యంతిపురపు6 గాంతలు వగలన్‌. 


“ఓ తండీ? వనవాసము 

నీ తండి యనుజ్ఞచే సె నీ కొక్కనికే 
సీతకు. గాదోయీ! యూ. 
క్మాతనయకు నారంగట్టగాం దగదోయీ | 


జనకుశాసనమున వనముల కీ వేగి 
(వతముదిర్చి మరల వచ్చుదాంక, 
బీతి నిన్ను బోలి సీతను గాంచుచు 
నేము సుఖము గాంచనిమ్ము వత్స! 


రామచం[ద।! నీవు సౌమ్మితితోం గూడీ 


' వనములకును బోయివత్తు గాక! 


దారుణాటవులను దాపసాంగన6 బోలి 
మంగళాంగి సీత మసలః గలదె? 


235 


1269 


. 1266 


1267 


L268 


1269 


1270 


236 


ళ్‌ 


నిర్వచన రామాయణము _ 


పాడిదప్పనట్టి వాడవు నీవు మే 
ముండు మన్న నిచట నుండ బోవు 
కాన నిపుడు సిత నైన నిందుంచి మా 
యభిమతంబు దీర్చ నగును దనయ 1” 


అని యిటు రాజాంతఃపుర 
వనితలు వాపోవ విననివాని కరణి న 


_వ్వనచేలంబును రాము(డు 


తనవలె శుభశీలయైన తన్వికిం గస్టైన్‌. 


అది చూచి వసిషుండు కె కను దిటుట 
ఠే ర లు 
నత యిట్లు నారచీరలు దాల్పంగా. 
గని నిరాకరించి కినుక గదుర. 
దశరథుని గురుండు ధర్మిష్టుండు వసిష్ట 
డపుడు కైక? గాంచి యనియె నిట్లు. 
“మేరమిరి తిరుగం గోరకు మో కైక! . 


కుమతి వగుచు నివు కులము. జెజీచి 
వరదు మోసగించి వరముల. గొన యమ 


ర్యాద దెచ్చు దారి! బోధు వేల? 


ఈ సీతాదేవికి వన 
వాసముతో నేమిపని యవశ్యము పతి సిం 
హాసనముం గైకొని నయ 

శాసనమున( |బజల నేల జను నిక( గైకా! 


శ్రీరాము నోత్మయగు నీ 
ఛారుణిసుత సీత.యిపుడు ధర నేలుకొనున్‌ 
దారపకి|గహులగు సం 
సారుల కందజకు భార్య సామేను గదా! 


127 


127 


121 


127 


127 


12? 


ee 


అయో ధ్యాకాండము 
ఇపుడు వైదేహి రాము నాత్మేశుం గూడి 
విపినవాసంబె కొవింప వెడలు నేని 
యరిగెదము వారివెంట మే మందజమును 
గలసి పట్టణ మంతయు. గదలిపోవు. 


సీతతో వనికేగు శ్రీరామువెంటనే 
సైన్యాధిపగణంబు సాగిపోవు 

చతురంగబలములు సర్వసంపదలును 
విపినంబులకు వారివెంట బోవు 


. పరివారగణముతో, బురరాష్ట్ర జనముతో 


' దశరథేశ్వరు(డును దరలిపోవు 


తపసి వేసము దాల్చి తమ్ము శృతుఘ్నుతో 
భరతు( డ|గజు( డేగు సరణి. బోవు. 


నపుడు దుర్మతివై యొంటి వైన నీవు 
సంపదలులేని సిరిలేని జనములేని 
పాదపాకీర్ణమైన యో పాడునేల 


నెల్ల గైకొని రాణివై యేలుకొనుము. 


రాము, డేలనట్టి రాజ్యంబు వన మగు 
రాము( డున్న వనమె రాజ్య మగును; 
అట్టి రామచందు ననుసరింపకయుండ 
నెవ(డు నిలువ గలడు నీ య్యయాధ్య? 


తండి యొసంగునట్టి ధరణిరాజ్యంబు ని 
కొడుకు భరతుం డేలుకొనంగం బోండు. 
అతండు దశరథునకు నౌరసు(౬ డగునేని 


_ నిన్ను దల్సివలె గణింప6బోండు. 
ల 


237 


1277 


1278 
1279 


1280 


238 


నిర్వచన రామాయణము 


భువిని వీడి నీవు దివి కెంత యెగసిన 
నిన్ను మెచ్చ. బోండు ని సుతుండు; 
జనక విమల వంశచరితంబు లెజింగిన 
భరతుు -డెపు డధర్మ పరుడు గాడు, 


కావున భరతు(డు రాముని 
సేవించుచు. నడవి నతనిచెంతనె యుండున్‌; 
నీ విటు (పీయపుత్రునకున్‌ 

గావించితి వ|పియంబె కైకా; తుదకున్‌. 


మజియు రామువెంట నరిగెడు గోవుల 
గఠి తురంగ హరిణ ఖగకులముల 
నతని పెంపుగన్న యవనీజముల( గూడ 
నేడు చూడ( గలవు నీవు కైక! 


దేవీ | కోడలు సీతా 
దేవికి మణిభూషణములు దివ్యాంబరముల్‌ 


Ry విపు డీయందగుంః దగు 
నేవల్కము లీయ వరదు నిది కోరితివే? ' 


రాజు నడిగి తీవు రామునే వని కంప 
నతనిధర్మపత్నియైన' సీత్ర 

యనవరత విభూషణాంగియె భర్తతో 
గలసియుండు6 గాక కానలందు, 


పరివారజనంబులతో 
వరభూషణ వసన వస్తువాహనములతో 
నరుగం దగు వనములకున్‌ 


ధరణీవరజాత సీత తన నాథునితోన్‌.” 


1281 


1282 


1288 


1284 


1289 


1286 


మానిత ధర్మముమిోందన్‌ 


అయోధ్యాకాండము 239 
రాజకులగురుండు తేజోవిరాజితుం 
డవని సురవరేణ్యుం డగు వనిష్టుం 
డట్టు చెప్పుచుండ ' నాలకించియు సీత 
విభుమతాను .కృతిని విడువ దయ్యె, 1287 


లిరి-ప సర్ణము 


వారలు గట్టిన సీతను గాంచి అంత:వుర స్తీ లు 
విచారించు ంచు రాజును దిట్టుట " 


జనకజ సనాథ యయ్యును 

ననాథవలె నారచీర లట్టు ధరింపన్‌ 

గని “*యెంతచేటు దెచ్చితి ౫ 

వని నృపు నిందింపం దొడంగి కరక పరపటుల్‌. 1288 


అ నిందాఘోషలు విని 
భూనాథుండు శోకదుఃఖపూర్ణహృదయు (డై 


fa 


మాన|పాణములమో(ద మమతలు వీడెన్‌. 1289 


భూకాంతు(డు దశరథు( కై 

క్షాకు( డపుడు వేడియూర్పుగాడ్చు లెగయంగాం 

గైకం గని కోపముతో 

“నా కోడలు జనకసుతకు నారలు తగునే? 1290 


నిరత సుఖోచిత బాలిక 

విరిబోణి మహీజ సీత విపినంబులలో( 

దిరుగాడం దగని దని మ 

త్పురోహితుండు గురుడు సత్యమునె వచియించెన్‌. 1281 


240 


ఉ. en చేరువై యిటు లకార్యము చేసితి; నిట్టిచెట్టకున్‌ 


నిర్వచన రామాయణము 


అకట! జనకనృపుని యాత్మజ యగు సీత్ర 


శేమణి బోలి వల్కలములు గట్టి 
నేడు జనుల నడుమ నిశ్చేష్టై నిల్చి 
నీమె యెవరి కేమి యెగ్గుచేసె 


ఇట్టి పతిన పూర్వ మే జేసినది గాదు 
వదలు( గాక సీత వల్కలములు; 
సర్వవస్తువిభవ సహితయై సుఖముగా 
నీమె రాము వెంట నేగుం గాక! 


1292 


12983 


మూలము నీవకావె? వెత ముంచితి విందజ: న డప్పలాం 


జాలక నేను నీ కిడిన సత్యము స్వీయసుమంబు వేణువుం 


బోలి దహించుచుండె నను; మూఢపిశాచి।; యి (కేమిచేయుదున్‌? 


రామువలన నీకు నేమైన నెపుడైనం 
గష్టమించు కంత గలుగు. గాక 
యవనిజాత యేమి యపకృతి సేసెనే 
కుటిల చిత్తురాల ! _చూరురోల! 


అడవులకును రాము నంపృట చాలదే? 


_ హరిణనయన సాధ్వి యనఘశీల 


జనకసుతను గూడ ననుపంగా వలెనె? నీ 
యహఘవిచేష్టితముల కంతులేదె? 


కనవచ్చిన శ్రీరాముని 
గని యభిషేకంబు మాని కానల కేగన్‌ 


. ఉను. నంటివి; కాదంటినె? 
జనకజ 'పేరెత్తినావె? సరియంటి నకే? 


1295 


1296 


1297 


అయో ధ్యాకాండము 


బాస యటు లుండ ని విపు 


డీ సీతకు నారచీర లిచ్చుట మటియున్‌. 


దోసముగాడే ? దుష్కృతిC . 
రోసి నిరయమందు( గూలి చెడిపోయదవే? * 
అనుచు ధీరు( డయ్యు నవనిందు డేడ్చుచు, 


'బుత్రవిరహవశత, భొక్కిపొక్కి 


యౌత్మశోకమునకు నవధి గానంగలేక 
యడలి యడలి యార్తినవశుం డయ్యె, 

అట్టు చెప్పి చెప్పి యాయాసఖిన్ను (౫ 
తలను వంచియున్న తండి€ గాంచి 


యడవి కేగం బయనమై యున్న క్రీరాము( 
డంజలించి యిట్టు లని వచించె. 


241 


1298 


1299 


1800 


కాముండు తన తల్లి ని యాదరముతోం జూడుమవి చెవ్వుట 


గ, 


“ధీలవతి వృద్దుకాలు విశాలకీరి, 

నీకు, బట్టపు 'దేవేం నాకు, దల్లి 

యైన కౌనల్య నిన్ను నెగ్గాడంటోని 

దాని మన్నింప( దగుం దండి; ధర్మచరిత 


_ ఏశపుత్రు నన్ను నెడసి మున్నెన్నండు 


చూచి యెఖుంగనట్టి శోకజలధి 

ముని(గియున్న యీమె ననునయింపుము; నేను 
లేని లో' టొకింత లేకయుండ. 

కరుణించి నీవు పరమా 


దరమున. దిలకింప నేను దరి శేకున్నన్‌. 
మరణింపక నా రాకను 


స్మరియింఛుచు [బదుకు గాక మా తల్లి యిటన్‌, 
విర్వ రాష 16 


1801 


1802 


1803 


242 


నిర్వచన రామాయణము 
నన్ను6 | బేమ. జూచు నా తల్లి కౌసల్య 
ఇని. 
యడవి కేను బోవ యడలి యడలి 


[పబలశోక వశత. [(బాణముల్‌ విడకుండ 
నాదరించి [పోవ నగు మహీంద![* ' 1804 


89-వ సర్గము 
అని విన్నప మొనరించుచు 
దన సన్నిధి సీతతోడం దాపస వేషం 
బున నున్న రామభ|దుని ' 
గని దశరథు( డొల్ల (బోయె గతచేతను(డై. 1805 


గనంజూాలక బదులు చెప్పగా౭ జాలకయే .. 
తనలోనె రామ రామా 


'యనుచుం బలవింప( దొడ(గె 'నవనిపు( డార్సిన్‌, 1806 


“ఎందు తల్లుల (6 దం|డుల 

నందనులకు6 బాపి తొల్లి 'నవయించితినో 

యెందణి హింసించితినో 

యందుల కిపు డొదవె నిట్టి యాపద నాకున్‌, 1807 


చ..లలిత దుకూల భూషణములన్‌ ద్యజియించి తపస్వి(బోలి నా 
రల నిటు గట్టుకొన్న రఘురాముని గాంచునవస్థ గన్న న 
న్నిలు 'వడివీడ్‌ కక తపియింప6ంగ€6 జేయుచు నున్న బ్రా బాణముల్‌ 
కలగి తొలంగ 'వక్కట | యకాలమునన్‌ మరణంబుగల్లునే? 1800 


స్వార్థపరతం గపటజాలంబు నిటు పన్ని 
కష పెటు నొక్క క కవలన 
ట లు శ Kk 
నేడ్వవలసి వచ్చె నిందటికిన్‌ గూడ 
నకట! దైవనియతి కడ్డు గలదె?” " 1809 


ల, 


అయోధా కాండము 


“అనుచు ని రీతి నధికదుఃఖార్తుం డగుచు 


గన్ను గవ బాష్పపూరముల్‌ (గమ్ముకొనంగ 

నొక్కమాణి రామా యని యూర్చు విడిచి 

మరల మాటాడలేండయ్యె మనుజవిభు(డు., 

నృపవరేణ్యు( డటు నిశ్చిష్తుండై యుండి 
ఛం రా మజ 

కొలది సేపటికిని తెలివి నంది, 

కనుల నశు లొలక గద్గదకంఠు(డై 

సూతు(డగు సుమంతు. జూచి పలికె, - 


“వేగ మేగి నీవు విమలాశ్వముల. బూన్ని 


స్వారి దిరుగ6 దగిన తేరు దెచ్చి 
సాధుళీలు రాము జనపదసీముల 
కవలదా(6క6 జాగనంపి రమ్ము. 


తలిదం|డులే స్వయంబుగ, 

గులదీపకు విికమాఢ్యు. గొడుకు నడవికిన్‌ 
ధదొల(గింప వలసె నక్కట | 

ఫల మిదె యనుకొందు ధర్మపరుల నియతికిన్‌.” 


అను నృపాజ్ఞ సూతు6 డరదంబు గొనివచ్చి 
రాము నెదుట నిల్చి 3 శె మొగిడ్సీ 

“స్వర్ణ మయ రథంబు జవనహయంబుల 
బన్ని తెచ్చితి” నని విన్నవించి. 


నృృపు( డపుడు దేశకాలజ్ఞు నిశ్చయాత్ము 
స్మత్పవ ర్హను వత్తసంచయ నియుక్తు 
సర్వకో శాధి కారిని సత్వ్యరముగ 

నటకు రావించి యిట్రని యానతిచ్చె. 


243 


1310 


1811 


1812 


1818 


1314 


1815 


244 
ర్‌ం 


నిర్వచన రామాయణము 


పదునా ల్రేండ్లు ధరింపంగ 

విదేపానృపసుతకు( జూలు వివిధ విభూషలీ 
మృదులాంబరములు, దెమ్మన 

ముదలం గొనితెచ్చి యత(డు థు-మిజ కిస, 


అడవి కేగం బయనమైన యా సుందరి 
వినుల వసన భూషణము ల యాలి 
స్వియకాంతి మెజయ. కని నంతకొపురంబు 
నుదయభానుకాంతి చదలంటోలె. 


సదమలాచారవతియగు జనకతనయ] 
నత్తయగు కోసలాత్మజ యపుడి, గాంచి 
"వేగ దరి. జేరి కూరిమి గౌ,గిలించి 

శిరము మూర్కొని యిట్లు వచింపం సోడ. 


“అసతు లెప్పుడు పేమ, ద మ్మాదరించు 
పతులచే నీప్సితార్ధ నత్క్బృతుల గన యు 
వారలకు6 గషకాలంబు వచ్చినవుడ 

లు క. 
గారవింపుగం బోరు లోకమున 13.దు. 


రలిమిగలనాండు భర్తల 

వలనన్‌ మును సౌఖ్యమంది వారణ సిగులనీ 
దొల(గుతశి గుమతులై యు 

వ్వలం (దోయుట నై జగణము వనితల కెందున్‌, 


కాంత లెప్పుడు పాపసంక లృమతులు 
గూఢహృదయలు చంచలల్‌ కుటిలళీల 
లెంత యనురాగమున( జూచు కాంతునైన 
నింతలోనె విరక్షలై యేవగింతు, 


181d 


1318 








అయో ధ్యాకాండము 


తల(పరు కుల ముపకారము. 
దలంపరు గౌరవము విద్య దలంపరు నస 
జెలువల మనసులు గడు జం 


చలములు వారలను నమ్మ( జన దెయ్యెడలన్‌, 


సత్యమును 1శుతంబు శమము నౌశీల్యంబు 
గలుగు సాధ్వులైన కాంతలకును 
వాంఛనీయములగు వస్తు లన్ని టికంకొం 
బరమగతి దలంప( బతి యుకండె. 


కాన గాననుండు వాని నా నందను 
రాము6 జులకసేయరాదు నికు 
నురుధనాఢ్యు(డైన నిణుపేదయెనను 
నతండె నీకు దైవ మగును గాక [1౫ 


_అనుచుం గౌసల్యచేయు ధర్మార్థబోధ 


లాలకించి విదేహనృపాత్మజాత 
యతజలి ఘటించి య త్తకు నభిముభి యయి 
వినయ మృదుభాషణంబుల ననియె నిట్లు. 


“ఫూజ్యురాల | నీవు బోధించి యిపుడు నా 
కానతిచ్చినక్లై యాచరింతుగక; . 

బతుల( గొలుచు సతుల పరమధర్మములు నే 
వింటి మున్నె పుట్టినింటియందు. 


దేవి! నీవు దుస్ప్వభావలౌ సామాన్య 
తరుణు లట్లు నన్ను దల(ప వలదు; 
చంద్రు నెడయనట్టి చం! దికయుంబోలి 
ధర్మపథము నేను దప్పంబోను, 


245 


1322 


1828 


1824 


1829 


1826 


1827 


246. 


నిర వచన రామాయణము 


తీగ లేకవీణ [మోగంగ రాదు చ 
|కంబులేక రథము గదలం బోదు 
సుతులు నూర్లు రున్న సుదతి యొక్కింతైనం 
భర్త లేక సుఖము6 బడయ. లేదు. 


పితరులు సుతులును నెప్పుడు 
మితముగనె యొసంగుచుం[దు 'మెలంతల కెందున్‌; 
మితిలేని సుఖము లొనంగెడు 
పతి. గొలువక యెట్టులుండు( బడంతి యసతియె? 


అమ్మ ! యిట్టిపత్మివతనైన నన్ను 

వరసతీ ధర్మములు విన్న గణీత నన్ను 

నించు కంతైన మది సంశయింప వలదు 
సతికి బతియె ర దైవ కవన గాదె!” 


అనుచు హృదయంగమంబుగా నాడినట్టి 
సీత్ర పల్కులు విని సత్యశీలమైన 
రామజనయి(తి దుఃఖహర్హంబు లొలయ 
వెడందకన్నుల' నశువుల్‌ విడువ(ిదొడంగె. 


అపుడు ధర్మనిరతు6 డగు రాము(డందటు 
తల్లు లందు బూజ్యతను వహించు 
జనని కోసలాత్మజకు | మొక్కి వలగొని 
యంజలించి యిట్టు లని వచించె. 


“జననీ ! దుఃఖింపక నా 

జనకుని సేవించుకొనుచు జరుపుము దినముల్‌; 
జననీజనక్రులం గొలువ(గ 

వనవాసము దీర్సి వేగ వచ్చెద నిటకున్‌. 


1828 


1829 


1880 


1831 


1388 


6కి 


అయో ధ్యాకాండము 
ఇట్టె తిరిగిపోవు సీరేడువర్గముల్‌ 
కలను గడచిపోవు రా౭మట్టు; 
లపుడు పూర్త కాము. డ్రె వచ్చు నను సుహృ 
ద్వరసమేతు( బీతి నరయం గలవు.” 
అని రాముడు వినయంబున 
జనని ననునయించి యై సంతాపమునన్‌ 
మునింగిన మున్నూ రేంబది 
జననుల నీక్షీంఛి పలికె సాంజలి యగుచున్‌, 


“కలసి మెలసి చనవుకలిమిచే నెపుడై న 
నెణి (గియుండియెన నెజుంగ కైన 
నెగ్గులాడి.మంటినెన నన్ను క్షమించి 
వీడుకెల:ప రమ్మ |! వెడలి పత్తు,” 
ధర్మసమ్మతముగ( దను డిట్లు వచింప 
సొలగించి విహ్వలాత్మ అగుచు 

ధాణు( లెల్ల ( గలి | కాంచీన్వనంబుల 
సేడ్వం దొడంగి రప్పు డెలుంగు లెత్తి. 
మురజ పణవనాదముల విలసిల్రెడు 
దశరథావనీశు ధామ మపుడు 

ఘోర శోక విలప సొరవంబులతోడ 
వ్యసన దుఃఖ వికల మగాచు నుండె, 


40-వ సర్లము 


రాముండును జానకి మును 


సొమ్మితియు నవుడు భక్తి సాంజలు లగుచున్‌ * 


భూమివు దశరథు వలగొని 
యామంణమును [గహించి రొతనిచేతన్‌. 


247. 


1334 


1885 


1846 


1387 


1080 


1839 


248 


క, 


నిర్వచన రామాయణము 
అటు తం|డి సెలవు సర్‌ ధర్మజు ఈ 
ల ఇ 
శ్రీరఘూత్త ముండు వితతోడ 
నరిగి దుఃఖవివశు. డై తల్ల కౌసల్య 
పాదపద్మములకు( [(బణతు; డయ్యు. 


మతి యు రాముని వెనుక ఒక్ల ఎతు నపుడు 
జననికౌసల్య చరణాంబుజముల కిజలి 
తనకు జనయితి యుగు నమత గార 
వరున€ గావించె పాదాభివందనము. 


అటు [పణతు(డైన యాషజాను బాపాం? € 

స్మ, చల 
బుత్రు లక్ష్మణుని సుమ్మిత వఎవుడ! 

స్‌ో 
చేరల దీసీ యేడ్చి శిరమును నవాని 
హితము. గోరి యతని కిట్టు లనియే, 
పియజనంబు నెపుడు( | బేమింతు వడవుల( 
బట్టి తిరుగుకొ ఆట కె పుట్టి అలం 


Sasi యన్న os న. 
యంబు గలుగకుండ నరినికోముము. 


'శేముల గలుముల నెాదును 


రాముయడె నీ తెప్పుడును శరణ్యుండు; జే కషుస 
(బేమ ననుజుండు గొలుచుట 


యీ మహి నత్పుగుషధర్మ; మ నీక. దగును, 


దానమును యజ్ఞ దీక్ష. యు 

మే నాజీన్‌ వీడుపయుశ మో కులవ్ఫ త్తం 
బైన సనాతన ధర్మం భో 

నందన! యిదీయు నీకు నుచితమ కాదే?” 


గ్‌, 


ha, 


AD 


ఆయో థ్యాకాండము 


గాను డన్న నెంతొ _పేమించు వానిని 
గాన కరుగ సిద్ధమైన వాని 


దనంయు6 గని సుమ్మిత కప్పని కగు 
లక్ష్మణా ౫ యేగి రిమ్మటంచు హెచ్చరించె. 


“అనఘు రాను దశరథునిగ సేవింవుము . 
మహిజ గొలువు మాత్మమాత గాంగ, 

దడ కావనంబు దల6పు మయోధ్యగాం 
బ్యుత! సుఖము గాగ బోయిరమ్ము. ” 


సారథి సుమంతు. డప్పుడు 

శ్రీరాముని కంజలించి సిద్దపటిచితిన్‌ 
దేరని వచియింది సుభా 

సీగునికడ మాతలి వలి జెంత వినతు.డై. 


“శే గాదోహింపం దగు 
నో రాజకుమార చంద! మురుతరకీర్తీ | 


శ్రీరామా! నీ యనుమతి 
మేగకుల గొనిపోయి విదుతు మిము వేగముగన్‌. 


దేవి జర్‌! REE సీ నేగి పదు: సొల్లు 

సములు రాన స డం జనును గాన 

నటి కార్యములకు ఛాయ తపగడుమింక 
fh అటో 


ప్న బకులాబ్రిచం[ద [ రామచంద |! 


శ 


లః 


అనిన యంతనే వరారోవా యగు సీత 

వైజవిమలభూషణముల, దాల్చి 

హర్షచిత్త యగుచు నారోహణ మొనర్చె 
“సుకాంతనిభము భ|దరథము. 


249 


1346 


1847 


1348 


1849 


1350 


l3ol 


260 


చ. వని నివసింపలాందగిన వర్ష ములన్‌ గణియించి సీతకున్‌ 
_ జనపతి మామయిడ్డ వసనంబులు భూషణసంచయంబు న 


నిర్వచన రామాయణము. 


అంత నన్నదమ్ము లగు రామలక్ష్మణుల్‌ 
భూరి రత్న కనక భూషితంబు 
ననలకాంతినిభము నైన స్యందనము-పై 
నధివసించి రిరువు రతిరయమున, 


1392 


య్యనఘులు రామలక్ష్మణుల కయ్య యొసంగిన యాయుధంబు లుం 
చిన యజినంపు( బుట్టికలు( జేర్చె సుమంత్రు[డు స్యందనంబునన్‌. 


స్‌ 
గం 


అపుడు సూతుండు నొగలిపై నధివసించి 


యరదమున సీతతోడ మువ్వుఠిని గాంచి 
యనిలజవములు శుభలక్షణాంచితములు 
నైన హయముల నదలించె నతిరయమున,. 


గహన చిరవాసమునకు రాఘవు(డు వెడల. 
బనవి పరవశమైపోయె( బౌరజనము; 
జానపదగణ మెల్ల మూర్భను మునిం గె; 
సేన చతురంగములతోడ (మానుపడియె, 


వ్యాకుల్యభాంత పురజనాలోకితంబు 
కుపిత నుదమత్త కుంజరఘూర్షి తంబు 
భూషిత్రో ద్భాంత హయచయభఘోపితంబు 


నై క్షుభిత మయ్యె నపు డయోధ్యాపురంబు. 


అపు డయోధ్యనున్న యాబాలవృద్ధులు 
నధికదుఃఖపిడితాత్ము లగుచు( 
ప్రభు కుమారువెంట( బడిరి తృషార్తులు 
వారికొజుకు, బరుగువారినట్టు. 


18598 


1894 


1856 


1807 


లీ 


అయోధ్యాకాండము 
అరదమునకు వెనుక సవ్వల నివ్వల 
ముందటను జనంబు మూ(గికొనుచు 
మొగము లెత్తి యూర్చు లెగయ న| శులు జాటి( 
|బభుకుమారు( గూర్చి పనవి రిట్లు 


“పగ్గముల బిగించి పట్టి గుజ్జంబుల 

కం పటు నడప్ప కుత్ర నల 

సూత! రామచందు. జూతుము; మరల నె 
ప్పటికిం గనుల బడునొ |పభుని మోము! 
దేవసమాను(డు సుతు డిపు 

డా వనముల కేగుచుండ నరసియు. బగులం 
బోవ దెడంద కౌసల్యకు 


దేవిహృదయ మినుమ యేమొ తెలియక యుండెన్‌. 


నీడవలె నాత్మపతి వె 

న్నాడి చనెడి సీత ధన్యురా లెయ్యెడలన 
వీడదు స్వధర్మ మింతయు( 
బై(డిమలన్‌ వే(డివెలుంగు పగిది ననిశమున్‌. 


చరి త్రార్థుండ వో లక్ష్మణ | 

నిరత| పియ వాది దేవనిభు న|గజునిన్‌ 
బరిచర్యల( దనియించుచు( 

బరమంబగు భకిి( గొలుదు భాగ్యము గనుటర్‌. 


వదలక రాముని పదముల 
సదమలమతి గొలువ నేగు సౌమి|తీ ! నీ 
కిదె (శియం బిదె ధర్మం 

బిదియె తపస్సిద్ధి మార్గ మిదె సద్లతికిన.” 


251 


1858 


1860 


1861 


1362 


252 


క్ర 


ఆ 


నిర్వచన రామాయణము 
అని యిట్లు (పలాపించుచు. 
గనుదమ్ముల నశువారి గడలబకొనంగా 
జనుళలెల రాము రఘునం 


. దను వెంటంబడిరి పేమతత్సరమతులై , 


అప్పుడు దు౭8ఖార లైన భార్యలను గూడి 
విపులశోకోప హతు,డైన నృపవరుండు 
కన్నతండిని శ్రీరాము. గాంతు ననుచు . 
నంతివురినుండి వెలువడె నా|తపడుచు, 


కఠిరా జాపదం బడ(గని 

కరిణులు విభు జుట్టి యేడ్చు కరణి దకశ్రున 
గిరికొని యేడిచి రం 

పురభామిను లార్తనాదములు మినుముట్టన్‌.. 


(శ్రీమంతుం డైక్యాకు(డు 

రామజనకు6 డపుడు నృపుండు రహితనృహుండై 
భీమఫణ్మిగస్త సుధా 

ధాము పగిది సత్త్వహీనతం గనుపళైన్‌, 


అ|పమేయ మహిమ. డాఢ్యుండు శ్రీరామ 
చం|దు( డపుడు | పజల సందడి: గని 

| వాగెలను సడల్సి వారు వంబుల దౌడు 
విడువు” మంచు సూతు వేగిరించె. 

రథము డోలు మనుచు రాముండు త్వర పెట్ట 
నాపు మనుచు జనము లా(క పెట్ట 


రళవళంబు నొంది కర ర్రవ్యమూఢు(తై 
సూతు( డొల్త(బోయి | 0 


1 


18 


13 


18 


అయోధ్యాకాండము 
(శ్రీరాము( డరుగుచుండంగ 
బౌరజనులు వెంటనంటి పరువులు వారన్‌ 
ఛారుణి నెగయు పరాగము 
వారల ఘనదుఃఖ బాష్ప వారి నడంగెన్‌. 


(పభు కుమారు డట్టు పయనమై చనుచుండ, 


నపుడు రాజధాని య య్యయోధ్య 
“సాోిరవాకులంబు నశుసంసిక్షం టబ 
చేతనము వ్యధాభిభూత మయ్యె. 


తలని దుఃఖ శమచే 
'గలంగిన పురసతుల కనుల. గన్నీ రొలి కెన్‌ 


జలగత మోనక్షోభన్‌ 
జలజంబులు వెలువరించు సలిలముభంగిన్‌. 


ఆ పురం బట్టు లెక కంఠ్యంబు గాంగ 
రోదనా|కందనంబుల రో,జుచుండC 

గని విని నృపాలు(డపుడు ని ల్వునను గూలె 
మొదలు తెగిపడ్డ ఫలవృక్షమో యనంగ. 


అట్టు రాము జూడ నరుగుచు దుఖఖారి 


'బడినయట్టి భూమిపాలు( గాంచి 


(పభుకుమారు వెనుక బరుగిడు [పజల హో 
హారవములు దెసల నలముకొనియె. 


కొందఖు రాముని బేర్కొని 

కొందలు కౌనల్య౬ బేరుకొని యెడ్వంగా 
నందటు రాణుల ఘోరా 
|కందనముల నంతిపురము గగ్గో లయ్యెన్‌, 


253 


1870 
1371 
1872 


1878 


7 


1879 


254 


అ 


ర్క 


నిర్వచన రామాయణము 


వెనుదిరిగి యప్పు డా రో 
దనఘోషము లోలకించి దాశరథి యటన్‌ 
దను. జేర వచ్చు చుండెడి 
జననీజనకులను గాంచి సంచలితు:డై. ' 


రాటు గట్ట6బడీన ఘోటక శాబంబు 
కన్నతల్లి గాంచుచున్న యట్లు 
ధర్మబద్దు(డైన దశరథరాముండు 
కన్న వారి గనుచు గల౭తవడీయె. 


'నేల6 గాలు మోప నర కందలముల 
దిరుగు సుఖులు కష్ట మెటుంగ రట్టి 


రాజు రాణి గాంచి రాముండు *సూతు.డా!. 


తురగములను వేగం రోలు” మనియె. 


అట్టి దుఃభితాత్ము లగు తల్లి దండుల 
నరవరుండు రాము6 డరయలేక 
టరియగోలపోటు (6 బడ్డ యేనుగు బోలి ' 
తాల్ని పల్లటిల్ల < దల్లడిల్రె- 


బిడ్డమి(దిో పమ పిరిగొన వేగంబ 
గోష్టమునకు బోవు గోవులాగు 
పదము ద్మొటిలంగ6 బరువెత్తె. |బియసుతు 


" రథమువంక కపుడు రామమాత! 


శా. అ సమ్మర్దమునందు. దేరివెనుకన్‌ హో 


*1876 


1877 


1878 


1879 


1880 


' హో సీతా! యని యంగలార్చుచు మహాయాసంబుతో నూర్చుచుం 
గాసిం దూలుచుం గన్ను లృశు లొలుకంగా. బర్వున న్వచ్చు నా 
గౌనల్యన్‌ జనయి(తి గాంచె నెద గుంగన్‌ రాము. డుద్విగ్ను (ఆ. 


అయోధ్యాకాండము 


రథము నావు మనుచు రా జన, రాముండు 
వేగం దోలు మనుచు వేగిరింప 
నపుడు సూతు హృదయ మల్లాడె విపరీత 
చ[కయుగళి( టిక్కు చందమునను. 


జనవిభు నుడీ వినరా ల 


దన నైనన్‌ వచ్చుగాని యక్కటకట! నా 


జననిజనక్రుల దుఃస్థితి 
గనలేనని రాము కో కళవళపడుచున్‌ 


“వనట(బడి నడచి వచ్చెడి | 
జననీజనకులనుజూడ( జాల సుమం|తా | 
చన నిమ్మరదము వేగం 


బని రాము(డు హెచ్చరించె” నవు జాశముకోన్‌, 


రాకుమారు నాజ్ఞ ( గైకొని సూతుండు 
వెంబడించు జ్ర వీడుకొలిపి 
సాగిపోవుచున్న జవనహయంబుల 
పగ్గములు సడలి పజవ( జేసె, 


మరలు మొగమువెట్టు పురపరిజనములు 


దశరథాత్శజుని(|బదక్షిణించి 
పార లాగిరెట్టా; వంతయు( గన్నీరు 
నొంగవయ్యె నెంత యడంచుకొన్న. 


“ఎవండు తిర్తిగిరాంగ నిచ్చగింతుమొ యట్టి 


పీయుని దూర మనుసరింపం గూడ” 
దనుచు. సచివు లెల్ల నా రాజమౌళికి: 
జెప్పి సమ్మతింప( జేసి రంత. 


255 


1882 


1888 


1384 


1885 


1886 


1887 


256 


ee 


నిర్వచన రామాయణము 
మేనం జెన్ముట (గమ్మంగ, 
దీనంబగు. మొగముత్రో సతీమణితో భూ 
జాని హీతసూ క్రి వినియ 
చ్చోనాంగి కుమూరువంక. జూచుచునుండెన్‌. 18988 


41-వ సర్వము 
పూరుషో త్తముండు శ్రీరాము( డా రీతి 
వినతి నంజలించి వీడుకొనంగ 
నంతిపురపు సతులు హాహారవంబులు 
చదలు ముట్ట నేడ్వం జాగి రపుడు. 1889 
“ ఎటకేగుచున్నా(డొ హీనదీనానాథ 
తాపసోద్ధారి మా తండి యిపుడు 
ఎట కేగుచున్నా(డొ కుటిలకోపనివర్తి 
సమవ ర్తియైన రాకొమరు( డిపుడు 
ఎట కేగుచున్నాండొ యీ తల్లి కౌసల్య? 
_గనున క్రై మము(గన్న తనయు( డిపుడు . 
ఎట కేగుచున్నాండొ యింతి కగ్గంబైన 
రాజాజ్ఞ లోకశరణ్యు. కు 


_ సర్వజీవహితుండు సత్యవతుండు స 
- ద్ధర్మనిరతు. డత్యుదారచరితు( 
_ డైన రాము వీడనాడి తా నిపు డెంత 


బుద్ధిహీను€ డయ భూమిజాని.* 1890 


- అని రాజాంగన లందు 


నను(గుం బసిలే6ంగ వీడు నావుంబలె రో. 
దన మొనరించిరి శ్రీరా 
ముని వీడంగలేక వంత ముప్పిరిగొన(గన్‌. 1391 


అయోధ్యాకాండము 
గ. _ తనయవిరహాతిదుుఖ నంతప్పండైన' 
జనవిభుం డంతిపురినుండి విన(గ వచ్చు 
దారుణార్త రవములకు( దల్లడిల్లి 
మతియు నస్తోకశోకనిర్మగ్ను( డయ్యె. 


ఆ. _ అధిపసుతు(డు రాము. డడవి కేగినచింత 
'వేల్వ రైరి వేది వ్మిపవరులు; 

వంటమాని రింటివారలు; తమ పనుల్‌ 
జనులువీడి రంత నిను(డు |గుం కె. 


ఆ. పాలు గుడుపవయ్యె పసిలే.గలకు గోవు 
లేమి మేయ వయ్య సామజములు; 
నెలమి( బొంద దయ్యం దొలిచూలి మగబిడ్డ 
గనిన సతియు నపుడు వనట. గుంది, 


ee 


కుజ బుధ గురులును గూరగహములు (ది 
శంకుతోడ శశాంకు సం|క్రమించె 
(గహతారకాలి నిర్ణతకాంతి డిందె; వి 
.శాఖయు ధూమనంసక్త మయ్యె 
తిమిరసంకులములై దెస లెల్ల ససి దప్పె 
నుడుఖేటములలతేజ ముడిగిపోయె 
రుంరూనిలొద్దూత జలనిధినిం బోలి 
యాపదంబడె నయోధ్యాపురంబు 


A, రామచం|దవియోగ దుర్భరత( జిక్కి 
పొరు లాకస్మికంబుగా( (బతిభ దక్కి 
శోకనంత ప్రహృదయులై సొక్కి |సుక్కి 
తిండి |తిప్పట విడి కలగుండువడిరి. 

విర్వ రా.j 17 


257 


1892 


18983 


1894 


1895 


258 


ర్‌ం 


అ, 


నిర్వచన రామాయణము 


అప్ప డయోధ్యనున్న యభిలజనంబులు 
నఖిలదుఃఖపీడితాత్ను లగుచు 

మట్టుమోరి వే(డినిట్టూర్చు లెగయంగ 
నాడిపోయ( దొడంగ రవనీనాథు. 
బాష్పపర్యాకులాన్యులై పథములందు, 
గలంగి తిరుగాడు |పజల నొక్కనికి, గూడ 
హర్ష మనుమాట లేదయ్యెః నభిలజనులు 
విపుల శోకో[గ సంతాప వివశు రి, 
మెల్ల(గ వీవదు తెమ్మెర; 
చల్లంగ వెలుగంగ(బో(డు చం! దు(డు; సెగలం 
జల (డు పవలిటి దొర; యిటు 


లెల్ల జగము. నొల్లబోయె నినకులు6 డెడలన్‌, 


పిల్లలు దలంపరు దల్లుల; 


నిల్హాండను బత్తులు దల(ప, దే బంధువు లే 


చక 


నొల్తరు దలపంగ నొండొరు; 
నెల్లర హృదయములు రామునే వెనుకొనుటన్‌. 


శ్రీరామమ్మితు .లెల్లరు 


హో రామా! తు యనుచు హోరీ Xs లలన 


దారుణదుఃభోపవాతిన్‌ 
ధారుణి. బడి వివశులైరి తద్దతమతులై.. 


(పేమళాముండైన శ్రీరాము నెడంాసి 
యార్హ నుభట సామజాశ్వమైన 
యా 'యయోధ్య ఘోష నందెం, బర్జన్యుని 


దక్కి నవయు భూతధ్యాతిం బోలి, 


L897 


1898 


1899 


1400 


1401 


అయోధ్యాకాండను 259 


42_వ సర్గము 


ఆ, రాము. డట్టు లేగ రథగమనోద్దూత : 
మగు కష దోంచునంతదా6క. 
గన్నకొమరువంకం గాంచుచు దశరథ 
మనుజవిభు(డు కన్ను మల(ప( డయ్యె, 1402 


ద్‌, ఇఎం౦దా6క దశరథేం|దు(డు 
నందను శ్రీరాము దెస గనన్‌ దొరకొనెనో 
యందా(క భూపరాగము న 
గందోయికి. (గమసమృ్మద్ధి. గన్నట్టుండెన్‌. 1403 


ఆ. కొడుకు లేరిధూళి. గూడ. జాకునంత 

నృపతి వంతగుంది నేల బడగం 

గాంచి రామజనని కౌసల్య వలకేలం 

బట్టి లేవనెత్తె( |బాణవిభుని. 1404 
ఆ. అపుడు భరతమాత యగు కైక దాపలి 

(పక్క కేగి విభుని బట్టంబోవ 

వినయ నయవిదుండు 'విమలధర్భుండు నృపుం 

డిట్టు లనియె వ్యధితహృదయు డగుచు, 1405 


క, “నా కాంతగ నైనను దా 
సీ కాంతగ నైన నిన్ను (జేకొన నింకన్‌ 
తాకం బోవకు నన్నున్‌ " 
గై కేయీ ! దుష్టురాల! కన నొల్ల నినున్‌, 1406 . 
* పొఠాంతరము 
క. , ఎందాక భూపరాగము 
కందోయిందో(చి గగనగతమైనదియో 
యందా(క దశరథీేందుండు 
నందను శ్రీరాము€ దెస గనంగా* దొడంగెన్‌, 1408 


260 నిర్వచన రామాయణము 


ఆ, నిన్ను. బట్టి (బదుకు నీ వారి కే రాజు 
.గాను నాకు |బజలు గారు వారు; 
కేవలార్థపరత నీ వధర్శిణి వైతి 
మ. ఏెడిచినాండ నేటినుండి: 1407 


ఆ, అగ్ని సాక్షికముగ నానాండు నీ పాణి, 
బట్టి నట్టి ధర్మబంధకలన 
నిహాపరముల గల్లు నెల్ల సంబంథముల్‌ 
విడిచి తెంచి పాజువేసినాండ. 1408 


గ. అవ్యయంబైన యీ రాజ్యమంది భరతుం 
డెలమి€ గనునేని పితృదేవతలకు నాకు 
నత డొస(గు తర్పణాదిక కృతులు మాకు 
ముట్టరా కనర్హ ంబులై పోవు గాక[* .. 1400 


అ. , అనుచు గైక, దిట్టు నాత్మేశు( గౌసల్య 
_ = గాంచి యధికదుఃఖ కలిత యగుచు 
నొడలిధూళి దులిపి యొయ్యన నతనితో 
నంతివురమువంక నరుగ। దొడంగ. 1410 


ఆ. తపసిరూపుగన్న తనయుని€ దలపోసి 
ధర్మమూరి, దశరథ పభుండు 
పరితపించె నగ్ని బాణి ముట్టినయట్టు 
. స్వార్థపరత విపు( ఆంపినట్లు. 1411 


ళో 


గ. అపుడు గౌసల్యతోం గూడి నృపుండు చనుచు 
మాటిమాటికి వెనుకను మరలి కనుచు 
దీను€డై దుఃఖవశత ని? సజు;ండయ్యె + 
రాహు కబళితుండైన మార్తాండు బోలి, Hie 


క్‌, 


అయో ధ్యాకాండము 261 


అనుగుంగొమరుని€ దలంయయచు 

వనటంబడి కంది కుందు నసుధేశుం డూ 

రిని. దాటి రాము. డేగుట 

వీని యిటు విలపించె దుఃఖవిహ్వలు, డగుచున్‌.. 1418 


“రాము గొనుచుు జన్న రథతురగంబుల 

జాడ లివిగొ! కన్నవా(డయాని 

కన్న చిన్ని కొమరు( గన్నార( దమిదిర6 . 

గాంచు భాగ్య మేను గాన నై తి. 1414 


. వెల(దులు చామరంబులను వీవంగ6 జంచనచర్చి తాంగు(డై 


లలిత దుకూల శయ్యల( దలాడలపై సుఖసుపి( గాంచు కో. 
మలతను(డైన మత్సియకు మారు(డు గానల రాయొ రప్పయో 
తలగడ గాంగ నేలపయి. దా శయనించునె యక్కటక్కటా | 


ధారుణి. బరుండి వగ ని 

ట్లూరుపు లెగయంగ ధూళి యొడ లలమంగా 
నా రాము(డు లేచునొ? సెల 

యేజు కడం బరుండి లేచు నేను(గుబోలెన్‌, 146. 


ఆయతబాహుండు జగతీ 

నాయకు6 డగు రాము డిపు డనాథునివలె, భూ 

శాయి యయి లేచుబోన . 

యో! యని వనచరులు గాంతు రొక్కో; యతనిన్‌, 1417 


. నియతసుఖోచిత జూనకి 
యరుగుచు నున్నయది కంటకాటవి; కన్నం 
'డెజుంగని వనసత్త్వ్వంబుల 
యజవులు విని యదరి బదరదా? యకటకటా | 1410 


. 262 


బా. 


నిర్వచన రామాయణము 
నీ కోరిక యీడేరిన 
దో "కైకా! విధవ వగుచు నుర్వీతలమున్‌ 
గె కొని యేలుమ్ము నేనా 
శ్రీకరు శ్రీరాము విడిచి జీవింప నిన్‌.” . 1419 
అని విలపించుచు దశరథ 
జననాథు(డు మైసెమర్చ జనవేష్టితు.డై - 
చనియె మృతస్నాతునివలెం 
బనవుచు న్మిళ్ళీకమైన పట్టణమునకున్‌. ' ' . 1420 


జనులనందడి లేని చత్వరంబులతోడ. 
గళదప్పియున్న ముంగిళులతోడ 
నడపొడ లేని దేవాలయంబులతోడ 
 గడియలువడిన యంగళులతోడ 
తేజంబు దక్కిన రాజవీథులతోడ 
_ బడుగులై మిగిలిన 1పజలతోడ 
రామా యనెడి పంజర శుకారవముతోడ 
క నంబా యనెడి గోకులారి తోడ 


.జానకిరాముల దలంచి సంతసించు 
'పాణిగణముతో వికలమౌ నా యయోధ్య 
_ గనుచు గృహము. |బవేశించె మనుజవిభుండు 


జలదగర్భంబునం జొచ్చు సవితంబోలి. 1421 


సీతారామసుమి తా 

సూతులు లేనట్టి నగరుసొచ్చి నృపుండు దుః 

పతక సతు... గంపిత 

కాతర మందార్ధహీన గళమున. బలిశెన్‌. 1422 


అ, 


ఆ, 


అయోధ్యాకాండము 

“ రామమాతయెన రమణి కౌనల్య శు 
ద్రాంతమునకు నిప్పు డరుగనుంటిం; 
జేర్పు. డటకు నన్ను శీ ఘంబ;*నా కింక 
నొండుచోట శాంతి యుండంబోదు. 
అనిన ద్వారపాలు రల్లన గౌనల్య 
యంతిపురికిం జేర్చి రవనిపాలు; 


నత(డు తల్పశాయి యయ; నచ్చటం గూడ 


మనసు కుదుటపడక మజులం దొడంగె. 


రాముండును జానకియును. 

నౌమి్మితియు లేనియట్టి. సదన మతనికిన్‌ 
సోమకళాహీనం బగు 

వ్యోమమువలె దోంచె దుస్తమ్మోదిక్తంబై . 


అట్టి భవనంబు గని త మాంపలేక 
చేయి పైకెత్తి దశరథక్షితివిభుండు 
“నాయనా ! పోవుచున్నావె నన్ను విడిచి 


రాఘవా 1!” యని యుచ్చైస్స్వరమున నేడ్చె.. 


క్క [ పేమధాము.డైన రాము: డయోధ్యకు 


_వనమునుండి మరలివచ్చు దాంక 


| బదికియుండి యతని€౬ బరిర ంభణముసేయు 


పురుషవర్యు లెంతొ పుణ్యులొకద (స 


అనుచు దుఃఖపడుచు నవనీతలేశు.6 డా 
రాశి తనకు గొాళరా(తి గాంగ 


సభయుండై నిశీధసమయాన( గాసల్యం 
బట్టమహేషిం గాంచి యిట్టు, లనియె. 


263 


1428 


1424 


14295 


1426 


1427 


1428 


264. 


ల 


నిర్వచన రామాయణము 
“తనయు రామునంటి. తరలెడి నా చూపు 


'మరగి మరగి తిరిగి మరలకుండె; 


నిన్నె గనక యుండై; నీవైన. నొకసారి 
పాణి నంటి నన్ను( బలుకరింప్రు.” 1429 


అనుచు సెజ్జనుండి యా రామచింతచే. 


దలడిలు విభుని దటిసి దేవి 
౧౧ 0౧ 


కెలన౭ గూరుచుండి కెంగేల స్పృృళశియించి 
వెచ్చనూర్చీ వెక్కివెక్కి 'యేడ్చె, 1480 


48-వ సర్హము 


రోము నడవికి€ బంవిన కె క తన్నెంత బాధపెటునో యని 
యె ఉం ; 


కెసల్య దశరధునితో ననుట 


అట్లు పుత్ర శోకహతిం గుందు కౌసల్య 


తల్పమందు శోకతప్పుం డగుచు 


బడలియున్న భూమిపతియైన పతి. గాంచి 


యెలుగురాలుపడ(గ నిట్లు లనియె. 1481 


“ చిన్ని రామచందు జీవనాళంబుల? 


వికట కపట కలుష విషము (గక్కి 


కుబుస మూడ్చినట్టి కోడె తాచునుబోలి 

భయముదీరి కైక బరి తెగించె. 1482 
నట్టడవికి నా రాముని 

నెట్టి రమణి కైక కోర్కి నెణివేజ నింకన్‌ 

నట్టింటిపామువలె భయ క 
పెట్టుచు నను నెట్టి బాధ పెట్ట దలణశెనో! 1483 


ఆ, 


అయోధ్యాకాండము 


కాన [దోయుకంకు నా నందనుని రాము 


దాసదాసునై న జేసెనేని 
భై క్యవృత్తి నైన |బ్రదుకుచు నిచట నా 
కనుల బడుచునుండు. గాదె కొడుకు? 


పాడిదప్పి రాము బదవికి నెడ6ంబాపి 


*" యీవు దాని, గక కిచ్చినాండ; 


వాహితాగ్ని పర్వమందు .హవిర్భాగ 
మసురులకును స్వేచ్చ నొనంగినట్లు. 


వీరుం డాయతజాహుండు 


_వారణగమనుండు ధన్వి స 


ధిరుండగు లక్ష్మణుతో 
ఘోరారణ్యంబులందు. గుంద(గ వలసెన్‌. 


కపటచితయైన 'కైకమాటలు విని, 
యెటి కష మెజుంగనటి వారి 

తు (cM) చు 
నడవి కంపినాండ వక్కటా! సుకుమారు 
లెటు లుండ6గలరు నటడవుల ? 

(EM; లు జ 
[ప్ర్రాయమునకు౬ దగిన భాగ్యభో గంబుల 
ననుభవింపందగిన యట్టివారి( 
గానలకును [దోయ దీనులై దుంపలు 
బరడ్ల్డు దినుచు వారు |బదుకంగలరె ? 


జనకజాతతోడ సౌమి|తితో రాము 


' డడవినుండి వచ్చునట్టి వేళ 


శోక ముడుగువేళ శుభవేళ నిప్పుడే 
భాగ్యవశత నేను బడయ రాదె? 


265 


1484 


1435 


1486 


1487 


1488 


1489 


266 


చ, కల గని మేలుకన్నటులె అ దీర్చి 'వేడ్మతో 


నిర్వచన లాలా లు 


నలఘుపర్మాక మాథ్యులగు నన్న యు దము (డు గూడి రాగ ము 


త్పులకితగ్మాతులౌ [పజలతో ధృతకేతుపతాకపాళికోం 


_గలకలలాడు ని ప్పురము గ్ర గ్రమణ( గన్లొను కొన్న (డోగదా [ 1440 


వనమునుండి తిరిగివచ్చిన వురుషసిం. 
హులను రామలక్ష్మణులను గాంచి 
పర్వదినమునందు( బాథోనిధిం బోలి 

యో యయోధ్య యెప్పు డెలమి గనునొ? 


స్యందనమున ముందు జానకి చెలువంద 
బాహుబలు6డు రామభ దు డెలమి 
గోవువెంటవచ్చు గోరాజ మట్టు థ్రీ 


పట్టణంబు. జేరు భాగ్య మెపుడా? 


అరి దమనులు నా కొమురులు 
మరల. బురికి రా౭గ రాజమార్గ్లమున( (బజల్‌ 


. విరులున్‌ 'సేసలు చల్పుచు 


గురుతరహర్థమున నెదురుకొన౬ గను పెవుడో: 


కుండలభారులు వర కో 
దండాయుధపాణులైన తనయులు ళిఖరో. 
ద్రండ గిరు ల ట్రయోధ్యకు( 


బండునుగా రాంగం గాంచు భాగ్యం బెపుడో | 


కన్నియలకు వి|పులకున్‌ 

(గొన్న నలును ఫలము లిచ్చు కొనుచు నెలమి నా 
చిన్ని కుమారులు కమ్మర 

ని న్నగరి6 (బదక్షిణింప నెపు డరయుదునో | 


1441 


1442 


1448 


1444 


1445 


అయో ధ్యాకాండము 


బుదివృద్లు6 డగుచు. నిదతేజంబునం 

థ ౪0 థి , 
(దిదశుండైన ధర్మవిదుండు రాము6 
డాడుకొనుదువచ్చు మూ౭డేండ్లబాలుని 
లీల నెపుడు గౌ గిలించుకొొనునొ | 


దశరథేం[ద! పాలు |దాగు పాపల నెట్టి 
తల్లి చన్ను గవల( దొల్లి యెపుడొ 
(కూరమతిని. బట్టి కోసితి. గాంబోలు. 


గాక నాకు నిట్టి గతి గలుగునె.? 


లేగ గోవువోలె నే. గూర్మి( గాంచు నా 
పట్టి నన్ను. బాపె బలిమి( గైక 
ముద్దు బాలవత్సమును గోవునెడం బాయ. 
జేసినటి |కూరసింహ మటు, . 

ఈం (ag) 


లేకలేక కాంచినయట్టి యేకవ్యుతు 
సకలసుగుణాభిరాము విజ్ఞానధాము 
రఘుకులాంబుధిసోము నా రాము. బాసి 
నే |బదుక నేర్తునే యొక్కనిముసమైన? 


ఆ రమణీయాకారుని, 

నా భాజితతేజు సుబలు నాయతభుజుండౌ. 
నా'రాకేందునిభానను 

నా రాముని( బాసి |బదుక నా తర మగునే? 


పుత్ర శోక దుఃఖ భూరి దావానల . 


మేర్చి పేర్చి నను దహించుచుండె; 
ఘననిదాఘకాల ఖరకర కిరణాలి 


'క్షీతితలము. దపింపః జేసినట్టు.” 


267 


1446 


1447 


1448 


1449 


1450 


lal 


268 


ర్‌ం 


నిర్వచన రామాయణము 
44వ సర్దము 
సుమి|త కౌసల్య నూజడించుట 
అన్నుమిన్నయెన యా కోసలాత్మజ 
యట్లు విపులదుఃఖ మందుచుండ _ 
వాలకిలపి! ధర్మశీలయైన సుమ్మిత 
యనునయమున నిట్టు లని వచించె. 
ఈ అఖిల తభ 1 డగు రామచందుని( 
బరమవురుషు, గన్న భాగ్యవతివి 
ప్క్యుతమోహవశత, బొగులుచు సీ రీతి 
నతనికొజకు దుఃఖ మందం దగునె? 
దేవి! నీ సుతుండు దివ్యతేజుం డయ్యు 
రాజ్యమును ద్యజించి రాజు దండి 
సత్యవాదిం జేయం జనియుండె వని కిట్టి 
సాధుకృత్య మెవండు సలుప6ం గలడు? 
అర్య సమ్మతంబు నాముష్మికఫలోద 
యంబునై న ధర్మ. మాచరించి 
(శేఘ్టండైన న యట్టి శ్రీరామునిం గూర్చి 
యిట్లు దుఃఖపడుట యేటి కమ్మ? 


. _ వుణ్యరతుండు సర్వభూత పితుండు ల 


క్ష్మణు(డు భ క్లితోడ నంతతంబు 
0 మహాత్ను సేవ లాచరింప(గ నేగె 
నింతకంకె భాగ్య మేమి గలదు? 


వనవాస మెంత కష్టమొ 


వినియును సుఖనిరతయైన వెలందుక యయ్యున్‌ 
జనకజ ధర్మాత్ముని ని 
తనయు ననుసరించి చనె స్వధర్మనియతయె, 


1492 


1498 


1494 


1499 


1496 


1457 


అయోధ్యాకాండము 


తన విశాలకీ ర్తి ధరణీతలమున కే 
కాతపత్ర మగుచు నలరుచుండ 
నిత్యసత్యధర్మనిరతుండౌ రాముండు 
సేమముగ నయోధ్య6 జేరంగలండు, 
అతని పారిశుధ్య మాతని మాహాత్మ్య 
మెంత యు త్రమములొ యెజణీ(గ నట్టి 
ఖరకరుండు నైజకరముల త్రీరాము 


సంతపింపజేయ జాలం డెందు. 


అనిలు(డు మంగళకరు(డై 
ఘనశళీతోష్టముల విడిచి కడుసుఖ మిడుచున్‌ 
వనులం దిరిగెడి రాముని 


ననిశము సేవించుచుండు ననుకూలుండై. 


పరమపూరుషుండు |పభు(డు శ్రీరాముండు 

లేల బవ్వళింప లీల వచ్చి 
యమృతకరము లొలయ నతని, గౌంగిటం జేర్చి 
చంద్రు. డెలమి(గూర్చు జనకు6 బోలి. 


దనుజు శంబరు నా తిమిధ్వజుని సుతుని ' 
జంపి (బహ్మచే దివ్యాస్త్రసమితిం గొన్న 
పురుషసింహు,డు శూరు6ండు భుజబలుండు 
నిలువ6 గల డింట బలె. గాన నిర్భయముగ. 


తన నిశాతాస్త్రముల నెదుర్కొనిన యట్టి 
వెరివీరుల బరిమార్చు వీరవరుండు 
రాఘవుండు సర్వంసహారఠా జ్యలక్ష్మి 
నెల్ల బాలించుటకు. నర్లు డేలగాండు ? 


269 


1458. 


1459 


1460 


1401 


1462 


1468 


270 నిర్వచన రామాయణము 


క. శ్రీరాముడు నిజతేజీము 
వీరపరా[కమము వెలయ విజయాభ్యుదయ 
శ్రీరమతో గెకొనంగలం 
డ్తీ రాజ్యము వనమునుండి యేతెంచి వెసన్‌. = 1464 


ఆ. అత డినుల కినుండు; నగ్నికి నగ్ని; రా 

జులకు రాజు; కీరుతులకు( గి ర్తి; 

క్షమకు క్షాంతి; దైవతములకు దైవంబు; 

భూతి భూతి కజుండు భూతతతికి, ట్‌ 
ఆ. _ దేవి! యట్టి దివ్యతేజోవిరాజి నీ 

యాత్మజునకు రాజ్యమందు. గాని 

పురమునందు. గాని భువి నెం దయినం. గాని 

పగతు6 డగుచు నెవ(డు |బదుకం గలడు ? 1466 


చ. వనమున కేగుచున్న రఘువర్యునిం గాన(గలేక చింతలన్‌ 
మునింగిన పౌరకోటికి [బమోదము. గూర్చంగ వచ్చి వేగమే 
తన సతి సీతతోడ పసుధానతితో జయలక్షితోడ నీ 
తనయుడు పట్టభ్మదుండగు6 దప్పదు దేవి! విచార మేటికిన్‌.1467 


గే... నారలను గట్టి దర్భాసనంబు( బట్టి. 
విపినముల కోను శ్రీరాము విజయ ధాము 
సీతతో రా జ్యలమ్ష్మీయు( జేరి చనియె 
నింక నతనికి దుర్హభ మేమి కలదు? 1460 


క. _ నానాస్త్రశస్త్రధరుంై 
థానుష్కు6డు లక్ష శ్రణండు తత్సరమతి ముం 
దై నిలిచి కొలుచుచుండ (గ 
గానల రామునికి లోటు గలుగునె దేవీ? 1469 


అయోధ్యాకాలడము 


వనవాసము దీరిచి వెసం ' 


బునరాగతు(డైన రాము బురుషో త్రము నీ 


తనయుని, గనెదవు నిజ మిది 


వనటయు జింతయును మదిని వదలుము దేవీ! 


సదమలచరిత ! శుభాంగి! 
ముద మొదవ(గ మరల వచ్చి ముందు నిలిచి నీ 
పదములకు (మొక్కు రాముని 


నుదయేందుని(బోలి చూతు వుడుగుము వంతన్‌, 


'విజయలక్ష్మితోడ విచ్చేయు వాని6 బ 


ట్రాభిషిక్తు డగుచు నలరువాని 
సూను రాము( గాంచి యానందబాష్పముల్‌ 


'గురియ6 గలవు సుఖము బొరయ; గలవు. 


ఎట్టి యమంగళమును గను 

పట్టదు రామునెడ దుఃఖపడకుము తల్లీ | 
యిశకై కనేద వాతని€ దో. 

బుట్టువుతో సీతతోడ( బురి కేతేరన్‌. 
మాన్యచరిత! దేవి! మముబోటి జనముల. 
నూటిడింపవలసి యున్న నిన 

యుల్ల మున, గలంగి తల్ల డిల్లు చునుండ 
నెవరు దిటవుంగూర్తు రింక మాకు? ' 
రాముని నాత్మజుగాంగ 

న్నోమి కనినయట్టి నీకునున్‌ దుఃఖంబా? 
రామునికంకును ధార్మికు 

నీ మహి నెవరైన గాంచిరే నీవు వినా? 


2/1 


1470 


1471 


M72 


1478 


1474 


1475 


272 


రాముని వెంబడించిన రౌజ పరివారము మరలుట 
పౌరులు మాాతము వెంబడించుట 


CE 


నిర్వచన రామాయణము 


శ్రీ ఘముగ రాము. డిటకు విచ్చేసి మరల 


నెచ్చెలులం గూడి భక్తి కితో నీక్రు [మొక్క 
నరసి యానందబాప్పముల్‌ గురియ.౬ గలవు 
వార్షికాబ్బమాలిక చిల్కు వానం బోలి, 


(పతిన దీర్చి వచ్చి భక్తిమై రాముండు 
నీ పదాబ్దసేవ నెజిప నతని 

హర్ష బాష్పవారి నభిషిక్తు జేసెదు 
పథ్యతేందు జలదపం క్రి, బోలి. 


మంచిమాటలాడి మది కూజటం గూర్చ( 
జాలు చారుశీల సతి సుమ్మిత 
సాంత్వనో క్రి రాముజనయితతి నిటు దేర్చి 
యూణడించి యంత నూజకు౦డె. 
అపుడు లక్ష్మణజనయితి యగు సుమ్మిత 
పలుకు విన్నంత రాజేర్యదపట్టమహిషి 
రామమాతకు మది విచారంబు దిజె 
శారదాకాశమున నల్పజలద మట్టు. 


45-వ సర్గము 


రాము వెంబడించు రాజు సుహృృత్తులు 
వెనుక. కెట్లొ మరలి చనిరి గాని 

య మ్మహాత్మునెడల ననుర _కి వెంటాడు 
జనులు తిరిగి పోవం జాల రర. 


1470 


1477 


1478 


1479 


1480 


ర్‌ం 


అయోధ్యాకాండము 
అనుపమానకీ ర్తి యమల గుణస్ఫూ ర్తి 
రాము. డెపుడు పూర్ణ సోము బోలి 
నాయకుండు హర్షదాయకు(డై యుండె 


నా య'యయోధ్య పజల కందటిీకిని, 


(పజల బిడ్డలట్లు భావించు నా రాము, 
డాత్మజనకు సూనృ తాత్కు, జేయ 
నెంచి తన్ను€ బోరు లెంత (_పార్థించిన 
వినక యిట్లు లనియె గనికరమున, 


“నాయెడ మో మనములయెడ? 

బాయని గౌరవము. (బేమభావము నొక 
నా యనుజు(డు భరతుని పె 

నీ యెడం జూపంగవలయు అహ్‌ 


ఆ కల్యాణచరి తుండు 
కై కేయ్యానందకరుండు కరుణాకరుండున్‌ 
నాకుం దమ్ము(డు భరతుండు 


మోకుం |బియహితము లెస(గ మిము బాలించున్‌, 


బాల చిన్నయయ్యు జానవృదుండును 

ణః థి 
మృదులహృదయు( డయ్యు మెటిబలుడు 
నైన యతండు మికు ననుకూలభర్తయై 
యభయ మిచ్చి మిమ్ము నరయం గలడు. 


నరవరగుణకలితుండగు 
భరతుని యువరాజు గొంగ [బభుండు నిలిపె ని 


త్రటీ; మోరు నేనునాసో 
దరులును దల, దాల్పవలయు దశరథునాజ్ఞ న్‌, 
విర్వ రాష 18 


278 


1481 


1482 


1488 


1484 


1489 


1486 


274 


లి 


క్‌ 


" నిర్వచన రామాయణము 


ఇంత్య-పేను నన్ను నెడయం జాలని మిరు 
హితము నాకు గూర్చ నెంతురేని 


"వనికి నేను జన(గ జనపతి ననుంగూర్చి 


శోకమందకుండ€ జూడవలయు,” 


(పజలరాక నిట్టు [పతిఘటించుచు రాము 
డచలధర్మనిష్టుండైన కొలది 

రాఘవుండె తమకు రాజు గావలె నను 
పజలకోర్కి మటియు( |బబల( దొడ(గె. 
జ పః జారు లా రామలక్ష్మణ 
సుగుణపాశములకు( జొక్కి చిక్కి 


మరరిపోవలేక యరదంబుతో శోక 


బాష్పనయను లగుచు. బరుగు లిడిరి, 


వర్చసముచేత బుద్ధిచే వయసుశచేత 
వృద్ధులియున్న కొందు విపు పతక 
తలలు వడంకంగ( బలుక్రులు తడయటడంగ. 


“గెలనం జేరంగ లే కిట్టు కేక లిడిరి. 


ళ్‌ త్వరితముగ రామచందదుని 


“'యరదము. గొనిపోవు నుత్తమాశ్వములారా | 
మరలుండు వెనుకకు మ్మాపభు = 
వరుని హొతులుగండు పోవ వలవదు మోకున్‌, 


అవనియందున్న సర్వజంతువులలోన: 
శ్రవణశళ క్రి క్రివిశేష మశ్వములకందు; 
రట్టుగుకు మొరు మా మొటి నాలకించి 
మరలి రడ అకు రఘువరుని( గూడి, 


148 


148 


148 


149 


148 


Hus 


అయో ధ్యాకాండము 
శుభ దృఢ[వతుండు శుద్ధాత్ముండును ధర్మ 
రతు(డు వీరుడైన రామవిభుండు 
పురికి. దోడితెచ్చు వురుషో త్తముండుగాని 
వనికి. జాగనంవు వ్యాడుగా(డు.* 
అనెడీ వృద్దభూసురా ర్త (పలాపముల్‌ 
రాము; డాలకించి రథము డిగ్గి 
(వత నివిష్టుం డయ్యు వైదేహొతోడ ల 
క్ష్మణునితోడ( బాదచారి యగుచు, 
మరియాద లెజుంగువాండును 


గరుణాళు(డు రాము( డపుడు గాలినడకనే 
యరుదెంచు ద్విజులు దన్నుం 


దజియుటకై యల్లనల్లనం జనం దొడంగెన్‌.. 


అట్టు లరుగుచున్న యా రామచందుని 
గాంచి వృద్దవి పగణము లెల 

“0 | ౧ 
(భాంతచిత్తు లగుచు( బరితాపవిహ్యల 
భరితు లగుచు' మరల. బలికి రిట్లు, 


“వేదవిప్రులపూజం గావించు నిన్ను 
ననుసరించుచునుండె బాహ్మణ్య మెల్ల 
[బహ్మభుజముల నగ్నిహోతములు గూడ 
నిన్నె వెన్నాడి వచ్చుచునున్న విదిగొ |! 


మాకు వాజపేయమమాతయాగముల ల 
బ్రంబులై న యాతప తము లివె 
యివియు నీకు వెనుక నేతెంచుచున్నవి 
శారదీయమేఘచయము. బోలి, . 


275 


1498 


1494 


1495 


1496 


1497 


1498 


276 నిర్వచన రామాయణము 


గ, _ ఛృతరహితుండవై యిట్లు చనుచునుంటి 
వడవిలోపల ని వెండల బడకయుండ 
సవనపూతంబులై న యా ఛ్యతములను . | 
 బేమతోం బశ్టైదము నీకు రామచంద ! 1400 


అ, వేదమంతములనె విలసిల్లు మా బుద్ధి 
"వత్స! రామః నిన్ను వదలలేక 
వెంబడించుచుండె విపినవాస మొనర్చు 
నికు నచట. దోడునీడ గాంగ. 1500 


గీ. మాకు బరమార్థములును సుళ్లోకములును 
నగు శుతులు మా మనంబులయందె యుండు 
మా సతీగణమో యాత్మమహిమవలన 
ననవరత భదగతి నింటి యందె యుండు, 1501 


క, కృతనిశ్చయమతి నిన్నుం 
బతిమాలెద మడవి శకేగుపట్టు విడ దగున్‌ 
తీతిసురుల (పార్ధనములకు | 
వ్యతిరేకము సేంత ధర్మమగునే నీకున్‌? 1502 


అ, అంచ లట్లు తెల్ల నగు శిరోజములతో 
నేల నెగసి యంటు ధూళితోడ 
నౌదలలను వంచి యర్థించుచున్నాము 
రమ్ము మరలి పురికి రామచం[ద! -. 1508 


క. అగతులగు నీ విప్రుల 
లోంగొందజు యాగదీక్షలో నుండిరి త 
ద్యాగ సమా ప్తికి భవదీ 
యాగమనమె వలయు విఘ్న మందింపకుమోా? 1504 


అయో ధ్యాకాండము 


రామ! నీరాక! మేము మాతంబె గాదు 
జంగమస్థావరాత్మక జగతి యెల్ల 
నిన్నె వాంఛించుచున్నది నీవు( గూడ 
భ క్షతతుల పై6 (బేమం జూపంగ వలదె! 


స్కంధమూలంబులైన వృక్షములు గూడ 


గదలి వెంట రాలేక ని న్వదల లేక 


యు[గవాయు వేగోద్దతి నూ?గి రేలంగి 
యూర్చి మొజవెట్టు చున్న ట్లు లుండె ఆలు 
ముడిగి ఖగంబులు మే(తల 

నుడిగి విహోరంబు వెడలి యుర్విజముల-పె 


నడలుచు( బిలుచుచు నున్నవి 
పొడంగని నిను (పభుని సర్వభూత పియునిన్‌.” 


అని యిటు లా కందనముల 


నొనరించెడి విిపవరుల కూజట గాంగన్‌ 


దనుదానె యవుడు శ్రీరా 


ముని నాంపె ననంగ దమస ముందట. దోంచెన్‌, 


అరద మాపి సూతుం డప్పు డలసియున్న 
తురగముల విప్పి నేలపై బొరలం జేసి 
జలములను (దావ నిచ్చి మేనులను గడిగి 
| దిప్పె( దమసాతరంగిణీతీరభూమి. 


_46-వ సరము 


సీతాపతి సుందర తమ న్‌ 
సాతీరము( జేరి యవుడు జానకి, గనుచున్‌ 
|ఖాతయగు లక్ష శగునితో 

నీ తీరున బలికె దిటవు నెంతయు. గూర్చన్‌. 


277 


1509 


1506 


1507 


1508 


1509 


1510 


278 


నిర్వచన రామాయణము. 
“ఇదె మన వనవాసమునకు 


మొదటి రజని; కాన గాలు మోపితి మివుడే; 


వదలుము గృహాదిచింతల 
నెద లక్ష్మణ! నీకు భద మెసగుం గాతన్‌, 


స్థానముల. జొచ్చు సృుగగణధ్వానములను 
గూడులను జేరు ఖగకుల్నాకోశములను 
దీరుసెడి సౌరు విడనాడి తేజుదక్కి 
వగచుచు న్నష్టులుండె నీ వనులు గంతు! 


తండెగారి కపప య యోధ్యయు. 
బురిని వడలి వనికి( బోవు మనల 

నెడంద6 దలంచి దుఃఖపడు చుండు నిప్పుడు 
సకల బాలవృద్ధ జనముతోడ, 


అనఘ | గుణకలన వలనన్‌ ' 
మనుజపతిని నన్ను నిన్ను, మన భరతుని ద 


మ్ముని శుఘ్నుని నెప్పుడు 


ననురకిన్‌ గాం్యతు గాదె యా పురజనముల్‌. 


. జనక్రు€ దలంచి క్రీర్రి శాలిని యెన మౌ ' 


యమ్మ6 దలంచి దుఃఖ మందుచుంటి . 
వార లేడ్చి కంటినీ రోడ్చి ఇయోడిచి 
యంధు లగుదు రేమె యక్కటకట |! 


పరమధర్మరతుండు భరతుండు ధరార్థ 
కామయుక్తవచనకలన నెపుడు, 
(బీతి. గూర్చి భక్తి నా తల్లి దం్యడుల 
చిత్త మూజఅడిల్ర ( జేయుచుండు, 


lol 


lol 


151 


151 


కం 


అయోధ్యాకాండము 


కరుణాళుం డగు భరతుని 

శిరమున బితృభరము నిల్పి చింత వదలితిన్‌; 
ధరణిజ రక్షార్థము స్‌ 
వరుదెంచితి విటకు మేలె యెనీది యనుజా | 


'తమ్ము(డ! వని రా|తి'జ 


లమ్ముల( 1 బాశన మొనర్చి లఘుగతి నుందున్‌ 
సమ్మతములుగా విపుడు వ 
నమ్ముల దుంపలును బండ్లు నాకు భుజింపన్‌ ,* 


అని రాముండు. లక్ష ్మణుతో 

ననుతాపం బెనయ్య బలికి యపుడు సుమం|తుం 
గని “సౌమ్యా! నీ వింకన్‌ 

గన దగు నశ్వముల భదగతి* నని చెప్పెన్‌, 


| పొద్దుగుంకు వేళ. బొడంగని గుజ్తాల 
© 6౨ 


_నూతుం డపుడు గట్టి మేంత వైచి 


సంజ గొలిచి చెరి సౌమి తితో రామ 


. చందునకును బ|తశయ్య గూర్చె. 


జనకజతో లక్ష్మణులతో | 

ననఘుండు శ్రీరామచందు. డాక్షుల సెజ్జన్‌ 
గను౬గొని చని యట నుపవే ' 
శనముం గావించె నపుడు నమ్మతితోడన్‌. 


అపుడు రామచందుం డర్భాంగితో నట్టు 


చెట్టుక్రింద నిద పుం 


సూతుతో సుమ్మితసూతి చెప్పం దొడంగె 
నన్నగుణగణంబు లభినుతించి. 


279 


1517 


1516 


1919 


1520 


lel 


1522 


280 నిర్వచన రామాయణము 
క. సూతునితోడ సుమి[తా 
సూతి నిదుర మాని రాము సుగుణచయంబున్‌ 
[బీతి నటు వినుచుచుండెన్‌ 
రాతిరి చని వేగుదా(క రవి6 గనుదాంన్‌, 1528 


క.' ్రీరాము(€డు తను వెనుకొను 
పౌరజనావళులతోడ బహుగోకుల సం 
చారం బగు నా తమసా 
తీరంబున విడిసె నాంటి దివసాంతమునన్‌. 1524 


ఆ. అమితలేజు(డైన యా రాము డా రాతి 
నిదుర మేలుకాంచి యెదుట నేల 
బండి నిదుర(జెందు పౌరుల? గనుంగొని 
యను(గు6 దమ్ముతోడ ననియె నిట్లు. 1525 


గీ. “ఇండ నిల్లాం్యడ బిడ్రల నెల వీడి 
og) య G న్న, 
వీరు మనయందు. గల (పేమ వీడ లేక 
కాల్నడల వెంట వ యో గట్లమి(ద 
నెట్లు నిదురించుచున్నారొ యిపుడు ల 


క్ర [కమ్మలు కునలన్‌ బురీ కరు 
దెమ్మను చున్నట్టి వీరి దీక్షం గన(గ వ్య. 
రమ్ముగం దిరుగరు; తమ [పా క 
అమ్ము లయిన విడుతు రనుచు నాకుం దోంచెన్‌. 1527 
ఆ, కాన వీరు మేలుకాంచి యాల పకమున్నె 

యరద మెక్కి పోవ నగును మనకు; 

నిట్లు చెట్ల క్రింద నిక్ష్వాకుపురజనుల్‌ 

* న్మిద గనుట చూడ నేర నోయి! «1928 


అయోభ్యాకాండము 

పౌరుల కష్టము లెలన్‌ 

ఈ C9 
గూరిమిమై దీర్చు రాచకొనురుల మయ్యున్‌ 
వారికి మనమే కష్టము 
గూరుచు కార్యంబు6 జేయ(గూడునె యనుజూ |” 
రాము డట్లు పలుక సౌమితి “యో [పాజ్ల! 

య ల 
యదియె.యుచిత” మనుచు ననువదించె; ' 


నంత సూతు(€ గాంచి యా రాముల “డడనికి 
నరుగ రథము సిద్ధపయిపు” మనియె. 


అన్నయంత సూతు€ డరదంబు నాయత్త 
పజిచి రాముచెంత( (బాంజలి యయి ర 
“సిద్ధ మయ్యె రథము శ్రీరామ! ష్‌ 
సీతతోడ నధివసింపు” మనియె, 


పరికరములతో రాధఘువు( 

డరదమున వసించి యూర్మికాకులితయు స 
త్వరగమనయు నేగు తమసా 

తరంగిణిని దొాంకు సతియు దమ్ముండు దానున్‌. 


శ్రీరాము డట్టు ల వ్వలి 

తీరంబును జేరి రథము దిగి సుగమంబై 
భీరులకే నభయం బగు 

దారి నచట భ్యదమైన దానిన్‌ గనియెన్‌. 


మతియుతుండు రాము డవుడు సుమం(తు(€ జూచి 
“నీవు తే రుత్తరంబుగా. బోవ నిచ్చి 

వేగ మరలించుకొని రమ్ము వీట్మిపజలు 

మనము చనుజాడ౯*” గనకుండ నని వచించె. 


281 


1581 


1584 


282. 


నిర్వచన రామాయణము 


అపుడు రామునాజ నా సుమం; తు(డు దీరి 
అ | బి 


రాంగ రాఘవుండు రథము నెక్కి 
యవనిజాతతోడ ననుజన్ముతో. గూడ 
దాపసా|శమముల దారి నరిగె. 


పెనమునకు శుభకరముగ 


_ యూన ముదజ్ముఖముచేసి యా సూతుండురా 


మానుమతి నడపి [కమ్మ 
బోనిచ్చెన్‌ పుణ్యమయ తపోవనసరజిన్‌. 


47-వ సర్దము 


అ ర్యాతి వేగినంతనె 


.పొరులు మేల్కాంచి రామభ|దు(డు గానం 


గా రామి దల్లడిల్లుచు 
హో రామా! క నవశు లెరి మహారిన్‌. 


కనుల నీరు (గమ్మ(గా రాము నందందు 
నరసి రథపరాగమైన గనక 
[ప్రభు వియోగదుఃఖ భరితులై వాపోవ( 


దొడంగి రిట్లు వార లడలు మిగుల. 


కక గ్ర సువిశాలోరస్కుని 

నా సమధికబాహుబలుని నా రాము 3 
జేసితివి పాడుని[దా | 

మోసము చేసితివి కన్నుమూసితివి గదే! 


. భక్రరక్షకు(డగు మహాబాహు. డత(డు 
(పజల నెన్న (డు ద్యజియించువాండు గాడు. 


| అట్టి రాముడు మనల నీ యడవి వీడి 


కనికరము లేక యె ్రేగ గరిగినాండొ ? 


1585 


1587 


1588 


1589 


"1540 


ఆ: 


అయో ధ్యాకాండము 
పౌరులకు మనల నందజ 
నౌరససుతు జనకునట్టు లరసెడీ రాముం 


డీ రీతి మనల విడి కాం 
తారనివాసమున' కెట్టు తరలం౭ గలిగనో? 


ఇందు. [(బాయోపవేశంబు నందియైన, 
దిరుగ కే మహాపస్థాన మరిగియెన 

మన ముసురు వీడుదము రామమనుజవిభుని 
సేవంజేయని వెందుకీ జీవితములు? 


మెండుగ నిందం దుండిన 

యొండిన కట్టియలు "పేర్చి యిట నొకచితిగా 
మండించి మండిపోదము 

రండి(క మన।|బదుకు లేల రాముడు విడువన్‌? 


అట్టుగా కయోధ్య కందజ మిపుడేగి 


యెల్లవారు రాము డే౭డి యనగ 


నా మహానుభావు నా పయంవదు వని 
కంపి బద్‌నా! మనంగ గలమె? 


రాము వీడి మనము రాజధానికి, బోవ 
వృద్ధబాలవనిత లెల్ల గాంచి 

జాలి6 జెంది క. సంతపించుచునుండ( 
దేజుదక్కి వురమె తెల్లంబోవు, 


వీరవి| కముండు విజితాత్ముండగు a 
విభునివెంట నంటి వెడలి వచ్చి 

యిట్టు లతని విడిచి యే మొగంబులతోడ 
నిప్పు డా యయోధ్య కేగం గలము 7౫ 


1541 


1542 


1548 


1944 


1945 


1946 


ఐరి4 


నిర్వచన రామాయణము 
అని యీ గతి బహువిధముల 
వనటం బడి చేతులెత్తి వాపోవుచు నా 


జనములు  వత్సంబుల6 బా 
సిన ఢేనువు లట్టు లార్హి( జెందిరి గుములై. 


* అంత వార లెల్ల నరదంపుజాడల 


నరసి కొంతదూర మరిగి యరిగి 
యవియు. గాన రాక యట. [దోవం గనలేక 
యధికదుఃఖవిహ్వలాత్ము లైరి. 


[తోవ తెన్ను దిక్కు( దో(పక వా రెల. 
( c౧ 
దైవవిధిని గూర్చి _తలంచి వగచి 


“వనుక దిరిగి దుఃఖిజనహపూరితంబగు 


నా యయోధ్యం జేరి రారు లగుచు. 


అట్లు రాజధాని కరిగి పొరజనంబు 


లాత్మభవనచింతయై న లేక 


యెడంద రాము నెంచి యెంచి దుఃఖించిరి 
కనుల బాష్పవారి, దొనలువార. 


గర్భగతఫణీర్యదు గరుడుండు గొనిపోవ 
మహిమదప్పియున్న మడుంగు బోలి. 
రామరహితమైన యా మహానగరంబు 
[పొభవంబు దక్కి పాడువడియె. 


తోయహీనమైన తోయనిధిం బోలి 
చందహీనమైన చదలు. బోలి 


. ప్రమదహీనమైన పట్టణముం గాంచి. 


యపుడు వారు ద్యుఖితాత్తు లైరి. 


1547 


1548 


1549 


అయోధ్యాకాండము. 
అట్లు దుఃఖవివశులైన యా పురజనుల్‌ 
ధనసమృద్ధము లగు తమ గృహముల. 
జొచ్చియెన సతుల సుతులను బెజవారి 


నరయ€ జాలకుండి రార్తి గు౦గి 


48-వ సర్గము 


అట్టు రామువెంట నరిగి నిరాశులై 
మరలివచ్చి నట్టి పురజనములు 


కనుల నీరు కాల్వ గట్టగా నేడ్చుచు( 
బుడమి€. గూలి రుసురు వెడలినట్లు, 


కొొందటు తమ. యిండ్ర కుం జని 
నందనులున్‌ సతులు | బియజనంబులతోడన్‌ 
గందుకొను దు8ఃఖమున నా 


| కందనమున్‌ జేసి రపుడు రాము€ దలంచుచున్‌, 


సంతసంబు లేదు స్వాగతంబును లేదు 
తెజచు విపణి లేదు తేజు లేదు 

లేదు వేల్మి సుకృతి లేదు వంటయు లేదు 
పురమునందు రామవిరహచింత, 


కానని రత్నము దొరకిన 
నానందము లేదు; పాతు లబ్బిన హర్షం 
బే నింత లేదు; సుతు.€ దొలి 


. కానుపునం గన్నం గౌతుకము లే దెందున్‌, 


పతియింటను దురపిల్లెడు 


'నతివలు శ్రీరాము విడిచి యరుదెంచిన యా 


పతులం గని కరి నంకుశ 


హాతిం గూల్చిన యట్లు నొవ్వ నాడిరి పెలుచన్‌. 


285 


1లెలతి 


1994 


1555 


1550 


1557 


286 


పె 


నిర్వచన రామాయణము 


“వంతు లిష్టు లేల? యిల్లు వాకిళు లేల? 
తనుజు లనుజు లేల? ధనము లేల? 


శుభము సుఖము లేల? చుట్టపక్కము లేల? 
కన్నులార రాము€ గననినాండు.. 


రాముని కాకుజాన్వయు 
భూమిజతోం గూడ. భక్తిం బూజింపంగా 


_ నోమి వెనువెంట నేగిన 
| నౌమితి యొకండె భాగ్యశాలి జగమునన్‌. 


అచట రామచం[దు€ డవగాహనముచేయు 


నాపగలును వారిజాకరములు 


పుష్కరిణులు ర్సురులు పుణ్యతీర్థములగు 
వానినుకృతి నెన్న వశమె మనకు? 
కమనీయకాననంబులు 


విమలతరంగిణులు సానువిలసిత జల పా 
తములగు నున్నత గిరులున్‌ * 


(బమదం బొనంగూర్చం గలవు రఘురామునకున్‌. 


దరి కరిగిన రాముని గని. 
గిరిగానీ వనముగాని గిరికొనుభ కిన్‌ 
బురుషో త్తముండే యతిథిగ 


దొరశకె ననుచు. దృ ప్తి. గూర్చ దొరకొనకున్నే? 


తలనుదావిపూలు నిలు వెల్ల! మంజరు. 


లలర( (గమ్ముకొన్న యళిరవముల 
స్వాగతంబు. దెలిపి చక్కని వృక్షంబు' 


' లనఘు రామచందు౮దనుపంగలవు! 


1559 


1500 


1501 


1561 


1508 


1504 


అయోధ్యాకాండము 


వేళగానియట్టి వేళల యందైన( 
పదములు పూల బండ్లతోడ( 

దమ సమిషమునకు దయ ఎయు. రాముని 
సత్కరింప( గలవు ఇ లతతులు. 


చ్మితగతుల( బాలు సెలయేటులను జూపి 
తేటనీట గిరులు దేర్చుచుండ, 
గిరితరువజంబు విరిచామరలు వీచి 
యనఘు రామచందుః దనుప గలవు ! 


శూరుం డాయతబాహుండు 


శ్రీలాము(డు దాశరథి వసించిన చోటన్‌ 


జేరవు భయపరిభవములు 

చేరుద మాతనినె యాలసింప(గ' నగునే?“ 

అ మ్మహోత్ముని రాముని యడుగునీడ 
(బదుకుదము రండు (పభుండు ది క్కతండె మనకు 
సీత కుపచారములు మేము చేయగలము 


విభుని. రాముని మోరు సేవింప గలరు. 


రాముండు వీని మొ యోగ 

“క్లేమంబులం గాంచి రక్షసేయును మిమ్మున్‌ 
భూమిజ యబలల మగు మా 

సేమంబుల నరసి |ప్రోదిసేయును' మమ్మున్‌. 


"పేరుపెంపులేక, పీడితజనులతో6 


(బతిభ దక్కి దుఃఖభరిత మగుచు 
పాడువడినయిట్టి పట్టణంబున నింక 
నెవ్వ( డుండి |బదుక నిచ్చగించు? 


287 


1966 


1967 


1968 


1570 


288 


నిర్వచన రామాయణము 


తఅనయంబున నీరాజ్యం 
బనాథయు9 బోలి రక దయిపోయినచో 


'మన కిచట నునికి యెలా? 


ధనమేలా? తనయు లేల? తనువులు నేలా? 


చేవ లైశ్వర్యకాంక్షచే దీవరించి 


తనయు రాముని భర్తను దశరథేం[దు, 

జెండనాడినయట్టి యా చెనంటి కెక 

స్వార్లపరత నెవ్వరి వీడనాడ దింక ? 
2 


అమె |బదికియుండు నంతగాలంబు నా 
కై కరాజ్యమందు గాలు నిలిపి 
సేవకులము వోలి జీవింప౭ జాలము 
నిమిషమా[తమైన6 గొమరులాన!. 


దయ యొకింతలేక దాశరథిని రాము 
నటవి కనిపినట్టి కుటిలచరిత 
పాపచిత్ర కైక పొలనంబున నింక 


1బదికి యెవడు సుఖము బడయం గలడు? 


ఈ యరాజకంబు నీ నిరాధారంబు 
నీ యుష్మదవంబు నెల్ల నిపుడు 
కైకమూలముననె గలిగె రాజ్యమునకు 
నిది వినాశకాలమే నిజంబు, 


ఆ విధి రాముం డడవికి 

బోవ(గ వగ దశరథ పభుడు జీవింపం 
బోవం; డా ధర్మపభుం 

డే వీడినం [బజకు దుఃఖమే యిక గతియా. 


171 


1572 


1578 


1574 - 


1575 


1576 


లక 
త్త శ్‌ 


| అయో ధ్యాకాండము 
అకృతపుణ్యులు నిర్భాగ్యు లైనమిర 
లిపుడు' నిశ్చయ మొనరింపుం డేదొ యొకటి 
విషమరణ మందుటో రామువెంట( జనుటొ 
వార్త లందని పరదేశవసతి గనుటొ | 


రాము సీతతోడ సౌమ్మితితోం గూడ6 

గపటవ ర్తనమున6 గాన కంపి 

పసుల6 గటికవానిపజ( బెటిన యటు 
en ఈ వి 

[పభుండు మనల భరతుపాలు( జేసె. 


'. రాకేందువదనుండు రాజీవనయనుండు 
కుంజరగమనుండు గూఢజ తు 
డంబుదశ్యామలుం డాజానుబాహుండు 
భువనమోహనమూ ర్తి పూర్వభాషి 
భూరి పతాపుండు పురుషశార్జూలుండు 
హాతవిముతుండు ముపోరథుండు 
సౌమ్యస్యభావుండు సత్య్యవతుండు సు 
ధాకరనిభశుభదర్శనుండు 
సదమలదచరితుః డగు రామచందమూ ర్తి 
కాంత జానకితోడ లక్ష శ్రబునితోడ 
నిచ్చమై విహరించుచు నేగుచుండ 
నెల్లవనములు( గూడ శోభిల్రం గలవు 


అనుచు. బౌరకాంత లతిదినవదనలై 
వివులదుఃఖతాపవివశ లగుచు 
భయదమృత్యు వేళ, బరితపించిన యట్టు 
లెలుంగు మిన్నుముట్ట నేడ్చి రవుడుం 


నిర్వ రా.1j 19 


289 


1977 


1578 


1573 


1500. 


290 


లి 


నిర్వచన రామాయణము 
వొరకాంత లాత్మభవనంబులను రామ 


' భదుం గూర్చి దుఃఖపడుచునుండ 


నప్పు డరుణకిర ణు (6 డ స్తంగతుం డయ్యె 
నిరులుకొనుచు రేయి యరుగుదెంచె. ' 
అహితాగ్నుల యగ్ని కార్యములు లేక్ష 

ధరణీదేవుల వేద నాదములు భేక్ల 


' కోవిదుల పుణ్యనత్కథాగోష్టి లేక 


యంధకారబంధుర మయ్యె నా యయోధ్యః, 


హర్ష మెడలి య్మాశయము లేమి వర్తకుల్‌ 
ప్ర లెల్ల మూసివేసి నంత 

చిన్నవోయి నగరి చెన్నుదొజంగె న 
శతహీనమైన గగన మట్టు. 


తమ్ముడో సుతుండొ త మ్మెడంబాసిన 
టతలివ లెల రాము నాత్మ దలంచి 

య యు 

యొలుంగు రాలుపడలో నేడ్సిరి వారల 
కత;డు సుతులకంకు నధికుఃడు గద! 


అప్పు డా యయోధ్య యాటపాటలు. లేక 
వాద్యములును' నుత్సవములు లేక 
విపణిచయము లేక విభవంబు సెడియుండె 
వట్టిపోయినట్టి వనధి. బోలి. 


49-వ సర్దము 
పురుషవ్యా ఘు:డు రాము(డు 
పురజనముల విడిచి (పొద్దుపొడువక మున్నె 


త్వరితగతిని గడుదూరం 
బరిగెను జనకాజ్ఞ c దిర్చు నా|తముతోడన్‌. 


151 


1982 


1588 


1984 


అయోధ్యాకాండము 291 


అట్లు రామచర్మదు. డరుగుచు నుండంగ 

వేగుదో(చె రాతి వెడలిపోయె 

నా (పభాతసంధ్య నాతం డుపాసించి . 

యాత్మదేశసీమ నపుడు దాంకె. 1087 


. [కొన్ననలం గుబుల్కోనేడు కోనలం గాంచుచు సాగుచేయంగా 


దున్నిన భూములం గనుచు దొడ్డవి చిన్నవి మైన యూళ్ళయం 
దున్న జనంబు లాడుకొను చుండిన మాటలు వించు మెల్ల లాయ 
జన్నటు లేగ రాఘవుండు చయ్యన గుజ్జము శేగుచుండెనన్‌ 1588 


“డకానమువశుండయి దశరథభూమిపాలుం 
డెటి దుష్కృతమున కొడిగటినా(డు 

600 [౬ 
పాఫమతి కైక [కూరస్వభావ యగుచు€. 
గాపథము( బట్టి యిపు డెంత ఘాతంజేసె. 1589 


(పాజ్జు విజితేం దియుని ధర్మపరుని సదయు 

జనవరాత్మజు శ్రిరామచందమూ ర్తి 

గానలరు( దోని మర్యాద గాసిచేసి 

(కూరమతి కైక (పజ. కెంత గోడు తెచ్చె! 1590 


పరమపూజ్యురాలు నిరతసుఖోచిత 

జనకతనయ భూమిజాత సిత 

[కూర మృగ విహార ఘోరాటవుల నెట్లు 

మెల(గి యిడుమలంద. గలుగు నకట్క 1991 


అక్కట | దశరథనృప ! ని 
మక్కువసుతు సుజనహితుని మాన్యు ననఘు ని 
ట్రక్కటిక మెడలి రాఘవు శ 
నెక్కరణిన్‌ వెడల, గొట్టి తిది తగ వగునే 7” 1592 


292 


నిర్వచన రామాయణము ' 


అనుచు [గామజనము లప్పు డా నృపుని దు 


ర్చుద్ధి కైక నాడిపోయు చుండ 


వినుచు6 గోసలేందుం డనఘుండు రాఘవుం 
డాల్మదేశసీమ నతిగమించె. 


స్వాదుజలవిలసితం బగ్గు 
వేద శుతినామ పుణ్యవి|శుత వేజిన్‌ 
"వే దాటి యవుడు కోసల 


భూదయితు(డు దక్షిణాభిముఖు(డై చనియెన్‌, 


'చాల దూర మట్టు చని చని రాముండు 


గోసమూహాసన్ని వాస మగుచు 
సరసవారిం దేజీ సాగరగమనయొ 
గోమతీ[సవంతి( గూడ దాయగె. 


తురగంబులు వడెవడిగా 
నరదము గొనిపోవ రాము(డటు చని దాంకొన్‌ 


. వరకేకీకలహంసా 


కరమై యలరారు న్యందికానది. గూడన్‌, 


రాము డప్పుడు కోసలసీమ6 జూపి 
జానకీ ౪ మున్ను దీని నిక్ష్వాకునకును 
మను వొసంగెను బహురాష్ట్రమహితమైన 
యిది విశాలదేశం బని యెజుకపణజిచె. 


పురుషపుంగవుండు భూరితేజోనిధి . 
రఘుకులో త్రముండు రాము డంత 
మద మరాళ మృదుల మధుర న్వరంబున 
నా సుమంతు సూత! యనుచు. బిలిచి. 


. _ అయోధ్యాకాండము 293 


క, “*జననీజనకు లెలమి. గన 
ఘనతర మృగయా వినోద కాంక్షలు దీన్‌ 
 ననకారుల నీ సరయూ | 
వనులం |గీడింప నెపుడు వత్తునొ మరలన్‌ ? 1599 


ఆ.  అడవులందు వేటలాడెడు పని పర 


లోళసుఖముకొటకు6 గాక యున్న 


_ నిహుమునందు రాజబుషులగు వారిచే 
నిది వినోదముగ [గహింపం బడియె. 16000 


గీ,  మేదినిజనంబు నిత్యనై మి త్తికముల 
కస్త్రసాధనపరులు లక్ష్యంబుకొజకు 
గోరుదురు వేట; మత్కులాచారసరణి 
నేను దానిని గొలందిగా నిచ్చగింతు. * 1601 


క. అని యె క్లాకు(డు రాముడు 
జనవరచరితముల( గూర్చి న కిన్‌ 


వినిపించుచు సారధితోం 
జనియెన్‌ బహుదూర మట్లు స్యందనగతుండై, 1602 


50వ సర్దము 


దం భాసురకోనలదేశ ము 
హాసీనుం దాటి లక్ష్మణా(గజుండు (పియా 
వాన.మయోధ్యకు నభిముఖు.. 
డై సన్నుతి జేసె నపుడు [పాంజలి యగుచున్‌, 1608 


చ, సెలవిడుమమ్మ! “నాకు దయచేసి పురీవరమా ! యయోధ్య! కా 
నల జరియించి నా పితృబుణంబును దీరిచి (కన్ముజంగ మ 
త్కులపతు లేలినట్టి నిను. గొల్వ(గ వచ్చెద నమ్మ! నీయెడ 
న్నెలకొనియున్న దేవతలు నెమ్మి ననుం గృపంజూచుచుండ6గన్‌.” 


294 


నిర్వచన రామాయణము 
కను లెటవాణ భాషా 
లి జ 
నను(డై రాముండు వీడనాడఠ వెంటన్‌ 


జనుదెంచు జానపదులం 
గని యిట్లనె, గేలుసాచి కరుణాళుం డై. 


“మోరలు నాయెడ€ జూపిన 

గారవము సహానుభూతి గణ్యములు, చిరం 
బీ రీతి దుఃఖపడక గృ. 

హారామము లరసికొనుట కరుగుం” డనినన్‌. 


చింతాకులులై సీతా 

కాంతునకు6€ |బదక్షిణించి కడ కెటు లెటులొ 
వంతన్‌ వీడ్కాని యెడనెడ ' 

నంతంతం దిరిగి కనుచు నరిగిరి వారల్‌. 


జనము లట్టు రామజనవిభు విడ లేక 
చనుచు నార్తు లగుచుం గనుచునుండ 
సంజవెనుక పొద్దు చనినట్లు వారికి 
రవికులుండు 'కనుమొణంగి చనియె. 
బహుధనభాన్యసంపదల నొప్పెడు దాని 
దానశళీలజనాఢ్య మెన'దాని 
పావనచైత్యయూపావృతం బగు దాని 
నభయశుభామోదమైన దొని( 
జూత వనోద్యాన శోభితం బగుదాని 
ఢేనుగణాకీర్ణ మైన దాని 


_నమృత నంపూర్ణ పద్మాకరం బగుదాని 


హర్ష జనావాస మైన దాని 


1001 


1001 


160" 


16001 


అయోధ్యాకాండము 


నిరత వేద నాదములచే మొజయుదాని 
మహివులకు( గూడ జూడ రమ్య మగు దాని 
వివిధరాష్ట్రోత్హమములచే వెలయు దాని 

న మ్మహాకోసలము రాము డతిగమించె. 


ధీరవరు(డు రాఘవు( డపు. 
డారామథ్రీవిశాల మగు కోసలమున్‌ 
భూరమణభోగ్యమై తగు 

స్వరాజ్యమున్‌ వీడి యడివిం జనియె నిరీహన్‌, 


స్వాదు జల విశిష్ట శె చాల విరహిత 
శుభద |తిపథగమన సుందరాంగి 
పరనుబుషినిషేవ్య భా గిరథీదేవి 
దణీసె నపుడు రామధరణివిభు(డు. 


శా, శ్రీమ త్పుణ్యతపో ధనా|శమపద |శేణీభవ త్తీరమునన్‌ 


క్ర 


సామిహ్యోపవనాభిముఖ్యసుమనస్సంతానసంచారమున్‌ 
కామందారము దివ్యనీరము వియద్దంగార్సురిపూరమున్‌, 
రాముం డారసె శృంగిబేరనగరీరాజ: న్మణీహారమున్‌, 


శ్రీరాము(డు కనె జగదా 

ఛారన్‌ గంగాఖ్య పుణ్యధనవిస్తారన్‌ 
తారాపథగళితామృత 

ఛారన్‌ రత్నా కరేం|దు దార నుదారన్‌, 


నురువులు చిటునవ్వుల గా 

'నమురాళరుతు లెలమి దెలుపు మాటలుగా నె 
త్తర(గలు విఠిదండలు గౌ 

బరగంగా గంగ యాండుపడుచుగ( దోంచెన్‌, 


295. 


1609 


1610 


1611 


1014 


1618 


1014. 


296 


నిర్వచన రామాయణము 
దేవ దానవ గంధర్వ సేవిత మయి i 
దివ్యపుప్వోవనశతాధికయుత మయి 
సుర విహార 'లీలా తైల శోభిత మయి 


. కనులపండువుసేసె గంగాభవాని, 1619 


జడలుగా వేణికల్‌ సవరించు నొకచోట 
సుడులుగా నొకచోట( జుట్టుకొనును 

సి మితగంభీరయై గమనించు నొక చోట 
వఅదయె యొక చోట? బరుగువారు 

గలువకన్నులు విప్పి తిలకించు నెఠకచోట; 
బలుకాడు నొకచోట.: బక్రిరుతుల 


. విరిదమ్మిపూవుల తెర లెత్తు నెకచోట 


నలగేల నొకచోట నభినయించు. 


దేటిరవముల నొకచోట. బాటపాడు 
దరితరులపూల నొక చోట దండ, గూర్చు. 


నిట్టు రీలాగతుల( [(బవహించుకొనుచు. 


జనుచునుండె భాగీరథి జలధివంక. 1010 
వేగజలనిపాత వికటాట్టహాసయు 
భంగఘోషణో[గఖభైరవియును 

నతిగభీర భీక రావరయై గంగ 

చండతాండవమున. జనుచునుండె. 1017 


- విమలకమలవదన వికసితోత్సలనే త 


పుష్పసురభిళాంగి పులినజఘన 
మదమరాళగమన మధురభాషిణి యయి 
సాగిపోవుచుండె జహ్ను కన్య. 1618 


ఆ 


అయో థ్యాకాండము 207 
పాపవినాళినిన్‌ సుకృతభానిని విష్తుపదాబ్దవాసినిన్‌ 
దాపనివారిణిన్‌ సుజలధారిణి క్షామభయాపహారిణిన్‌ 
వ్యాపృతకీరి నిన్‌ శివజటాంతరవర్తిని దివ్యమూర్తి న 
య్యాపగ శృంగిబేరనగరాాగమునన్‌ రఘుసూతి గన్లొన్‌. 1619 


కిన్నరకామినీ సలిలఖేలన రమ్య సరోవరాళిచే 

నున్నత దంతి సింహ శరభోోగ మృగాకుల కాననాళిచేం 
బన్నగ గోధికా మకర భైరవ సత్వమహా[హదాళిచే 

సన్ను తస|త్ప్సభావ యగు జాహ్నవి దోంచె ననేకమూర్తులన్‌, 
అలల సుడుల నెగసి యత్యగాధం బయి 

పొంగి పొరలుచున్న గంగ గాంచి. 

యా మహారథుండు రాముండు సూతుతో 

నిందు నే(డు విడిసి యుంద మనియె. 1621 
“విరుల నలరు నీ తాపస 

తరుమూలమునన్‌ వసించి ధర జవులకున్‌ 

సుర కిన్నర గంధర్వా 

సురులకు సేవ్య. యగు గంగ జూతము వేడ్కన్‌* 1622 


అనినం దమ్ముండు లక్ష్మణు( 
డనుమోదించుటయు సూతు: డట కరదం బ 


ల్తన నడుప నింగుదీచ్చా 


యను దిగ (బభుం డతివతోడ ననుజన్మునితోన్‌. 16028 


అరదము దిగి సూతుండును 

వరతురగంబులను విప్పి వెచి, |పభునకున్‌ 

గుజంగటను నిలిచె. దోపస 

తరుమూలమునందు భక్తి తాత్సర్యమునన్‌. 1624 


298 నిర్వచన రామాయణము 

ఉ.. అంతట రామచందునకు నాత్మసఖుండు చతుర్దిశాంత వి 
శాంత యశోవిశాలు.డు నిషాదవిభుండు గుహుండు జానకీ 
కాంతు(డు వచ్చె నాత్మకటకంబున కంచు నెటీంగి మంతి సా 
నుంత జనాళితోడ బహుమానపురస్సరు(డై యెదురొనెన్‌.1ర62క్‌ 


ఆ. ఆ నిపషొూదనాథు నల్రంత దూరాన; 
గని రఘుపనూతి యనుజుతోడ( 
గూడి చేరుకొన(గ గుహుడు దుఃఖార్తు(డై 
యతని. గౌంగలించి యనియ నిటు, 1626 


గ, “ఓ రఘువరేణ్య! రామ! యయోధ్యం బోలి 
యన్మదీయపురంబు నీ యదియ గాదె 
యేమి కావలెనో సెలవిమ్ము నాకు 
నిట్టి పరమ్మపియాతిథి యవని కబ్బు 2” 1627 


క, గుహు(డిటు కొనియాడి వెసన్‌ 
“ బహురుచిరాన్నములు నర్ష్శ్యపాద్యంబు లివే 
| యె 
[గహీియింవుము రామా! యీ i 
మహి నీయది యేలుకొనుము మాకు |బభుఃడవై. 1628 


అ, భక్ష్య భోజ్య లేహ్య పానీయములు వీని 
నారగింపవలయు నాదరమున 
సమ్మతింప నగును శయ్యాననము లివే 
గుజ్జములకు మేత కొట,తలేదు.” 1629 


అ. అనిన “బాదచారివై వచ్చి మమ్మిట్లు 
_1పియముమిజ నాదరించుకతన 
సకలవిధుల మమ్ము సత్కరించినయ శై 
చెలిమికాండ ! తృప్తిగలిగె మాకు.” 1000 


అ 


'అయో ధ్యాకాండము 299 


, అనుచు రఘూత్తముండు గుహు నర్మిలి. గౌంగిటం జేర్చిపట్టి “యో 


యనఘ! మదీయభాగ్యమున నారయ గంటి సబాంధవమ్ముగో 
నిను గుశలిన్‌ మనక[పియుని; నీ పరిపాలనమందు నెల్రెడన్‌ 
జనులును సేనలు సకలసంపదలు౯ నిరుపదవంబులే 2 1681 


. ఇపుడు (పేమ నా కిచ్చిన వెల్ల నీకె 
యిచ్చుచున్నా6డ; నే |/గహొయింప జాల; 
నను |గహీింపుము వన్యాశనుని. దపస్వి 
వల్కలాంబరధరు వనవాసి ననుచు. 1682 


హయములకు. మేపు గూర్చింపు మంతె చాలు 

నతిథి నన్ను( బూజించినయ "బ్ర యగును; 

నూ జనకుండైన దశరథరాజవిభుండు 

కూర్మితో। జూచుకొనుచునుండు గుజ్జము లివి,” 1638 


అనినంత నిషపాదేశుండు 

" తన భృత్యుల. గని హయాళి దనియ6గ6 (బియఖా 
దనముల: బానీయంబుల. 
నొనగూర్చ్పుండు వేగ” మనుచు నుత్తరు వొసంగెన, 1684 


వల్కలాంబరోపవస్తు(డై' శ్రీరాముం 
డా దినాంతసంధ్య నపుడు గొలిచి 
స్వయముగా(గ( దెచ్చి సౌమి|తి యిడిన ఖా 
గిరథిజలంబు నారగించె. ' 16895 ' 


అడుగుదోయి కడిగి యాచమనముచేసి 

దేవితోడ రామభూవిభుండు. 

నేలం బండియుండ నా లక్ష్మణుండు వచ్చి 

గారచెట్టు చెంత( గాచుచుండె, 1686 


300 నోర్వచన రామాయణము 


జ, 


క్ర 


సూతుతో సుమిితసూనునితో నప్పు 
డనునయింపుమాట లాడుకొనుచు 
నా గుహుండు శరశరాసన ధారియె 
య్య్మప్రమత్తుం డగుచు నచట నుండె. 1681 


, అటు పవళించియుండిన మహోత్ము(డు ధీమహితాత్ను(డున్‌ సము 


త్కటయశు(డున్‌ సుఖార్హుండును గష్టవిదూరు(డు నైన రాఘవుం 
డట( గనుమూసియు న్నిదురనందక యుండంగ రాతి యెంత సే 
పటికిని దెల్లవాఖక యపార మనంతముగా( గనంబడెన్‌. 1688 


51-వ సర్గము 


గుహుడు లక్ష్మణుని నిద్రించు మనుట 


. అన్నకునై యదంభమతి నట్టులు మెల్కనియున్న లక్ష్మణుం 


గన్న గుహుండు జాల్సిగొని “నాయన! నీ సుకుమారమూర్తి కిన 
జన్నె వ్యథాభరంబు; సుఖశయ్య యదే పవళింపు; మేము మొ . 
సన్నిధి నిల్చి కాచెదము; జాగరణంబులు మాకు లెక్కయే?16839 


రామవిభుకంకు నాకుం 

[బేమాస్పదు డెవడు లేండు. పృథివీస్థలిలో 

నా మాట నమ్ము సత్య 

[పామాణ్యముగొంగ రామరక్ష యొనర్హున్‌. 1040 


శ్రీరాముని కృపచేతనె. 

"పేరును పెంవు6 గననుంటిం |బియుని శయానున్‌' 
దారయుతు నితనిం గాచెద 

నీ రేయి సబాంధవముగ ధృతధర్ముండనై 1641 


అయో ధ్యాకాండము 


ఈ యడవిని దిరిగెడి నా 

కీ యెడ నెజుంగనిది లే దహీనబలు(డనై 
మాయింప( గలను శతు ని 

కాయంబుల రథగజాశ్వగణసహితము గాన్‌,” 


అన సుమ్మితసూతి “యనఘ! ని రక్షణ 
గన్న మాకు భయము గలదె? యైన 
రమణితోడ దాశరథి నేల శయనింప( | 
జూచు నాకు నిదురసుఖము గలదె 


+ ఎవని సురానురు లైనం 


బవరంబున నెదిరి నిలిచి |బదుకంగలేరో 
యవిజేయు( డట్టి రాఘవుం 
డవనిన్‌ దృణశయ్య( బండె నక్కట! కంకే! 


(వతముల' జపముల6 దపముల . 

నతికషములంది కన్న యాత్మసదృశు(డున్‌ 
6౬ 

హితసుతుండు రాముడు |పవా 

సితుం డైనన్‌ దశరథుండు జీవించునొకో |! 


విభుండు మరణింప భూదేవి విధవ యగును 


రాణు లొనరించు దుస్ఫహో|క ందనముల 
మొరయు నంతిపురం బంత ముచ్చముడిగి 
నీరవం బగు నని యెంతు నిశ్చయముగ. 


రామజనని కౌసల్యయు రాజుతోడ 
మజ్జననిగూడ మరణించుమాట నిజము; 
[బదుకుదురయేని నీయొక్క రాతి మ్యాత 
గడపం గలరేమొ యెంత, దుఃఖంబు వచ్చె? 


301 


1642 


16483 


1644 


1040 


1646 


1047 


302 


A, 


oe 


నిర్వచన రామాయణము 
తనయు శతుఘ్నునిం జూచుకొనుచు నైన 
నా జనని నిల్పు (గాక [పాణములతోడ 


వీరవరుండైన రామకుమారు విడిచి 
పట్టపుందేవి కౌసల్య | బదుక. గలదె? 


అనురక్త జనాకీర్ణము 

ననిశ సుఖ|పదము లోకహర్దాన్వితమై 
తనరు నయోధ్యానగరము 

జననాథుని( బాసి యింక ససి చెడకున్నే | 


పూజ్యు( |బియుని జ్యేష్టప్యుతుం గానక |పభుం 
డొడల నుసురు నిలిపి యుండ. గలండె! 
కొంతు( డెడ సెనేని, గౌసల్య మరణించు 
దోనె నా జననియు మేను విడుచు. 


బేజారుపడ(గ నేమగు 

చే(జాణీన దానికింక; శ్రీరా మవిభున్‌ 
రాజుం జేయక చెడియెను 

నొ జనకుడు కామితంబునకు దూరగు(డై. 


మరణకాలంబునందు దగ్గజనె యుండి 
మృతు( డయినతం|డి కుత్తర క్రియల నెల్ల 
(శద్ధతోం దీర్చ గల యదృష్టంబుపట్ట( 


గలదె సిద్రారులెన పుతులకు( గాక! 
@ pe అతో 


రమణీయ గృహా చత్వర పదేశములతో 


సువిభక్త సుపథ వైభవముతోడ 
(పాసాదసౌధ్ధ సంపద్విలానంబుతో 
భూరిక ల్యాణసంస్ఫూర్తి తోడ 


1648 


1649 


1601 


అయో ధ్యాకాండము 303- 

రథగజాశ్వాకిర్ల ధాజమార్షములతో 

వివిధమంగళతూర్యరవముతోడ 
గణికాంగనామణీ గాననృత్తములతో 

సంతుష్ట పరిపుష్ట జనముతోడ = 
వరగృహోపవనారామ గరిమతోడ = 
సంతతోత్సవజన సమాజములతోడ 
నొప్పు మా తండి యేలు నయోధ్యయందు 
హాయిగా నుండెదరు సుఖులైనపహారు. = 1658 
జీవించునె. దశరథు. డియక 
జీవించునయేని ,పతినం జెల్లించి తగన్‌ 
శ్రీవిలసితు సత్యవతు 
నా విభు దర్శించుభాగ్య మబ్బునె మాకున్‌? 1694 
ఈ రాము(డు వనవాసము 
దీరుప మే మరుగుదెంచి దీరు+ గుశలు ధ 
ర్మారూఢు జనకు( గొలుచుచు 
గారవముం గని సుఖింపం గలమె యయోధ్యన్‌?” 1655 


అని యనఘుం డా దశరథ 
తనయుడు దుఃఖారి, నిట్లు తలపోయుచు రో 


దన మొనరించుచు గుహునకు 
వినిపించుచు నిలిచి యుండ వేగెన్‌ దమియున్‌. 1696 


; జనహితు. డా నృపాత్మజుండు సత్యము నిట్టు వచించుచుండ (గా 
విని గుహుల డూర్పుపె ల్లెగయ విహ్వలు6డై ఘనసౌొహృదంబునన్‌ 
గనికర ముప్పతిల్ల నధికం బగు శోకభరంబునన్‌ జరా 

ర్తినిం గరికై వడి న్వెలువరించెను బాపష్పములన్‌ వ్యథార్తుండై. 1657 


304 నిర్వచన రామాయణము 


52వ సర్గము 


క,  రాతిరివేగిన యంతనె 

యాతతభుజకీరి శాలియగు రాము(డు వి 
ఖ్యాతశుభలక్షణుండగు 

(ఖాతన్‌ లక్ష్మణుని గాంచి పలికెం [బియమునన్‌, 1656 


చ. “భగవతి ర్యాతి యేగినది; భాస్కరదర్శనకాల మయ్యె; ది 
య్యగ సువినీలనుందరవివహాంగము కోకిల కూయుచుండెం; దీ 
రగహనమందు( గేకి నికరస్వనముల్‌ వినవచ్చె; నింక ళీ 
SSRs గంగ దరింతము సౌమ్య} లక్ష్మణా!” 


గ, అనిన రా మౌజ్ఞ విని భావ మాకళించి. 
మి్మితహర్షదు(ండైన సౌమ్మితి యప్పు 
లె హాం 
డరిగి గుహూ నుమంతులకు( గార్యంబు దెలిపి 
నెమ్మదిగ వచ్చి యన్న సన్నిధిని నిలిచె. 16061 


ఉ. అంత గుహుండు రామవిభునానతి నౌదల(దాల్సి: మంత్రులన్‌ 
జెంతకు( బిల్చి “మిోరిపుడు చెచ్చెర నేగి మనోహరంబు న 
త్యంత దృఢంబు నావికయుతంబు సుగమ్యము రాజయోగ్యమౌ 
సంతరణిన్‌ నదీతటము సన్నిధి రేవునం జేర్చి రం”డనన్‌. 1661 


ఆ అంత గుహు నమాత్యు లై సుందర నౌక 
తీరమందు నిలిపి తెలుపుటయును 
(బభుని€ జేరి గుహు6డు పాంజలి గావించి 
“నావ సిద్ధపజచినాండ” ననుచు. 166 
ఆ. “జలధిగామిని యగు జాహ్నవి దరియింపు.. 
మదిగొ' నౌక దాని నధివసింపు; 
మాోనతిమ్ము నాకు నవ్వలికార్యంబు 
శతమఖాత్మజన్మసదృశ రామ 1* 1061 


అయోధ్యాకాండము 305 
అన విని విక్రమనిధి యగు 

జనవరతనయుండు రామచం[దుండు గుహునిం 

గని “సిద్ధార్థండ నైతిని 

నినుచుము సామి నావనీ విపు” డనుచున్‌, 1664 


రవికులేం|దు లంత౭ గవచముల్‌ ధరియించి 

ఖడ్డతూ ణకార్ముకముల( దాల్చి 

జనకజాతతోడ. జనిచని జాహ్నవీ ॥ 

' తీరతీర్థమునకు. జేరుకొనిరి. 1669 


సూతు(డు సుమంతు( డప్పుడు 

చేతులు జోడించి ధర్మశీలుం డగు నా 

సీతాపతి కడ నిలిచి వి 
ఏఈ న్నా కేమి యాజ్ఞ నృపవర [” యనినన్‌. 10606 


పావనంబైన వలకేలం |బభువరుండు 
దాశరథి సారథిని వెన్నుదట్టి నిమిరి 

“యా సుమంత! వేగంబ యయోధ్య కేగి 
య్శప్రమత్తుండవై యుండు మధిపుచెంత. 1667 


నను, నరదముపె నిడుకొని 

కొనితెచ్చితి వింతదా(క గురునాజ్ఞ మెయిన్‌ 

జను మోవు పురమునకు. గా 

ననమునకే. బోదు. గాలినడకనె యింకన్‌.” 1668 


అని తన కానతి సేయగ 
ననఘు(డు సారథి నుమంత్రు( డార్సిన్‌ మనుజేం 
(దని నైజ్వాకుని రాముని, 
గని యిట్టని విన్నవించె ఘనవినయమునన్‌. 1669 
శ రాజకి 20 


306 


ద్‌ం 


నిర్వచన రామాయణము 


, “*రఘువరా | నీవు దుర్గమారణ్యసీమ. 


[బాకృతుని. బోలి సీతతో |భాతతోడ 
వాస మొనరించు యోగంబు వాయ. జేయ. 
లోకమం దొక్కండైనను పకపోయె, 


సౌహృదము |బహ్మచర్యంబు సత్యపరత 
యాగమాధ్యయనంబు గన్నట్టి నికె 


కనవిన(గ రాని కడగండ్లు గలిగె నకట | 
యట్టి నియమనిష్టల కిదియా ఫలంబు? 


అనుపమ వి|కమమున నీ 
యనుజునితో సీతతోడ నడవి వసింవన్‌ 
జను నీవు |తిభువనంబుల 


_ ఘనవిజయము< గాంచి కీరి (గాంతువు రామా! 


దురితాత్మ కేకయాత్మజ 

పరిపాలనమునకు( బాలుపడీ మే మెల్లన్‌ 
నిరతిశయ దుgఖపరతన్‌ ' 

గరుణాకరు నిన్నుంబాసి గడపంగ వలసెన్‌.* 


అని !పాణసము(డు రాముడు. 

తన కెడమై పోవనుంటం దలపోసి మదిన్‌ 
మునుకొన్న దు8ఖమునం బె  . 

ల్బన నేడ్వ( దొడంగె వ యంతన్‌, 


అట్టు బేడ్చి యేడ్చి య శువుల్‌ దొలంగించి 
యాచమించి శుద్ధుండైన సూతు 

గారవించి పలికె శ్రీరామచం|దుండు . 
మధుర భంగి మెజయ మతయు మటియు. 


1670 


1071 


167 


1678 


1074 


160/5 


4 


అయో ధ్యాకాండము 
* సీవంటి సుహృద్యగ్యాం 
డీ వసుధాస్థలిని గలండె యిక్ష్వాకులకున్‌ ? 
నీచేగి దశరథుడు నా 
కై వగవక యుండ నెట్లొ కాపాడ దగున్‌. 


శుద్ధా త్ముండ్రె రంపం 


విద్దుండును బుత త్ర శోకవిహ్యాలమతియౌ 


వృద్ధుని, [బభునిం దేగ్సుట 
సద్దర్మము నీకు నాకు సచివవరేణ్యా ! 


అ మహాత్ముండు దశరథభూమివిభుండు 
కెకపయమున జమున కాంక్షచసి 
యాజ్ఞ యిడినంత నీవు సేయంగ వలయు 
నించుకేనియు నెద సంశయింసకుండ 


ఆనతులు దప్పకుండుట 


వూసిన కార్యముల ఆయము? బొందుకుకద భూ 


జానులు రాజ్యము వేలం 
బూనుటకున్‌ దగిన ఫఒము బుద్ధిం దల.పన్‌. 


స కార్య మెట్టు చేసిన 


క్ష్యాకాంతునకుం poe సతత మతు ని. 
శోకుండై యెట్లు డునో 


యా కార్యము లటుసేయ నగును సుమంతా, 
లల్లి é 


వగ పెటుగని కడు వృద్దుడు 

సుగుణఖని ఏనిర్జితారి సుశ్తోకుం ణా 
జగతిపతికి న్నామా 

ఖుగ (మొక్కి వినీతి ని మైతుంగం జెపుమా, 


307 


1676 


16077 


10/8 


4070 


1680 


1681 


308 


నిర్వచన రామాయణము 


పుట్టి పెరిగినట్టి పుర మయోధ్యను వీడి 


వనుల( దిరుగ వలసివచ్చె ననుచు 
వగ పొకింత నాకు. వైదేహికిని లేధు 


ఈ రేడేండులు వనసం 
వారము గావించి వేగ చనుదెంచిన నా 


'కూరిమితమ్ముని నన్నున్‌, 


ధారుణిసుత సీతం గాంచి తనిసెదు తండీ! 


అని:యిటు నామాటలుగా 

జనకునికిన్‌ విన్నవించి జననికి మటియు౦ 
జనయ్యితులకున్‌ గైకకు 

వినిపింపందగు సుమంత! వినయ మెనయ,గన్‌, 


మాయమ్మకు( గౌనల్యకు 
ని యవనిజ నేను నార్యు( డీలక్ష్మణు(డున్‌ 
శేయముగ నుంటి మనియు వి 

ఢేయులమై |మొక్కితి మని తెలుపంగ( దగున్‌, 


భరతుం బిలువనంపి పట్టభ్మదునిం జేసి 
కూర్మి నతని. జూచుకొందు వేని . 


. మమ్ము. బాయుచింత మజచిపో. గలవని 


పరత పలక్‌ మంకియు నెటు(గ( జెఫుమ! 


ధరణిపతి. గొలిచినట్టులె 
తరతమములు లేక త దల్లుల నెల్లన్‌ 
బరిసేవింపగం6 దగు నని 


భరతుని కేం జెప్పినటు |పవచింప. దగున్‌. 
| ౧ | 


168: 


166 


- 168: 


1681 


168 


168: 


అయోధ్యాకాండము 
నిను గన్న కైక శతు, 
ఘ్నుని. గన్న సుమ్మిత నీవు గొలిచిన యక్రే 
నను. గన్న దేవి కౌస ' 
ల్యనుగూడం జూడుమంటి ననుము భరతుతోన్‌. . 


జనకుని |ఖియముం దీర్చంగ 

ననుపమ యువరాజ్యపదము నందిన స వా 

తని నుభయలోకసుఖముల 

నెనయింతు వటంచు మణీయు నేర్పడం జెపుమా 1” 


అని రాము(డు సెలవిచ్చుట 

విని సూతుడు శోకదుఃఖవిహ్వలు(డై యా 
తని సార్థక సందేశం 

క పవక. బియమంది వినయమున నిట్టనియెన్‌. 


“ దనవుదై నిర్భయుండనై, సాహసించి 
వినుచు నా విన్నపంబు మెప్పునకు గాక 
దేవ! భ క్రిచేతనె నివేదించినట్లు ' 

నీవు భావించి నన్ను మన్నింపవలయు. 


ఈవు నేన్నిట్లు విడనాడితేని రోమ! 

కాతరత( జిక్కి నీ వియోగంబుచేత6 

బుత్ర శోకా ర్హయుంబోలి పొగులుచున్న 

యా యయోధ్యకు నే నెట్టు లరుగ6 గలను? 


అపుడు రాముతోడ నలరు నా రథమును 
గన్నులారం గాంచి యున్న పజకు 
రామరహితమైన రథము నిప్పుడు గన్న. 
వగలు మిగిలి గుండె పగుల కున్నె? 


309 


1688 


1689 


1690 


1691 


1692 


1698 


310 


- నిర్వచన రామాయణము 


నేత తమువీడి కదన 
క్షూాతలమున( బడంగం గలంగు సైన్యమువలెనే 


సూతావళిష్టమగు రథ. 


మేతేర నయోధ్య పొగులదే దుఃఖా ర్లిన్‌? 


ఇవు డ'యో ధ్యనున్న యెల్ల వారలు గూడ. 


_. దమకు నీవు మివుల దవుల నున్న 


ఓ. అమ్మరొ రాము మాతులగ్భహాంబున డించితినందునా యస 
త్యమ్మగు( గానలోన; వీడ వాడీతి నాతని నందునా యని 


నెదుటనున్న య క్రై యెంచీ ధ్యానించుచు 
నన్నపానరహితు లగుదురు గద! 


వనికి నేగువేళం గనుగొంటి గద రామ 


.నిలుపవేని | పజల విలపనములు; 


నట్టిరథముతోడ వచ్చు న న్గన్నంత 
తం యేడుపులకు మెరయున్నె? 


1694 


1699 


1696 


ష్టమ్మగు; మాత కే మనగ జాలుదు నేం జని రామచం|ద [జన్‌ 
బొమ్మని యంటిగాని హయముల్‌ చనునే నినువీడి వీటికి౯? 1697. 


అటుగావున నో రాఘవ! 
యిట నినువిడి నే నయోధ్య కేగం గలనే? 
యటవికి నీతో నరుదెం 


చుటకున్‌ సెలవిచ్చి కరుణంజూడుము నన్నున్‌. 


ఇంత (ప్రార్థించు నను6 ద్యజియింతు వేని 
నీ రథముతోడ నిచటనే యీ క్షణంబె 
చిచ్చునంబడి మేను త్యజించువాండ |! 
రామః నినువీడి నే నెట్టు |బదుక( గలను? 


1698 


1699 


కస సస 


వని నీకు( పాలా 

లొనరింపంగ వచ్చు స్ప నుద్ధత్మోగమృగములన్‌ 
దునుముచు అ రథగతి; 

యనుమతి యిడవలయు వెంట నరుదెంచుటకున్‌, 


స కృపచే నీ యరదము 
నీకు గడపినట్టి సుఖము నేం గన గంటిన్‌; 
నాకింక వని నిను గొలువగం 


కేకులు నౌఖ్యంబు గల గంజేయుము కప్‌, 


అడవి నీ యండనుండ6గా నభిలషింతు; 
“రమ్ము సొతోడ ” నని వర మిమ్ము నాకు 
విపనవాసుని సన్ను సేవించునేని '' 
పరనుగతి నందం గలుగు నీ తురగములును. 


కానల నివసించుచు నీ 
యానతి శిరసా వహించి యర్చింతు నినున్‌; 


నే నా యయోధ్యనె కా 


దా నాకమునైన నొల్ల నధివసియింపన్‌, 


దురితాత్ముండగు నాతండు 


సురనాథుని రాజధాని( జొర లేన్మికియన్‌ 
జొరలజూాలనే న యో ధ్యా 
పురము న్నిను విడుతునేని. బుణ్యచరి!తా ! 


వనవాసవాసరంబులు 

చన నీ రథముననె మిమ్ము సంతోషముతో 
మన నగరమునకు6 గమ్మణ 

వెనుకొని పోవంగ నెంతొ వేడుక.నుంటిన్‌. 


311 


1700 


1701 


1702 


1708 


1704 


1705. 


312 


ఆ 


నిర్వచన రామాయణము 
వశమున బదునాలేండును 
౧ ౧ 


నిను గొలుచుచు నున్న. గడచు నిమిషంబులు గా 


నిను వీడిన నా కవియే 
కనుపట్టున్‌ శతగుణాధికంబుగ రామా! 


'సేవకవత్సల; రఘుకుల 
సేవకు(డను భ]క్తజనుండ స్థిరధర్ముండనై 


నా విభునందను నిన్నున్‌ 


'సివింపగ6 గోరు నను ద్యజింతువె రామా! 


అని మటీముణి బహువిధముల 


దను దీనత వే,డుచున్న దశరథస చివున్‌ 
గను6గొని రఘుకులవర్యుం 
డనుకంపాకలితహృదయు(డై యిట్లనియెన్‌. 


' భ ర్హ్భవత్సల ! నాయందు బరమభక్తి 
నున్నవా(ండని నిను మది. గన్నవా(డ; 
నిపు డయోధ్యకు నిన్నంపు హేతు వేమొ 
చెప్పుచున్నా(డ నది నీవె సేయవలయు. 


పన్న తలి కిక ని న్నాగతుని. గాంచి 

ఇత లా 

నన్ను వనగతునిగ నమ్మ. గలదు; 

అపుడు నృపుండు ధర్మ మాచరించె నటంచు 
చింత విడిచి సంతసింప( గలదు. 


భరతు శాననమున( బరిపోషితం బగు 
పుత్ర రాజ్య విభవమును [(గహించి 
సవతితల్లి కైక సంతోషపడుటయే 
యస్మదీయ నిశ్చియాభిమతము. 


1706 


1707 


1708 


1709 


1710 


1711 


అయోధ్యాకాండము 
కావున నీ విక నాకున్‌ 
భూవిభునకు. |బియముసేయుపొంకు, రథముతో, 
బోవలయుం బురమునకున్‌ 
నా వారికి. దెలుపవలయు నా నుడులు దగన్‌.” 


' ధీరుండు రాముం డీ గతి 


సారెకు సారెకును సూతు సరళోక్తులచే 
నూజడిలంజేసి గుహునిం 
గారవమునః గని సహేతుకముగ నిటు లనెన్‌. 


న జనకునాజ్ఞ తపోవనా[శమములందు 


వాస మొనరించుకే నా కవశ్య మగుట 


జనులతో నిండియున్న యో వనపదమున 


శబరనాయక |! యం నిల్వ జనదు నాకు. 


భూమిపతికి భూమిజకున్‌ 
సౌమ్మితికి హితముగాంగ సంయమదిక్షూ 


1నో మ్మితమ! నుట్టిపాల నొస(గుము నాకున్‌ * 


| అనిన గృహు(డు పాల నప్పుడ తెప్పించి 


నృపకుమారవరున కిచ్చుటయును 
దానితోన జటలు దమ్మునకుం గట్టి 
జనవిభుండు తాను. జటిలు6€ డయ్యె. 


అజానుబాహులును మృగ 

రాజాధిక వి|కములును |భాతలు నగు నా. 
రాజనుతు లజినజటులై 

రాజిల్లిరి కాన మౌనిరాజుల యోజన్‌, 


313 


1712 


1718 


1714 


1715. 


1716 


nn 


314 


నిర్వచన రామాయణము 


సానుజు(డై రాము(డు వై 

పాన గల్పోకృముగా 
న|పస్థవతమును 

బూని యవుడు శబరవిభుని. బొడంగని యనియెన్‌, 


“ శ్భరనాయక | యెంతొకష్టము వహించి 
యాత్మరాజ్యంబు రక్షింప నగును. గాన 
సైన్య కోశ దుర్గంబుల జనపదముల 
న్మపమత్తుండ వగుచు( గాపాడు మావు. 


అనుచు .నిక్షాకు వంశనందను(డు రాము. 
డా గుహుని వీడుకొల్చి యవ్య|గమతిని 
సీతతో లక్ష్మణునితోడ శ్మీఘగతిని( 
జేరుకొనియె భా గిరథధీతీరమునకు. 


ఒడయ(ండు రాముడు దరి గల 

పడవం గని జడధివంక (౬ బరిపరిగతులన్‌ 
వడివడిం జను గంగానది 
గడవన్‌ లక్ష్మణునివంక€ గని యిట్టనయెన్‌. 


“నరవరేణ్య | లక్ష్మణా ! తీరమందున్న 
పడవ గదలకుండ6 బట్టి నిలిపి. 
మృదుల హృదయ సత మెల్లన నెక్యుంగ 


నివు గూడ నోడ నెక్కవలయుల 


అనినంత ఇం మతా 

తనయుండు కుళాగబుద్ధి తనయ గజ వా 
సనముం ౦ దప్పక తీర్చంగ 

ననంతరము రాముతోడ నధిరోహించెన్‌. 


1718 


1719 


1720 


1721 


1722 


1728 


రు 


అయో ధ్యాకాండము 


క్మావిభుండు. రాము( డప్పుడు 
భూవిబుధక్మ్యుతియార్హ మును దివ్యమునౌ 
నావారోపహాణమంత మ 


యావహా విధిజపముచెసె నాత్మహితమతి౯, 


సీతారామ సుమి|తా 

సూతు లెలమి నాచమించి |శుతిహొతసరణి౯ 
జేతములు పొంగ గంగా 

మాతకు, (బణమిల్లి రవుడు మూనితభక్తి ౯, 


అంత రామచం[దు నానతి గుహుండును 
నావ నడవు. డనియె సేవకులను 
సపరివారు గుహుని సచివు సుముంతుని 
వీడుకొలిపి రామవిభుంయ వెడలె, 


నేరు పోకువు గల కర్త ఛారు లపుడు 
తరణి. బదిలంబుగా 'నరితములం దోయ 
నది యగాధనదీసలిలాంతరముల 
జీల్చి చిమ్ముచు(.బయనించె శీ ఘగతిని, 


పావనజలముల నీగతి ' 
నావ నడచుచుండ భక్తి నమితాంజలియె 
దేవియగు సిత గంగా 


దేవిం గని యిట్లు |[పస్తుతింపం దొడంగ౯. 


 ధీమంతు(డును సార్వభౌము(డౌ "దశరథ 


భూపతి కితల డ్యగపుత్రుం డమ్మ |! 
లో ॥ 
అనురూపవర్త ను€ డార్యు(డౌ స్‌ నులు 


|కాసూతి కీతండు |భాత యమ్మ! 


315 
1724 
1725 


1726 


1727 


1728 


316 నిర్వచన రామాయణము 


జనకరాజర్షికి ననుంగునంధననైన 
యి 
నాకు నీత(డు |పాణనాథు( డమ్మ ! 
తం| డియాజ్ఞను దీర్చ దమ్ముతో నాతోడ 
నడవి కీతం డేగనయ్యె నమ్మ! 


గ్‌, పదియు నాల్లేండ్లు వనినుండి _పతిన దీర్చి 
రాము డీతండు సుమనోభిరాము. డగుచు 
మరల మాతోడ నిటక్షు సేమముగ వచ్చి 
దేవి! నిను గొల్వ నాళీర్వదింపు మమ్మ! 1720 


అ. సర్వకామి తార్గ సంపన్నురాలనై 
యేను మరల నగరి కేగునపుడు 
సుభగవైన నిన్ను విభునితో దర్శించి 
కూర్చి పేర్మిమోణి( గొల్లు నమ్మ ! 1780 
డ్‌. 'భువన్మతయి (దిపథంబుల. 
(బవహించుచు. గాంతు వీవు (బహ్మపదీంబున్‌ 
భువి సాగరసతివై మా 
కవలోకనభాగ్య మొసంగె దమ్మ భవాని | శ్రి! 
ఉ. సేమ మెలర్పంగొా మనుజసింహు(డు రాముడు పా ప్రకాముగకై 
ధామముంజేరి భూభరము. దాల్చినయంతనె .భూనురాళికి౯ . 
గామిత గోనవ్నాస ధన కాంచన రత్నచయాన్నదానముల్‌ 
మే మొనరింతు మమ! యెలమిం బరమేశ్వరి! నీకు (బీతిగన్‌ 1782 


ఆ. మరలనే నయోధ్య కరుదెంచినంతనే 
పరమభ క్రిభావభరిత నగుచు 
మద్యఘటసహస మాంసాన్నములతోడ 
దేవి! నికు |మొక్కుదీర్తు నమ్మ! *. 178 


అయో ధ్యాకాండము 
నాతోడ | భాతతోడన్‌ 
బూతచరి[తుండు రామమూ ర్తి మరల దా 
నేతంచు. గా క యోధ్యకు. 
మాతా! నీ కరుణ (వతసమా ప్రి. గుశలియె .* 


. అనఘచరిత సుదక్షిణ 
' జనకజ సద్భ క్తి నిట్లు జాహ్నవి గంగన్‌ 


వినుతించుచుండ( దరణియు, 


జని 'దక్షిణతీరమునను జయ్యనం జేరెన్‌. 


- తీరమున నోడ దిగి రఘు 


వీరుడు పురుషో త్రముండు విజితవిమతు(డౌ 
శ్రీరాముడు లక్ష్మణుతో 
ఛారుణిసుత సితతోడ దారిం జనుచున్‌. - * 


“ అనుజూ | లక్ష్మణ! నీ విక, 
జనపదముల ఇనులులేని చక్కటులందున్‌ 
ఘనరక్షణ సేయవలయు 

వనపదముల రక్షణంబు వలయుం గాదే! 


చను మొవు ముందు లక్ష్మణ! 

జనకజ' నీ వెనుకవచ్చు జ్మాగత్త మెయిన్‌ 
నిను సీతను గాపొడుచు. 

వెనుకనె నే వచ్చుచుందు 'విల్లమ్ములతో౯. 


నరవర! మన మొండొరులము 
పరిరక్షణసేసికొనుట భావ్యంబగు, నె 


. త్తెజ/గున, నాపద లొదవని ' 
కరణిం జనుటొప్పు వెనుక( గలంగుటకం కె౯, 


317 


1784 


ణ్‌, 


1786 


1787 


1788 


1789 


318 


నిర్వచన రామాయణము 


జనులనందడి లేక సస్యములు( దో౭ట 
లుపవనులు లేక విషమమౌ విపినమునకు 
నిత వేడుక పడుచు వచ్చి నది గాన 


నిపుడు వనవాసకష్టంబు నెలుగ( గలదు. 9 


అన్న యన్నమాట విన్న లక్ష్మణు౬ డంత 


_న్మగగామి యగుచు నరుగుచుండ 


4, ఆకలిగొన్న దాశరథు లప్పుడు దుప్పిని నల్లదుప్పీతో 
నేకలముం గురంగమును నేడ్తెర నేసి తదియ మాంసమున్‌ 


నతనివెనుక సీత యా వెన్మ రాము డ 
య్యడవితోన నడువ. దోడంగి రవుడు. 


గంగదా(టి యవలిగట్టున BA రాము, 
డరుగుదుండ" సూతు( jp రి గనుచు 
దవ్వుచనిన. ప్రభుని, దా నింక6 గన లేక 
కనుల నీరునించె ననట. జిక్కి. 


సురవరనిభు(డు మపోత్ము(డు 


వరదుడు శ్రీరాము( డట్టు వరుసగ. జని నుం 


దరసస్యమాలినియు సు 
స్టిరవిభవయు నైన వత్ససీమం జేరె౯. 


1740 


141 


1742 


1748 


జేకొనితెచ్చి వండికొని సీతయు దాము భుజించి యేగుచు౯' 
జీ(కటి గాకమున్నె యొకచెట్టు కడ న్వసియించి ర వ్వని౯, 1744 


లలి-ప సర్హమ్లు 
జనరంజను6 డభిరాముం. 


డనఘుండగు రామచందు( డచ్చట సాయం. 


తనసంధ్యవార్చి లక్ష్మణు( 
గని యిట్టనె వ రమానగతచింతను(డై. 


1745 


అయోధ్యాకాండము 
“ దేశసీమ దాటితిమి మన మిప్పుడు 
చనె సుమం్యతు€ డిచట మనల విడిచి 
మన |పవాసగమనమున కిదే తొలిరేయి 
యనుచు దలంచి చింత గనకు మనుజ! 


ఏమురక యిదే ముదలుగ 
యామినుల౯ సీత నిదుర నందెడు వెళ౯ 
సీమము గనుచుండం దగు ' 


సౌమ్మితీ! మనము మిగుల 'జాగరితులమై. 


చీంకటిపడి కది; దొరకిన 

యాకులతో మనమె శయ్య లమరుచుకొని యె 
టో కడవుద మొ రాతిరి? 

య 


వేకువ యగుధాశ నంది విడిసి కుమూరా[ 


అని |పబోధించి సుఖశయనార్హు డైన 
(పభు(డు రామచం। దుండు నేలా ప వసించి 
యాదరంబుస లక్ష్మణు నపుడు. గాంచి 
హిత నయోచిత సూక్తుల నిట్టు అనియె, 


“ఇప్పడు నృపుండు దుఃఖవివులసంతప్పు.డై 
తళవళించుచుండు. గలంత నిదుర 
నభిమతార్థ సిద్ధినందిన కైకేయి 

చి త్రమందు సంతసించుచుండు. 


తాతయింటినుండి తన యుండు భరతుండు 
తిరిగిరాయగం జూచి తెగువ. జేసి 


రాజ్యలోభ వశత రాణీ _కెక నృపాల 


తిలకు |పాణములను దీయదుగద |! 


౩319 


1/40 


1747 


1748 


1749 


1750 


1701 


320 


నిర్వచన రామాయణము 
దిక్కుమాలి జరత( జిక్కి నెమ్మది దక్కి 
నన్నుంగూడ విడుచుకొ న్న తండి 
'కామవశత. గైక కైవసమై పోయి. 
చివర కింక నేమి చేయ గలడు? 


ఇంతటి కాంతావ్యసనము 
నింతటి మతివికృతి ముట్టి నృపు నిటు సేయన్‌ 


జింతింతు6 గామబలమే 


'యెంతయు ధర్మార్థములను నెక్కు డటంచున్‌. 


ఆ+డుదానిమాట లాలించి యెట్టి య 
జ్ఞానియును విఢేయు6డైన సుతుని 
వెనుక ముందు€ గనక విడుచునే లక్షణా! 


అయ్య నన్ను వీడనాడినట్లు 


'కెకసుతుండు భరతుండే 

యేకైక మహామహీతలేశ్వరు(డై సు 
శ్రీకంబగు నీ కోసల. 

జేకొని సతితోడ సుఖము. జెందునె యింకన్‌ ? 


తండి వృడ్తు డగుచు. దల డిలుచునుండ 
థి నో రో 

నే నరణ్యములకు నేగియుండ 

సకలరాజ్యమునకు సర్వాధికారియై 

యెదురులేక భరతు డేల౭ గలడు. 


ఎవ్వడు ధర్మార్థంబుల 

దవ్వులకుం[దోసి కామదాసుం, డగునో 
యవ్వాండు దశరథునివ లె 

నెవ్వగలం జిక్కి ,సుక్కి నెగులుచు నుండున్‌. 


1792 


1758 


1794 


1 


1790 


1707 


అయోధ్యాకాండము 321 


. , నెపమిడి పతిం జంపుటకున్‌ 
విపీనంబుల కిట్టు నన్ను వెడలించుటకున్‌ 
నృపు భరతు. జేయుటుకు( బా 
పపుం గైకమ్మ మనయింట( బడినది సౌమ్యా! 1706 


సౌభాగ్యమదాన్వితయై 

యే భయమున్‌ లేక కైక యింక సుమి తన్‌ 

|బాభవయుత( గౌనల్యన్‌ 

క్షోభింపంగం జేయదే యసూయ న్నాకై. 1759 


* . “పావనచరిత సుమి[తా 

దేవికి నాకారణమున దీనత గలుగం 

'గావలదు రేపకడనే 

పోవందగు నీవు మరలి పురమున కనుజా! . 1760 


వని కిక సీతతోడం జఇనువాండ నొకండనె నీవు వీటికిన్‌ 

. జని యసహాయ నా జనని సన్నిధినుండి'దురాత్మ కైక పీ 
డనమున( జిక్కి |నుక్కి వనటం గనకుండ6గ6 జూచుకి”ంచు నా 
మెను భరతుండుగూడ్‌ నెలమిం గనంజేయుము ప్రాజ్ఞ డాత(డున్‌. 


వెనుకటి భవమున నెందు 

జననుల బిడ్డలను బాప జాలీనదో మా. 

జనని యిపు డిట్టి దుఃఖము 

లనుభవముం గాంచవలసె నక్కట యనుజా | L762 
ఎన్నొ కష్టాలుపడిపడి నన్ను. గాంచి 

యె త్తిపెంచిన నా జనయ్యితి నిట్లు, 
 ఫలసమయమందు దుఃఖాలపాలు చేసి 

యేగుచున్నా(డ విడిచి నాదేటి (బదుకు? 1763 

విర్వ రా_11 21 


" నిర్వచన రామాయణము 


తుది యెటుంగ నట్టి దుఃఖంబు గూర్చితి 
జనని కోసలాత్మజాత కను 
a) 


గనక యుండు (గాక ! యసుజ! యింక, 


1764 


చ, వనముల కేగంగావలసివచ్చె ననుజ్ఞ రయొసంగు మంచు నా. 


జననినిలగోరుచో ననుజ! శారిక శ|తుపదంబులం జుథటు 


క్కన( గణుమంచు( జిల్కగని యాడుట వింటివిగాదె యమ్మపైం . 


బినిచిన పిట్టకూర్శి కనిపెంచిన నా యెడం గా 


Ae 


శోకవివశ యభాగిని యేకపు[త 

యైన నా తల్లి కౌసల్య కాశదీజ 

నన్ను( గని] పెంచిన 'పయోజనమ్ము లేక 
యుపకరింపని కొడుకనై యుంటి నోయి ! 


మందభాగ్యురాలు మాతల్లి కౌసల్య 
నేను వీడనాడి కాన కేగ 

సతత దుఃఖ శోక సాగర పతితయై 
పల్లటిల్లకున్నైె పనవి పనవి? 


[కోధమున న్‌ నొక్కండనె యరి 

యోధుల బరిమార్చి నే నయోధ్య యొకళకు కా 
దా ధరణివలయ మంతయు 

సాధింపనె? బలమున కిది సమయ మంటోయీ | 


పరలోకమున కధర్మా 


చరణమునకు భయము, జెంది సౌమితీ! రా 
జ్యరమాభిషేక కార్యము 


త్ర ర నిపుడు ధర్మవిహితాత్ము(డనై- * 


నవచ్చెనే ౧ 1769 


L766 


1707 


1706 


1769. 


అయోధ్యాకొాండము 
అని యిటు పరిపరివిధముల 
వినిపించుచు జాలిగదుర విజనవనమునం 
దనఘు(డు రాఘవుండా నిని( 


'బనవీ పనవి యూరకుండె బాష్పవదను(డై, 


వేగ మెడలి యున్న సాగరునింబోలి 

యర్ను.  లెడలియున్న యనలు€ బోలి 

పనఫీ యూరకున్న (పభు రాము గని లక్ష్మ 
ఖణుండు సాంత్వనో క్రి క్రి నుడీవె నిట్లు. 


మేటిమగల కెల్ల మన్నవైెయున్న యో 
యన్న! నిన్ను వీడీ యున్నకతన 

ని యయోధ్య యివుడు నిస్తేజమైయుండు 
రాజు లకయున్న ర్యాతిం బోలి, 


పురుషో త్రమునకు నీ కిది 
తం్రియే శోకింప? నట్టు తల్ల శక పడుచున్‌ 
ధరణిజను నన్ను! సూడన్‌ 


బరి తప్రుల జేయ చగునె ప్రొజ్ఞుండ వయ్యు౯. 


జలమువాసి మత్స్యములు ముపహుూ ర్తంబైన 
నేలమిాంద 1బదుక( జాలన ట్టు 
నిన్ను విడిచి (బతుకనేరము సీతయు 


నేను నెందు నొక్కనిముస మై మెన. 


ఉండం గాని తమ్ముని గాని తల్లి ( గాని 
కొంచ గోరను; గోర న్వర్గంబునై స 


నన్ను బొమ్మస్న సిటనె |పాణముల విడుతు 
నరిజనవిరామ |! రామ! లోకాభిరామ |” 


323 


1770 


[771 


1772 


1778 


1774 


1779 


324 


నిర్వచన రామాయణము 


చ, అని యిటు లక్ష్మణుండు సముదారసనుంచితసాంత్వనోక్తుల౯ 
వినుపం బరంతపుండు రఘువీరుఃడు రాముండు సమ్మతంబుగ౯ 
విని సుచిరవతంబు నడవిం బదునాలుగువత్సరంబులు౯ 
దన యనుజన్ముతోడనె యథావిధి దీర్చ దలంచె దీక్షతో౯, 177 


A, 


ర్‌ం 


అంతం జేరువనున్న వటాంతికమున. 
బతతల్పముల్‌ సౌమి|తి భృదపజుప 
ననఘులై న సీతారాము లచటి కేగి. 
నిశ్చలమనస్కు లై శయనించి రవుడు, 


నరవిరహిత మగు నా వని 


' స్టిరమతి రఘువంశకరులు జితవిమతులు దా 


శరథు లభయులై యుండిరి 
గిరిసానునివాసయుగళ కేసరుల వలె౯, 


54-వ . సర్దము 


సితారామసుమి తా 

సూతులు వటతలమునందు శుభకర మగు నా . 
రాతిరి నట్టులు గడపి (ప్ర 

భాతం బగుటయును లేచి పయనించి రొగి౯. 


గంగతోడ యమున గలయు పావనవత్స' 
గహనసీమనుండి కదలి వార 


లత్యపూర్వములును న త్యద్భుతంబుల 
జనపదాంతరమనముల(6 గనుచు.౬ జసిరిః 


_ సేమంబుగ నానావిధ 


భూమిజముల(6.గనుచు6 జనుచు( _బొద్దు మరల(€గ౫ా 
రాము6 డపుడు దన తమ్ముని 
సౌమితీం గాంచి సంతసమున నిటు లనె౯. 


177 


177 


177 


178 


178 


అయోధ్యాకాండము 
“తమ్ముడా! చూచితే పయాగమ్ము( జుట్టి 
యగ్ని దేవునికేతనమైన యట్టి = 
ధూమ మత్యున్నతంబయి తోంచునదిగొ | 
మునిపదము .చేరువనె యున్నదని తలంతు. 


గంగాయమునాతటిని 


సంగమతలమునకు మనము చనుదెంచితి ము 
తుంగ తరంగ పరస్పర 
సంగధ్వని వినగ వచ్చె సామిపష్యమున౯, 


అనుజా! యి వ్వని వనజీ. 

వనులు దునుము తరులె గానవచ్చు మొరడులై 
మునివర్యు( ణా భరద్యా 

జుని య్మాశమ తరుల పెంపు సొంపులు. గంకే |” 


' అని పథంబు' దెల్పుకొని యా సుధన్వులు 


గంగతోడ యమున; గలయుచోట 
మౌనిచందు నాాశమము( |బవేశించిరి 
వరుణదిశకు (6 (బొద్దు వాలు వేళ, 


అంత రామచం( దు డాశమ ఖగ మృగ 
గణము తన్ను. జూచి కలంగిపాటణి 

నల్ల నల్ల నేగి యా భరద్వాజ కు 

హర్షి సన్ని ధానమందు, జేరె, 


' భూరమణసుతులు సమబల 


వీరులు రాఘవులు సీతవెంబడి రాయగా 
దూరమునుండియె సముచిత 


గౌరవములతోడ నేగి కని ర మ్మౌని౯ 


325 


1782 


1783 


1784 


1789 


1786 


1787 


326 నిర్వచన రామాయణము 


చ, సురుచిరతేజు శిష్యగణశోభిళు సుువతు థ్యానచింతనా 
పరునిం దపస్వి దివ్యమతి భ్యదచర్శితు హుతాగ్నిహోతు న 
వ్వరమునిచంద్రు. జేరి రఘువర్యుండు సీతయు. దాను దమ్సు(డుః 
గరములుమోడ్చి (మొక్కి యధికంబగు భక్తినియుక్తి నిట్టనెన్‌. 


గు, “*మునినాథ |! రఘుకులాంబుధి సుధాకరు€ డైన 
దశరథరాజనందనుల మేము 

అం ద్మగజుండ రామాభిధానుండ నేను 
మత్సహోదరుండు లక్షణం డితండు 

కల్యాణి జనకభూకాంతాత్మజాత యీ 
యవనిజ సీత యర్ధాంగి నాకు 

నత్య| పతిజ్జుండౌ జనకునానతి నేను 
విపినవాస మొనర్స వెడలవలసె 


అ. సీతుయనఘచరిత నాతోడ నిటువచ్చె 
[భాత లక్ముణుండును బయలుదెజె | 
ననుచు రాము 6 డప్పు డార్యభరద్వాజ 
బుషికి నాత్మవృత్త మెటుకపజచి. 178: 
ర్‌, జనకాజ్ఞం దీర్పం దపో 
వనమునకుం బోయి యచట ,వన్యాశన ది. 
క్షను ధర్మవిధుల నెజపంగ! 
జనుచుంటిమి కు సంయమిచం[దా 1” 179 


చ. అన విని రామచం[దు. గని యా[శమపక్షికురంగళిష్య వే 
ష్టనమ౭డగు మౌనిచంద్రుండు వృషంబును నర్ష రృశిజలంబు( దెచ్చి య 
ర్చన మొనరించి ౫ స్వాగత మొసంగుచు నన్నరసాక్త వన్యభో. 
జనములుగూర్చి మో రిటనె సమ్మతి నుండు డటంచు! గోరినన్‌ 


అయో ధ్యాకాండము 327 
ఆ. అతిఢధిపూజ లంది యా రామచం। దు(డు 
ధరణిజాతతోడ( దమ్ముతోడ 
నట వసించియుండ నా భర న్వాజుండు 
పొతమితోకి. మటిల నిట్లు లనియె. 1792 
క. “నాకుం జిరకాలమునకుం = 
గాక్రుత్సృవ రేణ్య | నిన్నుం గన నయ నిటన్‌, 
నీ కానన పవాసము 
నాకర్ణించికి నకార ణాత్మక మనుచున్‌. 1798 
క. ఇది యుభయనదీశ్ష[తం 
బిది పుణ్యద మిది నివిక్ష మిది రమణీయం; 
బిది తాపనోచితం బగు 
పద మిందుండ6 దగ్గు రామభ్యద ! సుఖముగన్‌, 1794 
చ, అనజనరంజకుండయిన యా రఘురాముడు “ మౌనిచం|ద! యీ 
వనమున నున్న మమ్ము6 గనవచ్చుచునుందురు చెంత పౌరులున్‌ 
జనపదవాసు లయ్యది | పశాంతికి భంగముగాన మాకు ని 
జనకజకన్‌ సుఖార్హ మగు శాంతవనంబు మజొండు దెల్పనే |” 
గం సేమమునకు నిటు పలికిన 
రాముని శుభవచనములు భరద్వాజముని 
[గామణీ విని పరమార్థ 
[పామాణ్యంబై న వచనభంగి నిటు లనెన్‌, 1706 
ఉ. “నాయన! మౌనిమాసిత మనంతసు ఖాస్పదమున్‌ బవ్మితమున్‌ 
-|శ్రేయము బుక్షవానరనిషేవితమై తగి గంధమాదనం 
బో యన. జ్మితకూట మను నొక్క మహీధర మొప్పు యోగ్యమై 
యో యెడ నా సమిపముననే పధికోసుల దూరమందునే. 1797 


328 


నిర్వచన రామాయణము: 


ఏ నరుండు చితకూట మ 
హానగళశ్ళంగముల( గని కృ తార్థుం డగునో 
యా నరుడు పుణ్యక లరులనె 


యే నాడుం జేయు6 జేయ. డెన్న( డఘమ్ముల్‌. 


అ సానుమంతమున ళీ 
ర్లాసనలిల౯ మునీం[దు లబ్బశతంబు౯ 


జేసి తపము సశరీరా 


వాసంబుగ, జూటింగొనిరి స్వర్గపదంబు౯, 


ఏకాంతవాస మది యని 


'నీకు౯ సుఖ మొసంగు ననియు నే భావింతు౯ 


గాకున్న వన్మవతమును 
మా కడనే యుండి తీర్చుమా రఘురామా !” 


అని తెల్పి | పియాతిథులగు 
జనకసుతారాఘవులను సౌమితినిం బూ 
జన స|తియాదిక'ంబుల 

దనియించె౯ మునివగుండు ధర్మవిదుండై, 
వారా |పయాగసిమనె 

కూరిమితో మూటలాడుకొనుచుండంగాం. 
జేరుకొనె (పొద్దు పళ్చిమ 


వారీనిధిం (బసన్న యగుచు వచ్చె రజనియున్‌. 


సీతాతృతీయు (డగు రఘు 

సూళి' సుఖోచితుండు బడలి సుమహితశాంతో 
సీత మగు న త్రపోవని 

రాతిరి యంతయును సుఖకరంబుగ. గడపె౯ 


1708 


1799 


1800 


1801 


1802. 


1808. 


(క్‌ 


ee 


అయో ధ్యాకాండము 329 


అ విభావరి వేగినయంత లేచి 

ఫూరుషోత్తముం డగు రామభూమివిభు(డు 

వరతపస్తేజు(డగు భరద్వాజుం గాంచి 

యెలమి వెలయంగ వినతు(డై యిట్లు లనియె. 1804 


“నిత్యనత్యశీలః నీ సన్నిధిని సౌఖ్య 

కరముగాగ రాతి గడపినాము; 

నీ వచించినట్టి తావునకుం బోవ 

నింక మా కనుజ్ఞ నీయవలయు, 18U5 


అనిన మౌనిచం[దు( డా రాము గనుంగొని 

కమ్మదేనె పండ్లు కందములను 

గొల్ల లగుచు( జి తకూటంబునందుండు 

నది నివాసయోగ్య మగును మోకు. 1806 


కిన్నర పన్నగ కేళీవిలసితంబు 
_వివిధమహిరుహ వేష్షి తంబు 

కేకి కేకారవాకీర్ణ దిశాంతంబు 
మదక సమంచితంబు 

ఫల పుష్ప తరు లతోపవనాభిరామంబు 
(పవహదచలరురీపావనంబు 

కమ ఫల మరంద కంద సమృద్ధంబు 
సిద్ధయోగి మునిం|ద సేవితంబు 


వివిధ సాధుమృ గమృగ విహరణంబు 
నక్షిపర్యంబు మానసాహ్తాదకరము 

నైన చఇ_తకూటాఖ్యవి ఖ్యాతగిరిని 
వాస మొనరింప( బయనింపవచ్చు రామ! 1007 


330 


చ, అన విని నిర్దితారులగు నా రఘువీరులు సీతతోడ న 


నిర్వచన రామాయణము 


అచ్చటి గేరిరురులు నదులు 

నచ్చటి గిరిక ందరములు నచ్చటి గిరికూ 
టోచ్చయము నీతతో నీ 

వచ్చట విహరించువేళ నానంద మిడు౯. 


. కలకంరఠీ కోయష్టిక 


కలరవములతోడ పహరిణగజయూధముతో 
జెలు వెసగు6 చి తకూటా 


చల మా[శనుముగ వసింపం జను రఘురామా |” 


55్‌-వ సర్హము 


1808 


1809 


మ్మునికి నమస్కృతుల్‌ సలిపి మువ్వురునుం బయనంబుగాంగ న 
య్యనఘు.డు పేర్మి వారలకు న్వస యనం బొనరించి తండి నం 
దనులను బోలి వెిన్కొనుచు6 దా జని రామున కప్పు డిట్టనెన్‌, 


వ 


“ జనవరేణ్య ! మీరు జాహ్న వీయమునలు 
గలయు చోటి కరిగి గంగ వడినిం 
బడమటికిని దిరిగి పాటు కళిందజూ 
తీరముననె చనుండు తెరువుంబట్టి. 


అట్టు లరిగి యరిగి యట. బరిపాటిగా 
జనులు దాటు రేవుదనుక€ 'బోయి 
కొయ్యతెప్ప( గటుకొని మెల మెల నా 

| ల లు ౧ భం 
తరణివలన నదిని దాంలటవలయు, 
అ ద్దరిం జేరి యచట సిద్ధాభిగమము 
వివిధ తరు వెష్టితంబు సువిస్తృతంబు 
హరిత దళ రమ్యమైన శ్యామాఖ్యవటము, 


గొలువం దగు సీత శుభములు గోరి | మొక్కి, 


181] 


1812 


1818 


అయోధ్యాకాండము 


అలసె నేని సిత. యటం గొంతసేపాంగి 
యవల [గోశమ్మా త మరిగి నంత 
ఘనపలాశ బదరికా యమునావేణు 
కలిత నిలవనము(€ గాంచ6 గలరు. 


ఆ వనమునుండి చి తకూటా|దివటికు 


రమ్యమై మృదు వె దావరహీత మైన 
దారి సుగమమై యున్నది: దాని బట్టి 
See నే నట కేగియుంటి.* 


అనుచు( జతకూటమునకు మూార్షము, జెప్పి 
ముని వరేణ్యు( శంత ముదల ముదల 
రామచం[,దు6 డా భరద్వాజునకు (మొక్కి 
వెడలివతు మనుచు Se 


ముని యటు తమ క నిడి 
చనం అన గాంచి రామచం, దుం “డనుజా | 


' మనయెడ నీ భగవానుని 
యను[గహము గలుగుటన్‌ గృతార్థులము సుమి |” 


అనుచు మెచ్చుకొనుచు నినకులుల్‌ ధీరులై 
జనకజాత ముందు€ జనుచు నుండ 
న|పమత్తు లగుచు నా యమునానది 


. తీరముననె బయలుదేర. చనిరి. 


చని చని భూ రటు రేవున 
ఘనభంగతరంగ వేగగమనన్‌ యమునన్‌ 
గని దాని నుత్తరింపంగ 


మనమున; దలసోని మౌని నూరు దలంచచుణం 


331 


1814 


1815 


1816 


1817 


1818 


1819 


332. 


A. 


ద్‌, 


నిర్వచన రామాయణము 


స్వయముగా రాఘవులు దారుశకలములను 
నెండిన వెదుళ్ల వనినుండి యేరితెచ్చి 
చదునుగా గూర్చ యొక పెద్ద సంతరణిగ 
వట్టి వేళ్ళతో బిగియించి కట్టి రపుడు. 


వీరుడు లక్ముణు( డప్పుడు 
నేరేడు కొమ్మలను దెచ్చి నిలిపి తరణి పె 


“ _ నేరువున, బ్బ తీగల 


¢ ళ్‌ 


0x 


ఉం గో ఇగ 
4 


గూరిచె. బీఠంబు సీత గూర్చు ండుటకె. . 


అపుడు దశరథేశు నాత్మజు( డగు రాము 


డాదిలక్షి (బోలి యలరుచుండి 
సిగ్గుపడుచునున్న సీతను (బియురాలి 
రూరుచుండ బెట్టె కోలమందు. 


పిమ్మట జానకి కౌళే 

, యమ్ములు సొమ్ములును స. మందుంచి స్వకీ 
యమ్ములగు పరక రమ్ముల 

నమ్ముల న య్యంతికమున నాతండు చేర్చె౯. 


అపుడు వి[కమాథ్యు లగు రామలక్ష్మణుల్‌ 
. తాము(గూడ నెక్కి తరణి నడుప 


నుడుప మేటినడుమ నడతెంచుటం గాంచి 
సిత పార్థనంబు చేసె నిట్లు, 


1520 


1821 


1822 


1823 


1824 


పస్తుతు లాచరింతు పరపారము( జేర్చుము న. బావనీ | 


న యెలర్ప మద్విభుండు సత్యముదీర్చి యయోధ్యం గాలిడ౯ 


మ 


pet +) 


వ మమ్మ! యప్పుడె సవత్సములై న సహసధేనుల౯ 
ధ్యుపపూర్ణ శతస ంఖ్యఘటంబుల నిన్ను గొల్బెదళ. 


అయోధ్యాకాండము ' 333 
ర్‌ం వరవర్ణి ని యగు జానకి 
కరములు ముకుళించి యట్లు కాళింది నది౯ 
స్థిరమతి వేడుచు నుండగ. 
దరణి యు జేరుకొనె నంత దక్షిణతటము౯., 1826 


ర్‌, వీతయు రాముడు లక్ష్మణు( 
డా తీరమునందు డిగ్గి య వ్యని€ జనుచు౯ 
శీతలము హరిత్పర్ల 
స్పీతమునగు శ్యామవటము( జేరిరి భకి ౯ 1827 


చ, క్షితిసుత య మృహావటము( జేరి నమస్కృృతింజేసి “యో వన 
స్పతివర! నా విభుండు కృతన్యద్వతు( డయ్యెడుంగాక యత్రలౌ 
స్తుతమతి కోసలాళ్మజను శుద్ధచర్శిత సుమిత్ర నే శుభ 
స్థితి దరిసింతు౮గాక కృప నకును మా కటువంటి భాగ్యము౯.” 


చ, అని యిటు లర్థి వేండుచు స సత [(బదక్షిణించు న 
వ్వినయనిధిన్‌ మనః పియను విశుతశుద్దచరి|త నిత గ 
న్లొని రఘురాము. eet పురుషకుంజర లక్ష్మణ ! నీవు. ముందుగా, 
జనదగు శస్త్రథారినయి జానకివెంబడి నేను వచ్చెదన్‌, 1623 


క. ఏ సుమధురఫల మైనను 

నే సుందర కుసుమమైన నీక్షంచి ధరి 

శ్రీసుత గాంక్షించినచో, 

గోసి యొస,గుచుండు మామెకున్‌ ముద మొదవన్‌.” 1880 

క, అని రాముడు చెప్పిన |కియ 

జనుచుండిన దశరథాత్మజన్ముల నడుమన్‌ 

జనకతనయ గనుప'ైెన్‌ 

ఘనగజయుగమధ్య రమ్యగజవధువు గతిన్‌. 1881 


334 


నిర ఏచన రామాయణము 


తా నెన్నండు మును గానని 

కానన కుసుమతరు వల్లి కాగుల్మాఖ్యల్‌ 

జూనకి' రాముని నడుగంగ 

వాని పువుల దెచ్చి మజ€ది వదినె కొనంగు౯. 19882 
పలువన్నె లిసుకతిన్నెల' 

జల వేణులు మెఅయ హంస సారస రుతముల్‌ 


సెలంగ |బవపాించు యమునన్‌ 
దిలకించుచు సీత |పియకుతి౯ జనుచుండె౯. 1888 


అన్నదమ్ములై న “యా రామలక్ష్మణు 
లడవి | గోశమా(త మట్టు లరిగి 
వివిధ వర ,మృగనుల వేటాడి పచనించి 


చేరి సీతతో భుజించి రిపుడు. 184 


ఉం దినత యెన్నడుం గనని ధీరు లుదారులు రామలక్ష్మణుల్‌ 
జానక్రియు0 బ్రపంగ గజ సంకరితంబు మయూరకూబిత 
ధ్వానమునైన య వ్వనపదంబున లీల( జరించి తృపిమై. 
నా నదియొడ్డునన్‌ సమతలాశయులై శయనించి ఠ న్నిసిన్‌.1885 


56-వ సర్గము 


ఉ. ఆ రఘురాము( డంత నట యామిని వేగంగ మేలుకాంచి కన్‌ 
గూరుకుజెందు లక్ముణు6 గనుంగొని * తమ్ముండ | కాననంబునన్‌ . 
జారువిహాంగరావము వినంబడుచుండెను లెమ్ము; పై పెనము౦ 
దీరుప వేళయయ్యె శయనించుటకున్‌ దజి గాదు నావు 1886 “ 


అలయిక యు బద్దకంబును నపనయించి 

లత్ష్ముణుం డల్లనల్ల మేల్కాంచుటయును 

యమునయందు “మువ్వురును గాల్యముల( దీర్చి 

తరలి .రా చ్మితకూటపథంబు, బట్టి. 1837 


అయోధ్యాకాండము 
అనుజునితో రాఘవుం డటు 
చనుచు౯ జానకిని గాంచి “ జలజ"క్షీ! యా 
మని విరియంబూచి మోదుగు 
లన౭శిఖావళుల మెజయున ట్లుండె. జుమో | 
ఫుల్ల కుసుమ లలితంబులు 
పల్లవ కలితములు పక్యఫల వినతము లి 
భల్లాతక ముల దరిరా 
నొల్తదు [పజ గాన శాంతి నుందమె యిందు౯.” 
అనుచు లత్ష్మణు( గని రాము డనియె నప్పు 
“డనుజ! యాఢకతుల్యంబు లగుచు | వేలు 
తేనెటీగలు గూర్చిన తేనెపెరలు 
క నంబడుచునుండె చెట్టు చెట్టునను గంకు, 


- తెరతెరలై రాలిన [కొ . 


వ్విరిపజపుల న విపీనమ్మున సు 
స్వర మెత్తు వానకోయిల 
కురుగతము నెమ్మి గూర్చు చున్నది వింటు! 


సమద గజయూధగమనశబ్దములతోడ 
విహగ కలకలాలాపముల్‌ వినయ వచ్చె; 
గగ నచుంబితోత్తుంగశ గ్రంగములతోడ 
నదిగొ ! కనవచ్చె, జితకూటాది వత్స! 


సమభూతలరమ్యంబును 

సుమధుర ఫలపుష్పభూజ శోభితమును బు 
ణ్యమునైన చి తకూటో 

త్రమనని సుఖముగ వసింపందగు మన కనుజా |” 


335 


1888 


1839 


1540. 


1841 


1544 


1848 


336 


అ, 


నిర్వచన రామాయణము 


. అనుచు ముచ్చటించుకొనుచు రాఘవులు భూ 


జాతతోడ( బాదచారు లగుచు 

నరిగి యరిగి రమ్యమై మనోహరమైన 

చ్మితకూటనగము.6 జేరుకొనిరి. 1844 
సుందరమై లతాతరువిశోభితమై మధుతోయపూర్లమై 
కందఫల|పవృద్ధమయి కాంత శకుంతతరు పకీర్ణమై 

కందర శైల సాను కటకస్థ మహాముని సేవ్య మౌచు మి 
న్నందెడు నా నగంబు గొనియాడిీరి కన్లొని రామలక్ష్మణుల్‌. 


ఆగు నిది మన కాాశమముగ, 

దగు నిది యని చెప్పకొనుచు ధరణిజతో నా 

ముగురు, జనిరి వాల్మికిముని _ 

భగవానుని యాశమంబుపజ్జను భక్తి న్‌, 1846 


వార లట్టు లేగి వాల్మీకి దర్శించి 

[పాంజలించి వినతి. |బణతిసేయ 

స్వాగతంబు' దెలిపి' సద్ధర్మమతి మౌని 

యతిథిపూజ వారి నాదరించె. 1847 


అపుడు రామచం।దు' డన్వయ నామ గో 

తములతోడ( గూడ దమ చరిత 

తగిన రీతి. దెలిపి ధన్యవాదములతో 

వినయ మెనయ మౌని వీడుకొనియె. 1848" 


రామచం[దు( డంత నౌమి్మితి గన్లొని ' 


సౌమ్యములు దృఢ[షశనము లగు 


దారువులను దెచ్చి తగు పర్ణ శాల( గా 
వింపు మిచట' మనము విడియుకొలఅకు. 1849 


అయో ధ్యాకాండము 


అన్న హతము [త నా నా లక్ష్మణుం డేగి 
యర్హ పరికరముల నరసి తెచ్చి 
రమ్యమును దృ్యథావరజశోభితం బగు 
ఉల అ ! డు శ శ 
పర్గశాల( గూర్చు ల మెచ్చి 


“అనుజ! యాయురరుతె నగ్భహాస్లులు 
థి కా థి 


"వాసుశాంతి సేయవలయు+ గాన 
wld 


మనను. విధిగ నేణమాంసంబుతో గృహ 


_దేవకార్ననంబు దీర్చనలయు. 


వేయడు శుభదినంబు నీ వేగి వేగంబ 
యిటకు(౬ దెముు సల మయుిుజీి. గొటి 

ఊఉ oc. 6౬ లు 
శాస్తదృష్టి మనము చదియింప. దగు€ గదా 


' ధర్మవిధిని మదిని దలంపు మనుజ ! 


అన సుమి తసూతి హరిణంబు( గొనితేర 
సంతసించి రామచం[దు( డవుడు 
క ప సమయంబు ్గ 


అ |పతాపశాలి యగు కాం డంత 
నా మృగంబుగో సి యగ్నెశిఖల 


న|స మిగురు దాక నంతలో బచనించి 


యన్న రాముయగాంచి యనియె నిటు. 
| Cc. 


ఈ కృృప్త్టమృ గాంగంబులు 


సాకల్యము గాగ బచనసంస్క్భతి గని యా 
లోకింప నయ; మునువలె, 


జేకొని గృహదేవతల యజింపం దగు pm 
వర్న రాం 22 


337 


1850 


1852 


1858 


1894 


1859 


338 


లి 


నిర్వచన రామాయణము 


ని వన్ని(ట6 గుశలుండవు 
దేవసమానుండవు ధర్మదిక్షూమతి వై 
సేవింపం దగు నవగృహ 

'దేవతలన్‌ మంతజపవిధిన్‌ రఘురామా ! 


జపవిశారదుండు సద్ధుణుండగు రాము 
డపుడు స్నానవిధుల నాచరించి 


వాస్తు శాంతి మంత వర్గంబుతో€ దిర్చె 


నర్వకర్మములను నం[గహముగ. 


దాశరథి యట్లు గృహదేవతల యజించి 


భవ్యతమతేజు( డానందభరితు(€ డగుచు 
జానకీదేవితోడ లక్ష్మణునితోడ 


నవకుటీర|పదేశంబు నవధరించె, 


వెశ్వదేవ రౌ|ద వెషవబలులచే 

యోనా ఉం గా 

శాస్త్రరీతి వాస్తుశాంతి( గూర్చి 

మంగళ పదములు మం్యతముల్‌ 'జపియించి 
రాము€ డపు డవాప్తకాము( డగుచు. 
మహిపసూను( డంత మాల్యవతికి నేగి 
శాస్త్రసరణి మరల స్నానమాడి 


పాపనాశకమ్ము పరమో త్తమంబు నౌ 
భూతబలిని దీర్చి పూతు( డయ్యె. 


అంత రామచం[దు( డాశమోచితములౌో 


' వివిధబలివిధానవేదికలును 


నగ్నివహోతగ్భృహము లాయతనంబులు 
నేరుపజచె నా కుటీరమందు. 


1856 


1857 


1858 


1459 


1860 


1501 


అయో ధ్యాకాండము 339 


మ, ఫలమూలంబులతో సుమావళులతో, బక్వామిషాన్న ఆబుతో 


జలసేకంబులతో సమిత్కుశలతో సన్మంతపాఠాళితో , 
స్థలశాంతివద భూతసత్కృృతులు శాస్త్రపక్రియన్‌ దీర్చి ని = 
శ్చలులై. చేరిరి పర్ణశాలను ధరాసంజాతతో రాఘవ్పల్‌.. 1862 
తరుపర్గ్ల చృదము మనో 
హరము నివాతంబు యోగ్యమగు పర్జకుటిన్‌ 


సురలు సుధర్మాఖ్యసభను జొచ్చిన భంగిన్‌. 1868 
నానాఖగమృగవిహృతము . 

నానాచ్మిత సుమగుచ్చ నగశోభితము౯ 

నానాజఎతుధ్వనితము ల 
నైన వనంబందు నుండి రన్నయతాత్ముల్‌. 1864 


కలవిహంగను మృగకుల కలితమైన 

విమలమాల్యవతీ సుతీర్థమును గనుచు ' 

నతిమనోహర చిశకూట్యాదినుండి 

పురవిరవాదు8ఃఖ మపుడు దాశరథి మణచె. 1865 


57-వ సర్దము 


గుహంండు సుమంతునితో శృంగబేరమును చేరుట 


(పభకుమారు, డట్టు ఇా గిరథిని దాంటి 
దక్షిణంపుదరిెని దరలుచుండ 
గుహుడు వగచి రాముగుణముల౪' బొగడుచు, 


జనియె సుముం్యతుతోడ స్వపురమునకు. 1800 


840 


నిర్వచన రామాయణము 
అంత నొకనా(డు గుహుచారు లరుగుదెంచి 
దాశరథు లట్లు చని భరద్వాజు. గొలిచి 
చితకూటంబు జేరి వసించుదా(క 
వినిచిరి సుముంతునకు సర్వనృ త్రములను. 


'సుమంతుండు తిరిగి యయోధ్య కేగుట. 
గుహుని వీడుకొల్పు. గొని సుమం[తుం డంత 
వాయవరముల'. బూన్ని యరదమునకు 


రాకొమరుల విరహ శోకార్తిం జిక్కి దీ 


నాస్ఫ్యుడ యయోధ్య కరుగ( దొడంగె. 


వలచు వనములు సరసులు వాపొనులును 
నూళ్లుం బురములు6 [గమముగా నుత్తరించి 
యతండు మూండవనా.టి సాయాహ్నమునకు' 
జెలు వెడలియున్న నగరంబు( జేరుకొనియె. 


పాడువడినయట్లు (పజల సందడి లేక 
యొల్ల (బోవు న యయోధ్య( గాంచి 
యా 'నుమం,తు( డప్పు డతితరదుఃఖా ర్తి de 
జిక్కి యిట్లు చింతసేయ( దొడ6గె. 


“ రామవిరహదుఃఖాగ్నిన్‌ 
సామజతురగములతోడ జనగణములతో 
సామంతులతో నీ వురి 
భూమోశునితోడ గాలిపో లేదు గదా 


అనుచు వగచి మాతు డశ్వంబుల నదల్చి 
వేగ. పురముఖమున నేగుచుండ . 
“రాముడేడి యనుచు (బజలెల్హ గుంపులై 


పోయి యతని( జుట్టుముట్టికొనిరి. 


1867 


1868 


1869 


1870 


1871 


1872 


అయో ధ్యాకాండము 


అప్పు డా సుమంతు. డా పొరులం గాంచి 
“ విశ్వపూజ్యు ధర్మవిదుని రామ 

విభుని గంగదరిని విడిచి యాతనిసెల 
వంది వచ్చినాండ *” నని వచింప. 


సీతారాఘవు లటు గం 

గాతటినిన్‌ దాంటి పోయినా రనువా రన్‌ 
సూతువలన విని యా (పజ 

కాట్‌ తండీ | రామ!” యనుచు నడలిరి పెలుచన్‌, 


యజ్ఞ దాన వివాహ సభాంతరముల 
కాఢ్యుం డైవచ్చు ధార్మికుం డై డెనరాము 
మనము దర్శింప గలమె [కమ్మజి నటంచుం. 
[బజలు విలపింప( దొడంగిరి (బదుకు రోసి, 


మన యిష్టము మన సుఖమున్‌ 

మన శుభమున్‌ మన హితంబు మది౬.గని మనలన్‌ 
జనకునివలె. |బోచెడి య 

య్యనఘుని విడనాడి |బదుక నగునే మనకున్‌,” 


' అను జన పరిదేవనముల 


ఘన సాధాంగణ గవాక్ష గత పురనారీ 
జన రోదనముల సూతుడు 
వినుచున్‌ మన మెశ్రియ రాజవీథిం జనియెన్‌. 


జనులదుుఖములను గనలేక వినలేక 
శిరము వంచి సూతు( డరిగి యరిగి 
రాజగృహము( జేరి రథ మాయి డిగి కక్ష్య 


లెల్లదాంటి లోని కేగుచుండ. 


341] 


1878 


1874 


1875 


1876 


1877 


1878 


. తెష2 


నిర్వచన రామాయణము 


భాసురవిమానసౌధ 

పాసాదంబుల మెలంగు భామిను లెల్లన్‌ 
రాసుతు(డు లేక వచ్చిన 

యా సూతుం గాంచి యేడ్చి రతిదుఃఖితలై . 


తరళాయతనయనంబుల. 

దొటి(గెడు న|శువులతోడ దుఃఖవివశలై 
పఠిత ప్పచిత్త తముల నొం 

డొరులం గనుగొనుచు నూరకుండిరి వారల్‌, 


అప్పు డంతిపురికి నరుగు సూతుని గాంచి 
రాజగ్భృహములందు రాణు లెల్ల 

రాకుమారు( గనక శోకసంతప లై 

యిట్లు వగవ. దొడంగి రెలుంగుందక్కి, 
“అపుడు రాముంగూడి యరిగిన యీ సూతు, 
డిపుడు రాము వీడి యేగుదెంచి 
పుతశోకవశత( బొగిలెడు కౌసల్య 

చెంత కేగి యేమి చెప్పల గలడు? 


కడుపార(గన్న. కూరిమి : 
కొడు కడవులం బట్టిపోవ( గొనయూపిరితో6 
బడియున్న కోసలాత్మజ 


గడెయెనను నింక |బదుకం గలదే యకటా ,” 


అను వారి సత్యవాక్కులు 

తన చెవులకు ములుకులట్లు తాకుచు నుండ౯ 
ఘనశోకాగ్న జ్యాలలు 
మునుకొనినట్టున్న యంతివురి కత డేగ౯, 


1879 


1880 


1881 


1882 


1888 


1884 


అయో ధ్యాకాండము 
అష్టమకక్ష్య సుమంతుడు 
కష్టంబున6 జొచ్చి కృశుని( గడుదినునిం (బా. 
జేష్టసుతవిరహదుఃఖా 
విష్ణుని సౌధాంతరన్థు విభు; గన్లానియె౯,. 


అప్పు డా సుమంతు6 డాసీను(డై యున్న 
నరవరేణ్యు దర్శనంబుచేసి 

| మొక్కి రామువచనములు యథో క్రములుగా 
వినయ వినతుం డగుచు విన్నవి౦చెం 


విని పు త్రవిరహదు ఖం 

బున మివుల( గృళించియున్న భూపతి యొండే 
మన కార్తివశత గతచే 

తను(డై 'మూర్చిల్లి పడియె ధరణితలమున౯, 


కితిం దమ పతి యాగతి మూ 

ర్చితు.డై పడునంత నగరి చేడియ లెల్ల న్‌ 
ధృతులు సెడి యేడ్వం దొడంగిరి 

మితిమోరిన వగల నెలుగు మిన్నులు ముట్ట౯, 


అపుడు తత్తరమున నడలుచు. గౌనల్య 
చని సుమ్మిత తనకు సాయపడంగం 
బతితు+డైన భూమిపతిని( జేతుల. బట్టి 
యెత్తి సేదదేర్చి యిట్టు లనియె. 


ఇతరదుష్కరకార్యదీక్షితుని సుతుని 
వచనములు విన్నవింపంగా వనమునుండి 

దూతయె వచ్చినట్టి యా సూతుతోడ 

జస మహాభాగ | మాటాడ కుంటి వేమి? 


343 


1889 


1886 


1887 


1888 


1889 


1890 


_రెషక 


నిర్వచన రామాయణము. ' 
చెడు గవుడుచేసి యిపు డేల సిగ్గుపడెదు? 
శుభ ముగుంగాత! నీకు నీ సుకృతివలన 
లెమ్ము దుఃఖాన కిది సమయము గాదు క 
రఘుకులాంబుధిచం[ద ! ధరాతలేం[ద | 


ఎవతె భయమువలన నీవు నీ రాముని 
కుశల మడుగం గొంకుగొనెద వట్టి | 
కైక యిచట లేదు గాన నిర్భయముగా 
మాటలాడు మిక సుమం తుతోడ,” 


శోకాతిరేక విహ్యల 

యె కోసలరాజతనయ యటు చెప్పుచు బా 
ప్పాకులితనయన గద్దది 
కారంపితకంఠ త నవనిం షు 


అటు నేల te కౌసల్యను 

రా టి 
మూర్భ ముని(గియున్న భూమిపతిని 
గాంచి యంతిపురపుంగామిను లెల్లరు 
నేడ్చి రొక్కసారి యొలు(ంగు లెత్తి, 


అంతివురములోని యా ర్తనాదంబులు 


'విన్నయంత( వరుణవృద్ధు లైన ' 


నరులు నారు లేడ్వ6 బురము గగ్గోలయ్యె 
నపుడె రాము డడవి కరిగినట్టు. 
/ ॥ లీ 


1898 


1894 


అయోధ్యాకొండము 345 
ల -ఫ సర్హము 


దశరధుడు రక రాము౭ డే విధముగా వెచ్చబెచ్చట 
ఏమి తిని న్మిదించెనో . చెప్పమనుట 


క. కొంతవడి కంత ధరణీ 
కాంతు(గు తెలివంది లేచి (కమ్మజ సుతు వృ 
త్రాంతము విను నాతముతోధ 
జెంత నిలిచియున్న నూళుం జేరం బిలిచెన్‌. 1896 


చ. తనయవియోగదుఃఖమునః దద్ధతచింతను(డై నవాని నూ 
తనముగ6 బట్టువడ్డ వనదంతివిధ౭ంబున రోంజువాని రో 
గనిహళి( జిక్కు సామజముకై వడి నూర్చుచునున్న వాని వృ 
ద్ధుని | బభు (జేరి మొకి పినతుండయి సూతుండు చెంత నిల్నినన్‌, 


ఆ. దు౭ఖితుండు ధూళిధూసరితాంగుండు 
నశుపూర్ణ న్నే తు6 డతికృశుండు 
నైన ప సూతు నరసి మానవనాథు 
డెలుంగు రాలుపడం నిట్టు ఆమె... 1898 


ర్మ క నిరతిశయ ధర్మనిరతుండు 

పరమసుఖోచితు;డు రామభ్యదు. డడవి నే 

తరువుకడ నేమి తినియె' 

శత్రెటి(గున నెందున్న వా(డొ తెలుపుము సూతా |! 1899 
క. ఎజుంగండు కష్టము మెత్తని 

పజవుల6 బవళించు రామభ్యదు(డు ధరణీ. 

వరనందనుల్రై యుండియు 

బరి నేలను దిక్కుమాలి పవళించె నకు! 1900 


346 


నిర్వచన రామాయణము . 
ఎవడు బయలుదేజ నే వేళ వెనువెంట 
దంతి తురగ రథ పదాతిచయము 
చనునొ యట్లి రానుచందుండు నే డెటు 

ఠం ల య 
నిర్ణనాటవులను నిలువ( గలిగె? ' 


దారుణ మృగ సంకీర్ణము 

[కూర భుజగ పూర్ణమైన కాల్‌ల 

నే రీతి సీతతో పుకు 

మారులు మెల(గుదురు నా కుమారులు చెపుమా! 


ఎండకన్నును వానక న్నెటు(గనట్టి 
చిగురుబోణి యా భూజాత సీతతోడ 
రాఘవులు రానులక్ష్మణుల్‌ రథముడిగ్గి 
యడుగు ల్హొత్తంగ నడచిరే యడవినేల ? 
ఘనమందర నగమున న 

శ్వినులు |పవేళశించి నట్లు : విపినంబున నా 


తనయు 'లడుగిడుట 6 గన్నుల 
గని సిదారుండ 'వెతిగాదె సుమంతా | 
ధథథి జూ 


రాముం డే నుని చెప్పెను? 
నౌమి।తియు నేమి నుడివె? జనకాత్మజ తా 
నేమన్నది? యట. గానన 


'సిమకు( జనువేళ6 దెలియ జెప్పు సమంతా! 


ఎచ్చటవసించె రాముం 

డెచ్చట శయనించి నాతం డెచట భుజించెని 
దచ్చరిత వినుచు; సాధుల 

ముచ్చటలను విను యయాతి. బోలి బదికెదన్‌. 


1901 


1002 


1908 


1904 


1905 


1906 


అయోధ్యాకాండము 


అని యీ గతి న్మ్యాతమునన్‌ 
దను మాటికి మాటి కడుగు దశరథవిభునిం 
గని యెల్లు తొ|టుపడ యి 


ట్రనియె సుమం|తుండు కనుల న్మశు లొలుకుచున్‌.. 


347 


1907 


సూతుడు రాము డవిన మాటలు దశరథునకు. హ్‌ 


గ 


“కీ మహారాజ! ధర్మమే యూతగాంగ 


. (బాంజలించి శిరంబుతో. బణతిం జేసి 


పీతి రాముండు నీకు విన్పింపు మనిన 
యా నుడులె విన్నవించెద నవధరింపు. 


ధర్మనిరతుండు (పత్యక్ష దైవతంబు 
ననఘు(డు మహివిభుండు మహాత్ము( డైన 
నా జనకు పాదములకు |బణామశతము 
శిరమువంచి చేసితి నని చెప్పు మనియె, 
తరతమములు లేక యెత్రి(గింపు నా క్షేమ 
వార్త యంతిపురపు వనితలకును 

న రీతి వారి కభివాదనంబులు 

చేసినాండ నని వచింపు మనియె. 


ఏమజక మదియంబగు 


కీమము నభివాదనంబు. జెప్పుము మొదటన్‌ 


నా మాతకు. గౌసల్యకు 

నీ మాటలు గూడదెల్పు మో వని నుడివె౯, 
ధర్మనిరతవై యథాకాలమున నగ్ని. 
పహో(_తగ్భహము నరయుచుండు మమ్మ! 
అత్మవిభుని దైవ మటు లెంచి తత్పాద 

సేవ విడక యెపుడు సేయు మమ్మ! 


1808 


19౮9 


1910 


L911 


1812 


348 


ట్ల 


నిర్వచన రామాయణము 
తల్లి ! మానావమానముల్‌ దడవయబోక 
తోడి రాణుల: 'నొకరితిం జూడుమమ్మ ! 
రాణి కై కేయికిని మహారాజునకును 
(బీతి. దప్పక యుండ వర్దింపు మమ్మ | 1918 


ఒడమికలిమినే జ్యష్టత( 

బడయు నృపాలు6 డనుమాట( సర ని 

కొడుకైన భరతు: బుడమికి 

నొడయండని యెజింగి మసలుచుండుము తల్లీ | 1914 


, అని మాయమ్మకుం జెప్పిన 


వెనుకన్‌ నా నూటగాంగ వినిపింవుము నా 
యనుగుం దమ్ముడు భరతున 
కని యిటు రాముడు వచించె నాదరముమెయిన్‌, 1915 


_ నాసేమ మెజింగించి నాతమ్ము భరతుతో 


నమ్మల సమరీతి నరయు మనుము 
పదవి నొల్ల నటంచు ముదుసలియగు తండి 

తలంపున కెదురాడ వలవ దనుము 
యౌవరాజ్యపదంబునందుండి జనకు;డి 

నృపుని యాజ్ఞలను మన్నింపు నునుము 


_ ఇక్ష్వాకువంశ సమిద్దకీ ర్తి సెలంగం 


[(బజలుగా6 |[బజల( గాపాడు మనుము 


తండి సేవించుచుండు కు ధర్మ మంచు 

భావమున నెంచి యేనురుపాటు లేక 

యఖిలరా జ్యభో గములతో హర్ష మెసంగ 

నవని యువరాజవై యేలు మంటి ననుము. . 191 


i 


అయోధ్యాకాండము 


తనయునకై వగచెడి నా 

జనని న్నీ జననివలె నజ సము నరయం 

జను నని నా తమ్మునితో 

నను మనె రాముండు మణీయు నృశునయనుండై. 


క విధముగ రాముడు రా 

. జీవారుణనయను. డగుచు. జెప్పుచు నృశు 
ప్లావిత వదనాంబుజుండై 

యో వసుధాకాంత !' యంత నూజకయుండెన్‌, 


లక్ష్మణం6 డే, మనెనో సూతుండు చెప్పుట 
నీ కొడుకు లక్ష ్మణుం డటు 
గాక మహాాకోధవహ్ని గను గెం పడరన్‌ 
గాక వడినిడుదయూర్చులు 
పెకెగయ (యగ నిట్టు లనియె( బార్థివము ఖ్యా | 
అపరాధ మేమి చేసెను 
నృపసుతుండగు రామచం[దు? డిట్లు త్యజింపన్‌ ? 
గృపణకు కైకకు వశుడై 
'నృపు డపకృతిం జేసెంగా-క యిపు డిందటికిన, 
వరము కారణముగం దరలించితిని రాము 
గాని” కన్న+ దప్పుగాక యున్నె? 
“రాజ్యలుబ్బ్దయెన రమణిక విడిచికిం 
దనయు”* న నన్న మణియు( దప్పుగాది, 


అతః డధిశుండు గావున 

జేతంబునం గోరి యిట్లు, చేసె నకృత; మే 
'రీతిం గాంచిన. నే. a 
యే తప్పును లేదు రామునెడ నించుకయున్‌. 


349 


1917 


1918 


1920 


1921 


1922 


350 


నిర్వచన రామాయణము - 
బుదిలేక వెనుక ముందు. గానంగ లేక 
థి 
యగసుతుని రాము నడవి కంపి 
జన విరుద్దకార్య మొనరించి తొ జేసి 
కొన్న ఫలము నందుచున్నవా(ండు. 


అతడు |పభుండగు.. గాతన్‌ 
నా తండిగ6 దల(ప నింక నాకు. [(బభుండు౯ 
నా తండి నాకు బంధుండు, 


[భాతయు(౫ [దాతయును నాకు రాము డొకండే. 


అఖిలభూతహితుని నభిలలోక్యపియు 
[బేమధాము.డైన రాము విడిచి 
పాపకృత్యమునకు( బాల్పడ్డ తను( |బజ 
లెవరు గొల్బువార లింక మోద? + 


జనరంజకు (డును. ఛార్మికుం 

డనఘుండగు రామచం[దు నడవి కనిపి భూ 
జనమతవిరుద్ధ మగు నీ 

ఘనరా జ్యము నెట్టు లేలం గలండతం డనియెన్‌, 


_నృపవఠేణ్య! యపుడు నిట్టూర్పు విడుచుచు 


మృదులహృదయ వీత మేను మజిచి 
కదల మెదల లేక కళలేక భూతంబు 
సోంకినట్టు లై చూచుచుండె, 


ఏనాండు నెట్టి కష్టం 


బే వతు యట్టి చాన యిద్ధచరితయా 


జానకి పరర నా" 
తో నేమని చెప్పుటకును దో(చక యుండెన్‌. 


1928 


1924 


1925 


1926 


1927 


1928 


అయోధ్యాకాండము . 351 


మ్లానవదన యగుచు మపొజాత లు నీత్త 

యాత్మ విభుని మోము నై గనుచు ' 

రాకొమరుని సెలవు గైకొని నే వచ్చు 
వేళః గనుల నీరు వెట్టుకొనియె, 1929 
అజ్టై రాముండు కై మోడ్సి య|శు లొలుక 
లక్ష్మణుని దీర బాహ్మువల్లరుల నొరగె 

నపుడు జానకి యేడ్సుచు నరుగుచున్న 

రాజరథమును నను(గాంచి మానుపడియె. 1930 


శ్‌9ి-వ సర్దము 


రొము6 డరణ్యవమమన కేగంగా (పరృతి యెట్లున్న దో 


. సూతుడు చెవ్వుట 
అప్పుడు నేను రాఘవుల కంజలిచేసి రథంబు నూరికి౯ 
(దిప్పుగ బోవ నశ్వము లుదీర్ల కవోష్టజలంబు గన్నులం 
గప్పంగ నార్తి ముందటి కి. వ లిడ వయ్యె మజెంత దేర్చిన౯ 
జెప్పెడి దేమి రామగతచింత మునింగిన వెల్లటివముల్‌ , 1981 
కమ్మటి రాముడు నన్ను౯ 
రమ్మనునో యనుచు శబరరాజు గుహుని వే 
శృమ్మున నాతని యాతి 
థ్యమ్మున( గొన్నాళు లుండి తరలితి నిటకు౯. 1982 


అలఘుగుణు రాము వీడిన 


కలంత౯ా నీ దేశమందు! గల తరు లెల్ల౯ 


మొలకలతో మొగ్గలతో 
నలరులతో వాడిపోయినవి వసుథేళా |! 1988 


352 


లి 


నిర్వచన రామాయణము 
చఇలమల౬ గొలశుల నదులం 
గల నీళులు సలసలమని | కా/ంగుచునుండె౯ 


లలితోపవనవనంబులు 
విలుళలిత తరు ప్మత విహృతి విక: కణము లు 


మెదలని వ్యాళంబులతో 
గదలని సత్త్వ్వములతోడ గానన మెల్ల౯ 
ముదము సెడి రాము నెడసిన, 


యదవదంబడీ ముచ్చముడగిన ట్రుండె( [(బభూ |! 


అడ6ంగి పోయె. చామరాకులు నీటిలో 
వలవుదమ్మిపూలు వాడిపోయె; 

మీన విహగచయము లీనమై పోయెను 
గల(గిపోయె నీకు కొలశకులందు, 


నిటం బుట్టిన విరుల. ను 
దో(టలంగల పూలు బండ్లు( దొలి టిరీతి౯ా 
న్ని, 


. దేటయు.6 బరిమళ మొందక 


నీటరి పాటవముదక్కి నెటి సడి యుండె౯. 


'కలవిపహాంగమముల కలనాదములు టీక 


యొప్పుద ప్పె. నిచటి యుపవనములు . 
తీరుతీయ మడలి యా రామవాటికల్‌ 
'పెంపుదక్కి చూడ సొంవుగావు, 


నగరి. జొచ్చు వేళ నను€ గాంచి యొకంతైన 


సంతసించినట్టి జనుండు లేండు 


రామవీభుండు లేని రథము గాంచిన మాత 
దల్ల డిల్లి పోయి రెల్ల వారు.. 


1987 


క్క 


ఉం 


రం 


 అయోధ్యాకాండము "ర 

వీరు మితు లంచు వీ రమితు లటంచు 

ఏరు సము లటంచు వేరు లీక 

(పభు కుమారవిరహ పరిత ప్తచితులె 

యేడ్చి రొక్క లాగె యెల్లవారు. 1940 
abn లెల్లెడల నుబ్బుకొనన్‌ బహుళా ర్తనాదముల్‌ 
మేరలు సైరా నవధిలేని వెతంబడు పౌరకోటితో( 
గూరినచింత గుందు హయకుంజరసంతళితో నయోధ్య పె 
లారటమందె రాము విడనాడిన కోసలప్పుతికై వడిన్‌. 1941 


నావుండు దుఃఖమంది నరనాథుండు కన్నుల న్యశు లొల్కుచున్‌ 
“గేవలపాపచి త్రయగు "కేకయనందనపల్కు వింటచే 

సీ వెత గల్గి సూత |! యొకయింత సుహృత్తుల కైన6 దెల్ఫకే 

నే వెడబుద్ధి జేసితి వినిందితకృత్య మింకేమిసేయుదున్‌? 1942 


హీొతసచివుల'కైన బురో 

హిత పౌరజనాళీకైన నెజింగింపకయె 

సతికై కామాంధత, జే 

సితి నపచారంబు సాహసించి సుమంతా! 1948 


బలవద్దుఃఖముపాల్పడీ 
కులగౌరవములు నళించి కూలల నే డా 
చలపొది ద్రైవమె యిటు 
దల పెట్టిన దంచు నిశ్చితంబుగం దల(తున్‌, 1944 


ఏ నొకింత మేల్పేసితినేని నీకు 

నన్ను. గొనిపొమ్ము రాముని సన్నిధికిని; 
సచివ! యింకను నా యాజ్ఞ జరుగునేని( 
దనయు6 గొనితెమ్ము నా సన్ని ధానమునకు. 1945 


_విర్వ రా1 23 


354 


నిర్వచన రామాయణము 


మనం జాల నిమిష మేనియు( 
గనులారంగ రామచందు( గనకున్న; ననున్‌ 


ఘను డతండు దూర మేగక 


' మునుపే గొనిపొమ్ము వేగముగ నరదమునన్‌. 


ఆయతధనుర్ధరుండు లక్ష్మణ్యాగజుండు 
కుందకుట్టలరదనుండు కోమలాంగుః. 
డెచట నెట్టున్న వా(డొ ? మహీజతోడ 
రాము గనకుండ నిచట నే | బదుకం గలనే?. 


తొగలజిగి( దులకించు కందోయివాని 
లలితసౌవర్ల మణికు ండలములవాని 

న మ్మహాభాగు రాము గుణాభిరాము 
విడిచి క్షణమైన నేను. జీవింపం గలనె? 


మూండు వయసులు చెల్లిన ముసలి నయ్యు 
ఘనతరేక్ష్వాకువంశవర్ధనుని రాము, 
జూచుకొనుచు సుఖింపంగా నోచనైతి 
నింతకం కును దురదృష్ట మేమి కలదు? 


హో రమణీకులమణీ! ధరాత్మజ! సీతా | 
మోారెజుంగరుగద నే నిట 
దారుణదుఃఖాగ్ని శిఖల దగ్గుడ నగుటన్‌, * 


అని విలపించుచు దశరథ 


జనపాల డగాధశోక జలధి పతితు(డ్రె 
మన మెరియ దేవి కౌన 


ల్యను గని యి ట్రనియెం గనుల న|శువు లొలుకన్‌. 


1946 


1947 


1948 


1949 


1951 


ప్‌. 


అయోధ్యాకాండ ము 


“ర్రరామ విరహో ర్రి భూరివి సృతిగాంగ 


ధరణిజాభావంబు తటము గాంగ 
త పనిశ్వసనముల్‌ తర(గలు సుడులుగా 
న్మశువర్ష ణము ఫేనాంబువులుగ 
బాహువి క్షేపముల్‌ పారీనములుగా(గ 
ఘోర రోదనము నిర్ణోష గాంగ 
పొపాత్మ కై కేయి. బడబానలంబుగా 
మంథర కటిపులు నుకిరములుగ 
గళితకేశముల్‌ నాచుగా గై కవరమె 


యుద్ధతిగ రామచంద వియోగచింత 
పొడవుగా మామకాశుల, బుట్టివాంగు 


_న్యుగళో కౌద్ది( బడి చచ్చు చుంటి దేవి | 


చూడం గలనే లక్ష రణ 


తోడన్‌ నా రాము నింక; దురదృష్ట మిటుల్‌ 


మూడె నని జె(డు” వగచుచు( 

బోడీమిచెడి పడియె( దల్పమున మూర్చితు(డై. 

జనవిభు.డు రాము నెడసిన 

వనటన్‌ భరియింపలేక వసమటి పడినన్‌ 

దనయుని |పవాసమునకే. 

మునికడీ కౌసల్య ద్విగుణముగ భయపడుచున్‌, 
80వ సర్దము 

భీతిల్లి కోసలాత్మజ 

భూతము సో(కినవిధాన. బొరిపొరి వగలన్‌ 


భూతలమున౭ బడి పొరలుచు 
సూతుం గని యిట్టు లనియె శోకాకులయె. 


855 


1952 


1958 


1954 


1955 


356 


నిర్వచన రామాయణము 


చ “ఒకక్షణ మిందు నే నిలువ నోపను రాముని జూడరుండ; జా 
నకియు సుమి తసూనుండును నా కొమరుండు వసించుచున్న దం 


డకవనవాటికిన్‌ రథమునన్‌ నను( దోడ్కొనిపొమ్ము జాగుసే 


యకు మటులైన నా యుసురు లా(గవు మేన నమాత్యశేఖరాః”1936 


క్ర 


అని బాష్ప వేగహాతయై 
వనటం దల్లడిలి యట్లు వాపోయెడి టే 
విని. గని సూతుం డిట్రని | 


యనునయమునం( దేర్వం దొడ(6గ6 (బాంజలి యగుచు౯. 19597 


“జనని శోకమోహసం| భమంబులు కీడి 
శాంతి నుండు మమ్మ; చింతలేక 
యడవియందు రాము. డతివతో ననుజుతో 
నెలమి నుండె? గష్ష మెజు(గ కుండ. 
సౌమి|తి జితేందియు౯డై 
రామపదాభ్యర్బనాభిరతు(డై యటవీ 
నీము౯ సేమముగా( బర, 


ధామము. సాధీంచుచుండె ధర్మజ్ఞుండై. 


సీతాదేవియు వనమున 


సైతము భవనమునం బోలి చరియించుచు ని 


ర్భీతి౯ గ్రీరామపదా 
బాతార్చనమందె మనసుపడి సుఖముండె౯. 


'"వనవాసదుఃఖ మనునది . 


కనుపింపదు సీతయెడల(6 గాసంతయు నో 
జనని! యలవాటుగం గా 


ననమం దున్న క్రై యామె నాకుం దో(చె౯. 


1958 


అయో ధ్యాకాండము 357 
అ. _ పూర్ణచంర్యదవదన పూబోణి సువత. 
బాల సీత రామభకి నిరత 
యుపవనమున' నాడుచున్నట్టు లే ఘోర 
విజన విపినసీమ వేడ్క నుండె, 1962 


క్ర హృదయాబ్దము శ్రీరాముని 
పదపీఠమునందె యుంచి పతిజీవితయా 
సదమలమతి సీతకు( బతి .. 
_ వదలి చనిన యీ యయోధ్య వనమేకాదేః 1968 


మ.చనుచో(|దోవ నయోధ్యవీడి యొక కోశం బేగియు౯ జెంతల౯ 
ఘనవృక్షంబుల ని ప్ర రంబుల( బుర|గామంబులం గాంచుచు౯ 
జనక క్షావిభుపుత్రి న స౯ సౌమి;తి( బశ్నించి య 
ల్రనం దద్వృత్తము లెల్ల వించు(జనె నాహ్హ్లాదంబు రెట్టింప(గ౯. 


ఆ. అవుడు సీత కైక ననె జటాలున నేదొ 
స్మృతికిరాక యుండె నిపుడు నాకు” 
నని |పమాదవశత వినీచి సూతు(డు మాట ' 
మలంచి దేవి కిట్లు మరల, బలి కె. : 1005 


క. “బిరెండవేళ( గరువలి 
మోరి విసరువేళ సం్యభమించెడి వేళన్‌ 
దారిం జను వేళ జానకి | 
చారుతన్నుపభ యొకింత నడలదు దేవీ! 1966 


ge 


శతప్మతనిభ పూర్ణ చం|ద|పభంబై న 
వదనబింబ మొకింత వాడలేదు; 

నిరలక్తకము లయ్యు( జరణపల్ల వములు 
జలజ కోరకకాంతి. దొల(గలేదు; 


358 


ల్‌, 


నిర్వచన రామాయణము 
ముక భూషణ యయ్యు మునుపటివలె నామె 
... సవిలాసగమనంబు నడలలేదు; 
వ్యా|ఘాది ఘోరసత్త్యముల6 గాంచిన నైన 
భయకంప మింత చూపట్ట లెదు; 


ఉగ వనసీమబక్లు( బోవుచున్న నైన 

నెన్న( డెజుంగని నడ నేగుచున్న నైన. 

[బాజవిభు( డగు శ్రీరామురక్షం గన్న 

సీత రవ్వంతయును జెక్కుచెదర లేదు. 196 


అమ్మ! వారి కెట్టి యలమటయును లేదు 

వారికొణకు మనము వగవ రాదు 

(పభుండు గూడం 'జింతవడం గాదు లోక మో 

చరిత మజచిపోదు శాశ్వతముగ, 1008 


నీతయు రామలక్ష్మణులు చింత దొజంగి (పహృష్టచిత్తులై 
పూతమహర్షి ధర్మమును బూని వని౯ ఫలమూలభుక్తులై 
తాత యొసంగు నాజ్ఞను యథావిధి దీర్చుచునున్న వారు వి 
ఖ్యాతచరి తు లట్టి సుగుణాథ్యుల'కై వగవంగ నేటికి? "19౮9 


అని సుమం తుం డెంత యా క్షసించుచు నున్న 
వినియు( బుత్ర శోక వివశ యగుచు 
“హా కుమార! రామ! హో రాఘవా!” యను 


_నార్హరవము మాన దయ్యె దేవి. 1970 


గం. 


అయో ధ్యాకాండము 


81-న సర్దము 


కౌసల్య దశరథుని దూషించుట 


అఖిలధర్మవిద్వరుండు లోకాభిరాము, 

డైన యేకపుత్తుండు రాము డడవి కేగ 
నధికదుఃఖారయై కోసలాత్మజాత 
యాత్మవిభు భూమివిభుం గని యనియె నిట్లు. 


“దయగలవా(డు వదాన్యు(డు 

| పియవచను(డు దశరథ, డని. (ిభువనముల న 
వ్యయకీరి గనియు నిటు దు 

ర్లయకృత్యముసే సియం గూడునా నీకు ప్రభూ! 


భూతలవర | ప 

నీ తనయులు సీతతోడ నిర్గనవనులం 
చే తీరున జరియించెద 

రే తీరున. గష్టముల సహించెద రకటాః 


సీత సుకుమారి సుఖవతి 

లె.తవ యసు బాన యర్శిలిం బెరిగినదై 
శీతాతపవాతంబుల 

నే తెఅగున పైపం గలుగు న 


స్వాదు భజ్యములను సరసాన్నము భుజించు . 
నంబుజాయతాక్షి యైన నీత 
నిర్ణనాటవులను నివ్వరిమెదుకులం 

దినుచు నకట! యెట్లు తిరుగం గలదు? 


259 


నిర్ణయు(డ వై రాముని యడవికి వంవందగునా యని 


1971 


1972 


1978 


1974 


19795 - 


360: 


నిర్వచన రామాయణము 


సరస సంగిత వాద్య నిస్వనము లెప్పుడు 
శవణపర్యంబుగా' విను జనకజాత 
యడవిం బలలాశనోోగసింహాదికముల 
వికృత భీకరారావము౯ వినంగం గలదె? 


ఇం[దధనువు( బోలి యీక్షణపియుండు వి 
| కమభుజోన్న తుండు రోఘవుండు 
బరీయగోలవంటి కరము తలాడగా 
నెటు సరుండ గలడు కటికనేల ? 


పద్మసంకాశమును నే తపద్మ యు తము 
పద్మగంధంబు నగు రామభదు నలక 
దామభూషితమైన నెమ్మోము నకట ! 
కన్నులారంగ నే నింకం గాంచం గలనె? 
రాముచంగదుని. గానని నా మనంబు 

యీ యెడ(ద జాయియో కాక యినుమొ వజ 
నిర్మితంబొ యెయుండును నిశ్చయముగ 
వేయిగ్యవక్కలుగా |వీలి విరియ దేమి? 


నిరత సుఖోచితు లగు మ 


'తృరమాపుల వెడల నడపి బడుగులభంగిన్‌ 


దిరుగం జేసితి వడవుల 


 నరనాయక ! యెంత దారుణం బిది కంటు! 


పదునైదవయేడ్రైనన్‌ . 

బదిలుండై వచ్చి రామభ్యదుండు మరలన్‌ 
వదలుకొను రాజ్యపద ధన 

పదముల( బడయుననుకొనను భరతునిపలనన్‌, 


1876 


1977 


1978 


1979 


చ. న. దనదగ్గజబంధులం బిల్లి (శాద్ధ భో 
జన మిడి యిష్టపం క్రికిని సద్ద్విజులం బిలువంగ వత్తురే 


అయోధ్యాకాండము 


361 


మును భుజియించు పైతృకపుభో క్తలు భూనురులై నః గర్త యి 
చ్చిన దమృతంబె యెన ద్యిజసింహులు పండితు లారగింతురే 11882 


ఆ, 


రం 


అవమతించి వెనుక నామం[తణముసేయ 
నుర్విదేవు. డెవ్వ6 డొప్పుకొనును? 
శృంగభంగమునకు నంగీకరించునే 
యిష్టవిహృృతి( గన్న వృషవర్తంబు? 
(శేష్టగుణాకరు(డు వయో 

జ్యేష్ణుండగు రామభ్యదు డీ రాజ్యపదా 


ధిష్టితు( డగునే మరలం? గ 


నిష్ణు, డనుభవించి విడుచు నేలం గొనునే? 


పురుషో త్రము డగు రాము(డు 
పరభు క్షంబైన రాజ్యపద మొల్ల (డు; రు 
ద్భరమున నైనన్‌ వ్యా ఘము 
పరమృ గభుకావశిష్టపలలము( గొనునే ? 


అజ్నము హవిష్యమును బురోడాశనంబు ' 
ఖాదిరాదిక మగు యూపగణము గుశలు 
సవన వినియోజనావశిష్టములు మరల 
నన్యయాగకర్మముల వ  రంబు లగునె? 


సారహీనమై నట్టి యాసవము( బోలి 
నష్టసోమమై నట్టి యజ్ఞ ౦బు€ బోలి 
యన్యపరిభు క్షమైన రాజ్యంబు మరల 


నబ్బినను రాఘవుడు దాని నందుకొనండు.. 


1988 


1984 


1985 


1986 


198? 


362 


నిర్వచన రామాయణము 


రఘుకులాభరణుండై న రామచం దు 
డింత యవమానమును సహియింప. గల(డె? 
సటల( బట్టి యూ పెడి తిరస్కారమునకు 


ను[గమృగకులేం[దుండు సైచి యూరకున్నె ? 


లోకము లన్నియు రణమున 
నేకంబై వచ్చి రాము నెదురం గలవే? 


కాకుత్సుండు ధర్మాత్ముండు 
_పోకార్చు నధర్శచయము. బోచు జగములన్‌. 


వీరుం డాయ తభుజు(డగు 
శ్రీరాముడు హేమపుంఖశితశరముల చే 
వారిధులే నింకించును 


దారుణ లయ వహ్నిభూతతతి( గాల్బు [కియన్‌. 


అటి సింహబలుని నటి వృ షేం దారు 
వ 4 
నట్టి పూరుషేం|దు నటి రాము 
రు 6 
జంవుకొంటి వీచె జనకుడ(వైయుండి 
మను కన్నబిడ |మింగినటు. 
Ce (af) 


అనఘు ధర్మనిరతు( దనయు శ్రీరాముని 
నడవి వెడల నడచినట్టి నీకు 
వేదచోదితంబు వ్మిపసమ్మతమునౌ 

ధర్మఫల మదెట్లు దక్క గలదు?.. 


సళతికిం బతియే మొదరిటి 

గతి; రెండవగతి సుతుండు; కా లిగుణంబుల్‌ 
క్నితీ మూ(డవగతి; నాల్లవ 

గతి యనునది లేదు లేదు గాదే జగతిణ, 


1988 


1989 


1930 


1991 


192 


అయోధ్యాకాడము 363. 


నా సపత్ని( గూడి నాకీవు లేవైతి 

వను(గుసుతుని6 గాన కనిపీినావు; 

ఇల్లు విడువనేర నెల్ల విధంబుల, 

నాథ ! నన్ను6 జంపినాండ వీవు. 1994 


ఉ. కూలిచినావు రాజ్యమును గూలితి వీవు నమాత్యకోటితోం 


గూలిచినావు న న్లొమరు. గూలిచినాండవు పౌరసంతితిన్‌, 
గూలిచినాండ వందజను గొంకక యింక నుఖింపనిమ్ము నీ 
యాలిని గైకనుం (బియతమాత్మజునిన్‌ భరతున య థేచ్చగన్‌”. 1995 


ర్‌, 


అని కర్ణ కఠోరంబుగ 


వినిచిన కౌసల్యనుడులు విని దుఃఖితు(డై 
మును. జేసిన యొక దుష్కృతి 


'మునుకొని మది దాఃక విభుండు మూర్శితు( కర 1996 


6వ సర్దము 
శోకవశత నట్లు సోలిన నరపతి 
దీర కాలమునకు దెలివి. గాంచి 


యంతికమున. గోసలాత్మజం గను6గొని . 
యెంతొ జాలిగదుర నిట్టు లనియె, 1997 


“నేను గేలుమోడ్చి నిన్ను was 

దేవి! నన్ను. గరుణ దేర్చు మోవు; 

వరగుణాఢ్య వీవు పరమశ్యతువు నైన 

దయ క్షమించుట్టి దాన వీవు. 1998 
“సతతస్వధర్మరత యగు 

నతివకు సుగుణాఢ్యు. డైన నవగుణు( డైన 

బతియే సాక్షాత్మృత దై 

వత మని పెద్దలగువారు వచియిం్యతుగదా ! 1999 


364. 


నిర్వచన రామాయణము 


అట్టి ధర్మచరిత వనయ నయంబుల' 
దెలియ 6 జాలినట్టి దేవి వయ్యు 
నేడ్నుచున్న నన్ను నింకను నేడ్పింప 


' నపియంబు లిట్టు లాడ6 దగునె 


దశరథుని క్షమింపుమని కౌసల్య కోరుకొనుట 
అనుచు దినుఃడైన యధివు(డు గనికర 


ముట్టిపడంగ నాడినట్టిపలుకు ౯ 


ప శష రాణి య శుధారల నొల్కె 


అపుడు ధర్మభీత యగు దేవి శోకరబు 


మునుకొనంగ విభుని మోడ్పు గేలు( 
దమ్మిదోయి. బోలె. దల దాల్చి తొ టిల్లు 
నీరెలుంగుతోడ నిట్టు లనియె. 


“నీ యడుగులం బడి వేండెద, 
'నా యెడల |బసన్ను+ డగుము నాథా! యిటు నీ 


చే యాచితనై పొందిన 


స శాాయభఘమున కర్ణ దండనము చేయంధగున్‌, 


మతిమంతు(డు గుణయుతు. డగు 

పతిచే( (బార్థింపంబడిన పొాపాత్మికయా 
సతి కిపాపరలోకంబుల 

గతి లేదని యుగ్గడిం్యతుం గాదె నయజ్ఞుల్‌, 


_ఎయింగుదు ధర్మము నిన్నే 


నెలు(గుదు ధర్మజ్ఞ గాగ బుతవాదివిగా 
నరవర ! పుత తృవ్యధచే 
మటు౭గుచు "నమేమొ యంటి మన్నింప( దగున్‌. 


2000 


2001 


2002 


2008 


2004 


2005 


అయోధ్యాకాండము 
శోకము ధైర్యము జెటుచును 
సహనమ్ము( జెజుచు [శుతముం జెజుచున్‌; 
శోకము సర్వము. జెజుచును 
శోకసమవిరోధ నెందు( జూడము నాథా! 


అకస్మికముగ శ్యతువు 

దా(కి పహారింప నోర్వః దగు నెక్టైటులో 
యాకస్మిక దుఃఖాహతి 

సోంకోర్వం గలమె యెంత సూక్ష్మం బైనన్‌ ? 


చని యైదుదినంబు లయ్యె సరిగ గణింపన్‌ 


జననాథ | దుఃఖనశమున( 


గన నయ్యెన్‌ నాకు నవి యుగంబులు గా(గన్‌. 


తనయు రాముమోంది తలంపులు మది నిండ( 
బట్టరాని వంత |పబలుచుండి; 
వాహినీచయ్మపవాహ వేగమున నం 
బుధీిజలంబు పొంగి పారలినట్లు.* 


అనెడి రామమాత యనునయోక్తులు విని 
రాజు తేరుకొనియె; రవియు( |గుంకె; 
రాతి యేగుదేర రామచింతనతోనె 
కుంది కుంది విభుండు గూర్కు. జెంది, 


365 


2006 


2007 


2008 


2009 


2010 


366 నర్యతన రామాయణము 
689-స సర్గము 


దశరథుండు కౌసల్యకు తన తొల్లిటి దుష్కృతమును 
దెల్పుకొనుట 


క. వనికిం దనయుల [దోసిన 
వనట న్నిదురింపలేక వాసవనిభు(డౌ 
జనపతి విపదారి ౦బడె 
_ ఘనరాహ్ముగస్తుండై న [గహపతి; బోలెన్‌. aol 


క, పటుతరకళోకంబున నె 
... ప్పటి కప్పుడె దేవి కెటుకపజచు తలంపుతో 
సటమటిలు విభుడు తన తొ 
ల్రిటి దుష్కృతిం నార యుమ్మలించుచు నుండె౯. 2012 


ఆ, అడవి కట్లు రాము. డరిగిన' యాజివ 
నాటిరాతి విభుండు చేటు దలంచి 
తనయవిరహళోకతప యౌ కౌసల్య 
గాంచి యిట్టు లనియె గరుణవుట్ట. 20138 


క, “దేవీ! యెజింగియొ యెజుంగకొ 

కావించు శుభాశుభాదికర్మంబులకు౯ 

దావలములైన ఫలములు 

పో వనుభావ్యములుగాక పురుషుని కెందు౯. 2014 
క్‌, కార్యాకార్యంబుల యాం 

తర్యంబుల మేలుగెళ్ళ (6 దలపోయకయే 

కార్య మొనరించి చేసిన 

చర్య కవల వగచువా(డు జాల్ముండు గాడే? 2015 


_ అయోధ్యాకాండము 367 
అ, పువ్వురంగు( గాంచి పొడము స్‌ రీతినే. 
సండుగూడ ననుచు ఖాంతినొంది 
మోక మావి గొట్టి మోదుగుంబెంచువా€ 
డవల దుుఖఫలమె యనుభవించు, 2016 


ఆ. ఎడద మంచిచెడ్డ లించుక యెంచక 
కార్యముల నొనర్చం గడ౦ంగునవాండు 
_రతనములను విడిచి రాలను |గహీియించు' 
నతనివలెనె దుఃఖ మనుభవించు. 2017 


A. అట్టి దుర్మతినిం బోలి' నట్టి నేను 
బాల్యమున వే(టతమిని( బాపంబుచేసి 
సౌఖ్యముల నందం, దగిన యీ సమయనుందు 
బుత్రునెడ (బాసి దుఃఖంబు6 బొందుచుంటి. £018 


+ “ఈతడు శబ్ద వేది ” యని యెంతయు ఖ్యాతివహించియున్న నా. 
 శతవయనపరం దొక శిలీముఖఘాతముచేసీ చేసితి౯ 
బాతక మొండు; వ్యాళవిషపానముచేసిన బాలులీల నే 

a తతింజచ్చుచుంటి నది యిప్పుడు నా కనుభోగ్యమౌటచే౯.2019 


శా. దేవీ! నే నిను బెండ్రియాడుటకు ముందే తండిచే యావరా 
జ్యూవాపిం గని నిర్వహించునెడ జీవానందసంధాయకం 
బై వర్షావసరంబువచ్చె; నరనార్యంతస్ప శర(పాభవ 
(పొవిర్భావము దుస్పహాతప తిరోభావంబు గావించుచు౯. 2020 


సీ, రవి భువి రగిలించి రసమెల్ల [గసియించి 
తిరిగి [_పేతాధివు దెన వసించె 
"కేశి సారంగ మండూక హర్ష దములై 
చల్లని జలదముల్‌  జూలువాజె 


368. 


నిర్వచన రామాయణము 


జడిగొన్న .మత్తగజంబు నిర్భంగమౌ 
జలరాళివోలి నిశ్చలత నుండె 


. పక్షముల్‌ దడిసిన పక్షులు జడిగాలి 


దులిపిన వృక్షా[గములను జేరె 


స్వచ్చ మయ్యును వర్ష్మపవాహవారి 
యె 
శిఖరిధాతుయోగంబున జ్మ్‌తవర్ష 


_కలితమై దావధూళిచే6 గప్పుంగాంచి . 


భుజగలీలల( |బవహించి పోవుచుండె, 


అట్టి యానందమయ సమయంబునందు 
వేయట6ఉతమ్నకంబు నా మది వేంగిరింప 
ధనువుశరములు దొల్చి రథంబు నెక్కి 
వెడలితిని సరయూనదీ విపినమునకు, 


ఆ నదికిందగగొని జల | 
పానమునకు నేగుదెంచు భయదమృగమునొ 
యేనుంగునో యెనుబోతునో 

పూనిక నేయంగ నుంటి పొంచి చపలత౯. 


అంతం గన్నులు గానని 


సంతమసంబునను నాకు జలమధ్యమున౯ 
ముంత మునుచు బుడబుడ రొద 
దంతావళ ఘంకృతివ లె, దొంక౯ (శుతుల౯. 


నే నపుడు క్రూరసర్ప న *' 
మానంబగు త్మీవశరము మౌర్వి( దొడంగి పె౯ 
బూనిక్ష శబ్దమె గుణిగా 


నేనుగనుచు చంపనెంచి. యే సితి దాని౯ 


2021 


2022 


2028 


2024 


అయో ధ్యాకాండ ము 
ఆ. అంతలోనె నిటి'కె చెకుకనే వచ్చి 
యస్మదీయబాణహతిని దూళి 
యేట బడిన యొక్క యాటవికుని మొటి 
6 
యచటనుండి వినగ నయ నిటు. 
: బి 


ర్‌, “నేను దపస్విని; నాపై 
__ నీనారస మెట్లు పడియె? నెవ్వం డేసెన్‌? 
నా నేర మేమి? యెవ్వరు 
గానని సమయమున నిటికై వచ్చితినే | 


క. మునికులుని నహింసామతి 
వనచరజీవనుని వసనవల్కలుని జటా 
జినధరుని( దపోనష్టుని 
ననుం జంపంగ నేమివచ్చినది యాతసికిన్‌ ? 


అ. ఎట్టిఫలము లేక యే కారణము ఫేక 
యిట్టి హింస చేసి నట్టి చనంటి 
పరమపాపియైన గురుతల్పగునిం బోలి 
లోక నికృతిపాలు గాకయున్నె? 


ఉ. చావున కే నొకింతయు విచారము నొందుట శేదుగాని నా 


369 . 


2008 


£028 


2029 


సేవయె దిక్కుగా |బదుకు కు వృద్ధులు తల్లి దండు లిం 


కేవిధి పుతశోకము సహింతురొ [పావును బోపులేళ తా 


మేవగ జీవితంబుల వహింతురొ యంచు దలంచి కుందెదన్‌,2080 


క, మతిహీనుం డక్సతాత్ముం 
డతిదుష్టుం డగుచు నొక్కయమ్మున: నన్నుం 
బితరుల. వృద్ధుల నకటా! 
మృతులం | గావించి నతని కేమి లభించెన్‌? * 
నిర్వ రా_11 24. 


370 నిర్వచన రామాయణము 


క, అని కరుణ ముట్టిపడంగా 
వినవచ్చిన మానుషా ర్తవిలపనములకున్‌ 
మన మెరియ.. బాపభీతిం 
గను నాకే ల్ఞాజీపడియె. గార్ముకశరముల్‌. 


ఉ. ఆ నిసి నట్టిదుఃఖ కరు ణాలపనంబులు విన్నయంతనే 
నేను విచేష్టితుండ నయి నెవ్వగ నచ్చటి కేగి కాంచితిన్‌; 
దీను (పవిద్ధవారిఘటు6 దీవ్రశరాహతు శీర్ణ కేశునిన్‌ 
మౌనికుమారు భూపతితు మర్మనిపీడితు శోణితాంగునిన్‌, 


క. దిటవుచెడి పాపభయమున 
గటకటపడుచున్న నన్ను( గన్నుల ననల 
చట లురల గాంచి య మ్ముని 
వటు విటు లనె నపుడు కఠినవచనోద్ధతుడై. 


క, “*జననీజనకుల కుదకము 
గొనిపోవంగ నున్న నన్ను. గొట్టితి వకటా ! 
ల 
వనవాసిని మునిపుత్తుండ 
జనవర! నీ కేమికిడు సలిపికిం జెపుమా! 


క. నీ నిశితబాణహతిచే 
నే నిట జచ్చుటయెకాదు నృప! నా పితరుల్‌ 
దీనులు వృద్దులు నంధులు 
గానం జచ్చెదరు దిక్కుగానక యకటా! 


అ. _దిక్కులేనివారు తృష్ట్ణార్తులగు వారు 
నన్నె యెచురుచూచుచున్నవారు 
ముదిమి( గదలలేని.మునులు నా తలిదండు 
రెట్లు (బదుకువార లింకమూ6ద? 


2082 


£88 


2084 


285 


2087 


అయోధ్యాకాండము 


[కూరబాణనిహతి, 'గూలి నే నిచ్చట 
జనకు€ డెజబు(ంగకుండ౬ జావవలసె; 
నెంత విద్యయైన నెట్టి తపంబై న 
దైవమును మరల్ప లేవు నిజము. 


కదలమెదల లేని ముదుసలి నా తండి 
యెణీ(,గియున్ననైన నేమిసేయు ? 
గాలి దూలిపడెడు. సాలంబు నాప్పునే 
చేవ లెనిచెట్టు చెంత నున్న? 


జనవరా! శీఘ మేగి నా జనకునకును 
వృ త్తమెల్ల నె్రింగించి పయుకొనుము 
కాకయున్న శపించి పోకార్సు నిన్ను 
నడవిని దహించునట్టి దావాగ్ని( బోలి. 
ఇదె నా జనకుని యాశమ 


పదమునకున్‌ జనెడీ కాలిబాట; వెడలి యా 
ముదుసలిని దుఃభితాత్ముని 


సదయునిగాం జేసికొనుము సా, త్వనసూ క్లిన్‌. | 


నరవర |! మర్శ్మాహత మో 

శర మూడంబెజుక్రు మింక (శమ పడ(జాలర్‌ 
బరమోన్నత మృదు తటమును 

ర్వుర వేగమువోలి కజచి చంపుచు నుండెన్‌,” 


అని తెలుపంగ విని “యి మ్ముని 
తనయుడు శర వేధబాధ తాళక యుండెన్‌ 
దనువున దీనిం బుచ్చిన 


మన(ంగలండే యన్నశంక మది గలంచె నను౯, 


37/1 


2088 


2089 


2040 


2041 


2042 


2048 


372 


ఆ 


నిర్వచన రామాయణము 


(బహ్మహత్యవలన భయమున భీతిల్లి 
విపులదుఃఖశోక విక లమతిని 
నటమటించుచున్న యట్టి నా హృదయా ర్రి 
మౌనిపుత్రు( డంత మదీ నెణీంగి. 

అవళి తాఖిలాంగు. డతిదుఃఖితుం డయి 
ధరణి పొరలి పొరలి మరణబాధ 
నందుచున్న యాత డతికష్టమున నన్ను6 
గాంచి పలికె హీనగళరవమున. 


ధైర్యము వహించి శోకబాధను సహించి 


చిత్తమును సుస్టిరంబుగా. జేసికొంటి, 


[బ్రహ్మహత్య చేసితి నని భయముపడకు 
మధిప! నావలె నీవు ధైర్యంబు గనుము. 


నేను భూమిసురుండ6 గా నించు. కంతయు 


నట్టిసంశయంబు నందవలదు; 


వైశ్యువలన శూ దవనిత గర్భంబున( 


కం 


/| 


బుట్టినట్టివాండ భూవరేణ్య [0 


అనుచు బాణవేధ నటునిటు( బొరలుచు( 
దెజిపి మజపు లంది మటు(గుచున్న 
యతని, జేరి బాణ మల్లన నెడలించు 
నంతలోనె మరణ మందె నతండు. 


జలసి క్రగా[తు మర్మ 


స్థలశరహతు ధరణిపతితు శ్వసితు౯ సరయూ 
తలవిలపితు( గన్నప్పుడె 
కళవళపడి పాపభీతి. గలంగితి దేవీ! ౫ 


2044 


2049 


2046 


2047 


2048 


2049 


అయో ధ్యాకాండము 373. 


64_ప సర్హము 


అని  ధర్మాత్ముండు దశరథ 

జనపాలు(డు మునికుమారు6 జంపిన పాపం 

బును దలచి తలంచి పొగులుచు 

ననియె మరల. దేవిగాంచి యలజడిపడుచున్‌ ' 2050 


దేవీ! య కే నెణుగక 

కావించిన పాదమునకు గడు sons 
భావించితి నెమ్మనమున 
నే విధి (శేయంబు గలుగు నిక నా కనుచున్‌. “౪051 


జలపూర్ణకలశ మప్పుడు 

వలమూ(పున( దాల్చి మౌనివటు వటు నాకున్‌ 

దెలిపిన |తోవం జని ముని 

తిలకుని య్నాశముము జేరితిని మెలమెల్లన్‌. £0లి 


అట్టు లేనేగి య య్యంధుల నబలుల 
దీనుల జేయూ.తలేనివారి, 
బక్షముల్‌ నజకిన పక్షుల కైవడి 
మన్నంటి లేవలే కున్న వారి 
నేకపుత్తునిరాక నెదురుచూచుచు దప్పి 
నతనినే తలపోసి యడలు వారి 
నాచేత నాశావినాశమై పోవుట 
యొక్కింతయు నెళుంగ కున్నవారి, 


గదలలేనివారి గతిలేని వారి న 


తపసిపుతు తల్పిదం్యడులః గని 
ఆవ 'ఆతో ౧ 


. దూఖహతు(డ నగుచు దురితభయంబున 


గలంగి యెంతొ తల్లడిలితి నపుడు. ౨ 2058 


374 


నిర్వచన రామాయణము 


ముని నా యడుగుల సడి విస్‌ 
తన సుతు* డేతెంచె ననుచు. దలంచి పిపాసన్‌ 
“దనయా! తడవే లయ్యెను 
గొనితె మ్మిటు జలము నాదుగొంతు దడిపెదన్‌” _ 0, 


ఇంత దప్పితోడ నేము గుందుచునుండ 

నీంచయలాడుచుంకు యేటినిటం? 

దల డిలుచుండె. దలి నీరాకశె' 
య 0౧ a) రల , 

తనయ ! వేగ రమ్ము దగ్గజక్రును. 200 


శా, “నీనే కన్నులు గాలు గేలుగవగా నీవే శరణ్యంబుగా 
నీవే పాణముగా(గ నున్న మము మన్నింపం దగున్‌ దప్పులే 
వేవో చేసినవున్న (3 దాపసివి గావే నీవు? మాటాడ కు 
న్నా వేమోయి కుమార! మా నెగులుమాన్న్సన్‌ రము జూగేటికిన్‌ ౪ ౫ 


క్ర, 


అని. ముని తహతహపడుటన్‌ 

గని నే భయమంది పలుకు గాద్దద్యంబున్‌ 

మనమును గుదురుపజచుకొని 

వినిపించితి నతని కిట్లు వ్మిపియవా ర్రన్‌, | 2057 


“ఏను నీ తనయుండ. గాను సంయమివర్య ! 
సవితృకులుండును క్ష1తియుండ 
నను దశరథు( డండు నా కర్మవశమున 
నార్యనిందితదుఃఖ మయ్యె నిట్లు; 


'వేటాడువేడుక విల్లునమ్ములు దాల్చి 
+ ౮ 3 


యీ సరయువుచెంత శకేగుదెంచి 
నీరాస జేసి యే |కూరమృగం బైన 
రాం గలదని కన్మొఅంగియుంటి; 


అయోధ్యాకాండము 


జలమున ఘటంబు ముంచిన చప్పు డపుడు 
[శ్రవణముల. బడ వారణ! భాంతి. జెంది 
శబ్దమే లక్ష్య్యముగంజేసి చాపమునను 
శరము సంధించి విడిచి తత్రణమ నేను. 


చని యంత నదీతటమున 

ఘనశర నిర్భిన్నహృదయు గతచేతనుని౯ 
మునితనయు ధరాపతితుని( 

గను6గొంటి౯ గాతరతను గళవళపడుచున్‌. 


మౌనిం|ద! యేమి ' చెప్పుదు 
నేనుంగని |భాంతి(జెంది యే నేయంగా 
మానితు(డగు నీ తనయుడు 


నా నిశితశిలీముఖంబునకు . గుణీ యయ్యెన్‌. 


అతనిచెంత కరిగి యపచార మెజీ6ంగించి 
యర్థివేండుకొన(గ నాలకించి 

“విళిఖ మెడ(దనా(టి వెధించుచున్నది 
వేగ దిని బెణికివేయు” మనియె. 


ఆ కరణి నే నొనర్పంగC 

“జీ(కులు నా పితరు లెట్టు జీవించెదరో 
సాకెడువా రిక నెవ” రని 

శోకించుచు నాత( డంత సురపురి కరిగెన్‌, 


చే నజ్ఞానవశంబున 

నీ నందను€ జంపి పాపనిష్టుండ నైతిన్‌; 
నా నేరమి సైరింపం 

గా నీవే కర్త వగుదు గాదె మహాత్మా |!” 


375 


2058 


"2059 


2060 


2061 


2062 


20683 


376 _ రామాయణము 


ళు 


ల 


చ. 


ఆను బొదుణ వా దన్‌ 
న. 

ముని దు నెక బొ ష్సము ఖుండై నిటూ 
టు ఈం 


ర్సును విడిచి వినతు నన్ను 
గనుంగొసి యిటనియెం | గోధకంపితుల డగుచు౯, 2064 
TV మ్‌ (| | శ 


“జనవరేణ్య | నిప స్వయము” వచ్చి యీ 

యశుభవార్త దెఃఒపనైతి వన 

నిమిషమ్మాతముననె ని తం యొకలక్ష 
పజీయ లగుచు నేలయలడక యున్నె? 2065 


బిగి యే నృపాబు( డెస్‌ వాన్మపస్థు( 

జంసెనని యతడు శ్యకు(డై డెన 

ధర్మబాహ్యు( డగుచు. తత్రణమ్మాతన . 

నై జపదవినాశనంబు గనండె ? 2066 
సంయమిోాందు [బహ్మ'చాలి నెజీ౦ంగె యు 

శరనిహతునిం జేసీ చంపినట్టి 

పొపకర్చు శరము బహుధా విభిన్నమై 

నేలం గూలపన్నె నిమిషమాత. 2067 
తెలియక యీ దుష్క్యృతమున్‌ 

సభిపితి వటుగాన |బదుకం జాలితి వింకన్‌ 

దెలిసియు చేనినల గులమే 

నిలువదు నళియింపకుండ నీ వెంత నృపా; 20080 


జనవర ! మము న య్యెగకు6 జయ్యనం దోడానిపొము భూమి శా 
యిస్‌ రుధిరాక్త దేహుని విహినవిచేష్టుని [సస్త్వవల్కలా 

జినున. బరేతరాడ్వశుని జీవనదాతను మా కుమారునిన్‌ 

గని కడసారి యేడ్చెదము | కమజి( జూచుట లేదు గావునన్‌.2069 


రైలు 


అయో ధ్యాకాండము 
అనుచు దుఃఖపడెడు నంధుల వృద్ధుల 
మౌని దంపతులను నే నొకండః 
గొడుకువడిన యెడకు. గొనిచని వారిచే 
దడవం జేసినాకం దనయు మేను. 


అనఘ తహపోనిధుంగు న 

మ్మునిదంపతు లపుడు దుఃఖమున సుతుదేహ 
మ్మున | బడి తడవుచు నేడ్చిరి 

వనటంబడి మజియు మౌనివరుం డిటు వగచె౯. 


అరసి [మొక్కవు పలుకొడవు బరినేల, 
. బడియుంటి వేమికోపము కుమార! 

నా మాట పోనిమ్ము నీ మూత నైనను 
బలుకరింప విదేమి చలము తనయ | 

నీ విట్టులై పోవ. నిగమముల్‌ నా చెవి 
కింపుగా. బఠియింతు రెవరు పుత్ర [ 

స్నానసంధ్యలు దిర్చి జ్వలను నుపొస్పించి 
యెలమి నన్‌ దనుపువా రెవరు కొడుక ! 


కదలమెదలలేని ముదుసలిచీ(కుల 
మైనమాకు దిక్కులేని మాకు 
నడవిపండ్డు దుంప లాహారముగ నిచ్చి 
యెవరు మమ్ము. |బోతు రింక తంగడి; 


కనుగానరాని ముసలి౯ 

దనయ వియోగాతి దుఃఖతప తపస్వి౯ 
వనవాసిని దీన౯ నీ 

జనని న్నేనెటు భరింప జాలుదు బిడ్డా! 


377 


2070 


2071 


2072 


207 


378 


ete 


నిర్వచన రామాయణము 


ఆంగుము పుత్ర | నేంటికి యమాలయముం దరిసింప నొంటిగా 
నేంగకు; లేపు వృద్ధులగు గ నేమును ) వెనువెంట( దోడుగా 
రాణల; మెట్టులుండెడ మరణ్యమున న్నినువీడి కుందుచున్‌? 
జూగున కేను దండధరుసన్నిధి వేండెద వే క్షమింప(గన్‌.2074 
పరమధర్మాత్ము.డును లోకపొలకుండు 
నిర్మలయ శుండు నగు యమధర్మరాజు 
మా యనాథత ని పితృమాతృభక్సి 
నెజటీంగి కరుణించి యభయంబు నీయ గలడు. £075 
పాపకృతియైన దశరథ 
భూపాలుని బాణనిహతి. బొలియుకతన ని 
ష్పాపుండ వైతివి; శూర 
|పొపణమగు పుణ్యపదము( బడయుము తనయా! _ 2076 
అహవంబునను' వెన్నాడక పోరాడి 
మరణంబుగను శూరు లరుగు గతికి 
గోదాన భూదాన వేదొధ్యయనపుణ్య 
కర్మదిక్షాసరుల్‌ గాంచు గతికి 
గంగాది వరనదిసంగమంబుల. దను 
త్యాగంబు( జేయు నుత్తముల గతికి 
సగర త్రై బ్య దిలీప జనమేజయాది మ 
హారాజు లేగిన యమలగతికి 


నాహితాగ్నులు' తపసులు. నందుగలిక్తి 


నేకపత్నీ|వతాన్వితు లేగు గతికి 


సాధుగురుజనారాధకుల్‌ సనెడుగతికి 
నరుగుమో పుత్హ we వట్టి పరమగతికి, 207 


అయో ధా కాండము 


మా కులంబున( బుట్టిన మోకయెన 


సద్దతినె గాన దుర్గతి, జనంగం బోదు; 

మ' త్పుతుని నిన్ను6 జంపిన మనుజవిభుయె 
పాపహాతి(జేసి దుర్లతుల్‌ వడయు(గాక |” 
అనుచు విలపించి మౌచి భార్ణయును దాను 
నాత్మీజుని కుత్త ర్యకియ లాచరింప 

నత(డు పుణ్యవశంబున నమురవురికి6 
జనుచు6 బితరుల నిట్టని యనునయించె. 


ష్‌ తలిదం[డులార | మిమ్ముుం 


గొలిదిన పుణ్యఫల చుందుకొన, గల్లితి; మ్‌ 


రలు గూడ వేగ నన్నుం 
గలిసికొనంగలరు వగవగా6 దగ దింకన్‌.” 


అని మునితనయుుడు పితరుల 
ననునయమును దెర్చి సురరథారూఢుండై 
చనియె మ హేందునితోడన్‌ 

దన సుకృతింజేసి స్వర్గధామంబునకున్‌, 


కేలుదోయి మొగిచి కెలన నిల్చిన నన్ను 
గూర్చి యపుడు తపసి “క్షోణినాథ | 
యేకపుత్తు నాకు లేకుండ జేసి తీ 
కుందు : మాన్సు నన్ను. గూడ( జంపి, 


పావనమూరి మత్స్పుతునిబట్లి వధించితి వి ట్రవిజ్ఞ తన్‌ 
er. a cA) aa) య J 


379 


2078 


2079 


2060 


2081 


2082 


గావున నీకు రాజగుట6 గల్లదు (బహ్మవధాఘ; మైన నో 
భూవలయేం[ద ! మా వలెనె పుత్ర వియోగజ దారుణారి చే 
నీవును గుందికుంది మరణింతువు; కర్మఫలంబు దప్పునే? 2088 


_ 380 


నిర్వచన రామాయణము 


నను నింతటి దు8ఖంబున 

ముని౭గించిన నీ వవశ్యముగ( దశ్ళలమున్‌ 
గనియెదు జనవర | జన్నం 

బున దక్షణ లిచ్చినట్టి పురుషుని పోల్కిన.” 
సంయమోరదు+ డిట్టి శాపంబు నా కిచ్చి 
పనవి పనవి ధర్మపత్ని తోడ 

నటనె యప్పుడే చితారోహణముచేసి 
యమరపట్టణమున కరిగ దేవి! 


శబ్దవేధి లక్ష్యసాధన వేళ బా 


' ల్యమున నేను( జేనీనట్టి యఘము 


జ్ఞప్తి కిపుడు వచ్చి నను జంపుచుండె; వి 
రుద్ధభోజనంబు రోగి, బోలె, 


మునివరుని శాప మిప్పుడు 


నను€ బొందెన; దమము (గమ్మె నా నయనములన్‌; 


నను౬ గరముల స్పృృళియింపుము 
నిను6 గనలేకుంటి నెదుటనే నీ వున్నన్‌. 


కరుణమాలి రాము గాన కంపితి, నట్టి 


* 


3 


_తప్పుపనికి నేను దగుదు( గాని 


యిట్టి యాజ్ఞ దీర్చ నెవం డోవు? శ్రీరామ 
చందు డొక(డు దక్క జగతిలోన ? ౫ 


అనుచు దుఃఖపడుచు నధిపు “డో దేవి! యే 


విజ్ఞు(డైన తండి విడువ గలడు? 
దుడుకుకొడుకునై న; దొడరి యూూయాజ నే 
(నన 


' కొడుకు దీర్పనెంచు. గూడదనక ? 


2084 


£085 


2086 


“2087 


అయో ధ్యాకొండము 381 


ఎదురు చెప్పక యట్టి నా ముదల, ద్‌ర్సం 

గాన కేగిన. సుతు. గానలేని దుఃఖ 

క్రీల నా జీవనముల నింకించుచుండె, 

బల్వలో దకముల నాతపంబు( బోలి. 2090 


. కనులను జ(కటు ల్లవిసెం గానంగ నేరను నిన్ను దేవిః నా 


తను వతిభార మయ్యె స్మృతిదప్పుచునున్నది; కాలువీటికి౯ 


లైల 


జనియెద; రాము( డిత్రణీని సన్ని ధినుండినచో సుఖంబుగా( 
దనువు. ద్యజింతు, బంధుజనదర్శన మవ్వల. గల్లనేర్చునే ? £091 
నిత్యధర్మరతుండు సత్యవి కము(డైన 
యనఘు రాము మోము నెన€ గనక 
శమన సదనమునకు, జనుచుంటి; నెంత పా 
పంబు.౬ జేసినానొ (పాగ్భవమున ? | 2092 
కమనీయ మణిహేమ కర్గ కుండలకాంతి 
థామమై యొప్పు స మోము 
శారద పూర్ణిమా శర్వరికాంతాభి 
రామమై యలరు శ్రీరాము మోము 
కమలాయ తాక్షంబు( గార్ముకసన్నిభ 
(భూమనోజ్ఞ మగు శ్రీరాము మోము 
సంఫుల్ల సరసిజ సంకాశ నవనార. 
భామోదమైన శ్రీరాము మోము 


పదియు నా్ధేండ్లు వనినుండి | పతినం దీర్చి 
రాజధాని శీతెంచు. నా రాముమోము 
కాంక్ష లూరంగం దమిదీరం గన్నులార. 
దర్శనముసేయువా రెంత ధన్యతములొ ? 2098 


382 


న 


నిర్వచన రామాయణము 
వని వీడి యీ య యోధ్యకుః 
బునరాగతు. డగుచు మౌఢ్యముక్తుండగు శు 
(కుని. బోలి వెలయు రాముని; 
గనుభాగ్యము గల్లువారె గద ప్రుణ్యాత్ముల్‌ 


ఓ దేవీ! మది దుఃఖా 

వేదన. బడీ (కుంగుచుండె వివశం బగుచు౯; 

లీ దిం్యదియసత్త్వము; శ్ర 

బాదుల గహిొయించుశక్సి యడ(గుచు నండెన్‌, 


చమురు చెల్లిపోవ |బమిదదీపంబుల 
నున్న కాంతు లడణు చున్నయట్లు 
స్వాంత మలనసిపోవ సక లేందియంబుల 
జీవశక్తు లుడిగి పోవుచుండె, 


ఈ తనయవ్యధ నన్ను న 
వైతన్యు౯ దీను6 జేసి చంపుచునుండె౯ 
(సోతస్విని తరంగా 

ఘాతము కూలంబు గూల్పం గడంగిన రీతిన్‌. 


హో రామ! మహాబాహూ! 

హో రాఘవ! తాపనాశనా సదయాత్మా; 
హో రక్షద। జనక|పియ |! 

యో రాజీవాక్ష? యెచట నుంటివి తండీ। 


దేవేరీ కౌసల్యా! 


పొవనచరితా సుమి[త! పొపమతీ క 
కా! వంశధర్మనాళిని | 
పోవుచు నున్నా€డ6 జచ్చిపోవుచునుంటిన్‌. 


2094 
2095 
2096. 
2097 
2038 


2099 


౭26 


అయోధా గారాండము 383 


అనుచు క్రీణకంఠమున(. |బలాపించుచు 

మూననీయ రామమాత చెంత 

నా సుమ్మితచెంత “హా రాఘవా [” యంచు 

నుసురు విడిచె దశరథోర్వివిభుడు. . 2100 


తనయ|పవాసదుఃఖము 

మనమును. బీడింప నింక మన6 జాలక య 

మ్మనుజవిభు. డ న్ని శీథిని 

దనువు విడిచి చనియె శమనధామంబునకున్‌. 2101 


6క్‌-వ సర్గము 


రాతిరి వేగిన యంతనె 

[పాతఃకాలమున స్తో తపాఠకజనముల 

సూతాదులు శుభగితుల 

నేతెంచి పఠింప€౬ దొడ(6గి రెప్పటియట్టుల్‌ , - 2102 


ఉచ్చైస్స ్వరంబున నుర్వీశ్వరు నుతిఠచు 
వరగీతముల నంతిపురము నిండె 
(పభుకిర్తనలు కుల|పభు కీర నములతోం 
బాణివాద్యములు నభంబు నిండె 
గరతాళ కలన జాగరమందు పంజర 
కలఖేటరుతులు దిక్కులను నిండె 
నభిలవాద్యధ్వను లాళీర్ని నాదముల్‌ 
నిగమఘోషంబులు నగరి నిండె 
నపుడు పరిపొటిమెయి సేవ లాచరించు 
రాజమందిరదాసదాసిజనంబు 
వలయు పరికరములతోడ వచ్చి వేగ 
నియమితాత్మీయ కృత్యముల్‌ నెజప6 దొడం గె. 2108 


384 


ge 


నిర్వచన రామాయణము 


స్నా నవిధుల్‌దీర్ప స్వర్గ కుంభంబుల, 
బరిమళోదకముల( బట్టువారు 
గంధతై లంబుల' గమ్మపూ(తల. బైండి 
పాాతల నాయ త్రపటిచువారు 
సమయోపయు క్ర భూషణ వస్త్ర మాల్య ని 
కాయముల్‌ సిద్ధంబు సేయువారు 
అరోగ్య భక్ష్య భో జ్యాషధాదికముల( 
గనకపా తికలందు నినుచువారు 


అభిలశుభలక్షణో పేతు లైనవారు 
అమలభూషణభూపితు లైనవారు 
నగుచు శుద్దాంతపరిచారికాదు లెల్ల 
నుచితకార్య[పవిష్టలై యుండి రవుడు. 


అట్టు వా రరుణోదయమైన దాక 
గార్యములనుండి |పభురాక గానరాక 
యాత్మ శంకించి [పభుని శయ్యాగృహమున 
కేగి యల్లన మేల్కొల్పం జాగి రవుడు. 


ఆ పడ6ంతులు నయవినయము 
లేపాజింగ వివిధగతుల నెంత తెలిపినన్‌ 
భూపతి మేల్కనకుండిన 


_ నూపిరిగని యొల్ల ds త్రలపడుచున్‌. 


జాగరని|దా స్వప్న వి 

భాగజ్జలు వార లపుడు (పభు దశరథు నా 
నాగతులం బరీక్షించి భ 
యాగతలై తల్లడిల్లి రసువులు లేమిన్‌. 


2104 


2109 


2106 


2107 


ఆయోధ్యాకాండము 
అపగో ద్ధతికిం దృణ్శాగంబులం బోలి 
వనట ముని(గి వారు వడలకుచుండ। 
బు|తశ్రోకహాతి సుమి తయు( గొసల్య 
యొడలు మజచి కూర్మి యుండి రపుడు. 


కాంతిహీినయ గు చు గౌసల్య సడీయుండె, 


దమము (గమ్మినట్టి తారం బోలి 


యా సుమి|తగూడ నరకే వినరయె 
ap రపి య్‌ 
దుఃఖభరత నెఖుక దొజంగియు9డె, 


విగ ॥ డెన 
మృతినిగన్న రాజు గతచేజు(డ్రై క 


సుతవియాోాగదుఃఖహతిసిం దూలు ' 


రాణు లిర.వు రవుడు రహీం దక్కి పడియుండి 


. రసువు లెడలినట్టు లవశ లగుచు. 


అట్లు నిదురదూలి యా రాణు ఒండంగ 
నిదుర నుసురు విడిన నృపుని. జూచి 
కరినిం బాసినట్లి కరిణు లకుడి,రి 

త్తు ov 
గళము లెత్తి దాసికాజనముల:. 


వారల య్యా కందనము 

చే రాణులు మెలుకాంచి చెచ్చెర నధిపుం 

జేరి మృతు( డగుట నారసి 

హో! రమణా! యనుచు (వాలి పత టక 


నిర్వ రా] 25 స 


శితీర్‌ 


2108 


2109 


2110 


2111 


2112 


386 . 


టు 


నిర్వచన రామాయణము 


నభమునుండిపడిన నక్షతముం బోలి 

వసుధయడిన నాగవధువు6 బోలి 

యాంర్తి( దూలిపడిన యా కోసలాత్మజ 

పాలుపుదక్కి ధూళి పొరలుచుండె. a1 


అంత. గైకేయి మున్నుగా నంతిపురపు 


వనిత లందణు పతిమృతివా ర్ర నెలీ గ 

వచ్చి యెలు౮ాత్తి యేడ్సుచు వసుమతీశుః 

జుట్టుముట్టి విచేష్టలై సోలి రా రి. = శే 21 
అ నారుల బహుళొర్త 

ఛ్వానంబులు గోస లేం్యదజాధికశోకా 


నూనధ్వానంబులచే 


నానగరు |పతిధ్వనించె నతిదుస్పహ మై. 21. 


చ, నిరతసుఖ|[పమోద రమణీజనసంకు లమైన రాజమం 
_ దిర మపు డట్లు రాజు మరణించిన యంతనె భూరిశోక ని 
స్వనితము నా ర్రబంధుజనసంతపితం బతిదీనదు;ఖ ద 

ర్శనము గత పహార్హ ము నశాంతము భాంతమునయ్యె నెంతయుః 


గ. అ విమలక్షీర్తి పతి మరణార్తిం జిక్కి 

రాజు లనోన్యసంలగ్నపాణు లగుచు 

నుర్విపతి( జుట్టుకొని జాలి యుట్టిపడ (గ 

బనవి రెలు(గ్లులు మినుముట్ట ననద లట్లు. 211 
* పొఠాంతరము। 
ఆ. _అలుగుదాణి పడిన యాడేనుగుం బోలి 


ధరణి జారిపడిన తారం బోలి. 
యా ర్తి దూలిపడిన యసహాయ కౌసల్య 
పొలుపుదక్కి నేల బొరలుచుండె. 211 


అయో ధ్యాకాండము శితీ7 


66-వ సర్గము 


. ఆరిన వీతిహో|త్రు, క్రియ. నంశువు లేదిన భొనుశైఖరిన్‌ 


నీరము లింకిపోయిన ధునీపతికైవడి, స్వర్గధామముతి 
జేరిన నాథుళీర్ష మొడి( జేరిచి కోసలరాజప్పుతి శో 
కారుణితాస్యయై కనుల న్మశువు లొల్కుచు. గైక కిట్లనెన్‌, 2118 
“ఓ కుటిలహృదయ కైకా! 
ని కోరిక దిరె రాజు నిరృతి గనె; ని 
వే కంటకమును లేకయ 
యేకచ్చ్మతముగ రాజ్య మేలుకొను మింకన్‌, 2119 


కొడుకు నన్ను వీడి యడవులకుం .బోయె 

స్వామి నన్ను. బాసి సర మగెం 

దప్పుదారి. దోడుదప్పియుండిన నేను 
క్షణముగూడ |బదుక( జాల నింక. 2120 


పాపచిత్త యగుచు( బరమధర్మము ఫీడ్తీ 
కాపథంబు |దొక్కు కైక దక్క 
. సతము హితముగూర్చు పతిదేవతం ద్యజించి 
పడ(తి యెవతె యింక |బదుకంగలదు? 2121 
గుణము ఫలము దెలిసికొనక విపాన్నంబు 
లోభవశత( దిన్న లుబ్దు బోలి 
కుబ్ద బోధనంబు గొన్న యి క్రై్మకచే 
హతిని గాంచె రాఘవాన్వయంబు. 2122 
వేర మేమిలేక దారతో రాముని 
వనికి దరిమె తండి యనిన వార్త 
విని విదేహావిభుండు జనకరా జెంతగా 
నన్ను6 బోలి వగచుచున్నవాండా?  . 2128 


3౩5686. 


నిర్వచన రామాయణము 
అంబుజాక్తుండు ధర్మాత్ను. డైన కొడుకు 
రాము€ డుండి లేనప్రెై దూరమున నుండీ 
తండిమృతి6 గాని నా యనాథతను గాని 
యించుకేనియు నిపుడు దా నెంలండు గద! 


శోకానుచిత తపస్విని 

నా కోడలు సీత జనకనందిని దుఃఖ 
వ్యాకులయె. భయకంపిత . 

యె కాన; దిరుగవలసెనా! యకటకటా! 


|కూరజంతు విహగ దారుణారవముల 
వినుచు రాతులందు జనకతనయ 
యతిభయపకంపితాంగియై విభు రాము 
నొడిని౬ జేరి [బదికియుండ6 గలదు. 


ఎంతో వృద్దుడు కాంతా 
న గలుగువా(ండు జనకుండు న్‌ఖా 
సంతాపవార్త చెవి బడి 


. నంతనె దుఃఖారి|బదుకునా ? క్షణమైనన్‌,* 


నా పతివతంబి నాకు సాయముగ ని 
క్కాంతు దేహ మేను గౌంగిలించి 
యగ్నిహో|తశిఖలయందు6 |బ వేశించి 
గ విడుచుదాన' సిపుడెలో 

అని కనికర ముట్టిపడన్‌ 

దనవిభు మేనిపయి, వాలి తద్దయు దుఃఖం. 


బున నేడ్చెడి కౌసల్యన్‌ 
గోని చని రవ్వలికి నగరికొలువు నెలంతల్‌ . 


2124 


2125 


2126 


2127 


2128 


2129 


అయో ధ్యాకాండము 


సుతులు చెంతలేమి పతిమృతదేహంబు 
భ|దముగను దైలప్యాత నుంచి 
నెఅ(పం దొడంగి రపుడు నృపముఖ్యకార్యముల్‌ 
సచివవరులె గురుని సమ్మతమున,. 


ఆ లీల |పభునిదేహము 

కాలికముగ రకసేయ? గని శుద్ధాంత 

(ప్ర లొక్క పెట్ట నేడ్సర 

జూలింబడి నాథు6 డపుడె సమసీన భంగిన్‌, 


నిత్యసత్యసంధు నిరుపమ పియవాది 
యైన రాము బాసి యడలు మమ్ము 
నీవుగూడ విడిచి యేగుట న్యాయమే 
.యెమితప్పు చేసినాము నాథ | 


హీతుని సుతుని రాము నెడంబానీ పెనిమిటి 
వెన నిన్ను( బాసి యనదల మయి 
పతిని జంపినట్లి పాపాత్మ యి క్కైక 
ల : se 
పజనుండి యెట్లు [బదుక(గలము ? 
ఖు య 


నీకును మాకును నెప్పుడు 

నే కైకపియుడు ్కపభుండు హొతుడు సుతుడు ను 
శోకుం డగు రాము విగత 

శ్రీకు (బవాసితుని నెట్లు చేసితివి ప్రభూ | 


పభు(డగు విభుఃడగ్లు నిను జగ 

దభిరాము సదారు రాము నధికిబలభుజా 

విభప్పని లక్ష్మణు విడిచిన 

యభాగ్యయగు కైక యెవనిం ద్యజియింప దిశన్‌. 


389 


2180 


2181 


2182 


2188 


2194 


21839 


396 


నిర్వచన రామాయణము 


అని విలపించుచు దశరథ 
జననాథునిసతుల బాష్పజల ధారల. గ 
న్లొతలం గురియించుచు మే 

దిని బడి పొరలాడి రతివిదీర్ధహృదయలై. 


చందురు6 బాయు విభావరి 
చందంబున౭ బతి త్యజించు సతివడువున రా 
జేందుండు విభుం డడయంగ ని 


ష్పందంబై యవు డయోధ్య పభ చెడి యుండెన్‌. 


అంగనాగణముల హాహారవములతో 


నకు లోలుకు పురజనాళితోడ( 


బొడుబాశ్రి యున్న భవనాంగణములతో 
రహి దొఅంగియుండె రాజధాని. 


శోకవశత రాజు నాకంబునకు. బోవ 

నవని౭ బొరలి రాణు లడలుచుండ 

రవి నివృతు డగుచు! బపలిల్లు దొల(గంగ( 
దమి (పవృత్త యగుచు6 దాపురించె. 


తనయులు చెంగట ఫేమిన్‌ 
జనవిభుదేహమున కగ్నిసంస్కారంబున్‌ 
జొనరుప కుంచిరి పెద్దల 

యనునుతమునః దైలపా|తయం దద్దానిన్‌. 


ఖరకరుండు లేని గగనంబుకైవడి 
రిక్కుగములు లేని రేయి వోలి 
[1పభుండు లేక దుఃఖభాజనంబయి రాజ 
ఛాని యవుడు -గాంతిహీన యయ్యెః 


2187 


4 


£138 


2189 


2140 


2141 


అయోధ్యాకాండము 391 


నరనాథుండు మరతీంపగం 

బురమున నరనారు లెల్ల బొక్కుచు గుములై 

పరిపరి విధము లC దొట్టిరి 

భరతజనని గైక నపుడు బహుళారి మెయిన్‌. 2142 


67-వ సర్వము 

అధిక దుఃఖవశత న|శువు లొలుకుచు 

నెల్లపురజనంబు లేడ్సు చుండ 

హర్ష మెడలియున్న యా రాజధాని నా 

కాళరాతీయెట్లొ గడచిపోయె. 2148 


. రేయటు లేగి పూర్వశిఖరిన్‌ రవి దోప మృకండుసూతి కా. 
త్యాయన వామదేవులు మహాత్ములు కాశ్యపముద్దలుల్‌ జగ 
ద్లేయులు గౌతమా ద్య వనిదేవులు మంతులు గొల్వుదీర్చి ను 
శ్రీయుతుండైన య గ్గురు వసిష్టున కిట్టని రొక్కు రొక్కరున్‌ 2144 

తనయ విరహదు౩ఖంబును 
నునుజేశు(డు సైపలేక మరణించుటచే, 
గనుప టై నొక్కరాాతియె 
మనకున్‌ శోకమున శతసమంబులు గాంగన్‌.. 2145 
రాజు దివినింజేరె రాము(డు వని కేగె 
నరిగె లత్ష్మణుండు నన్న వెంట 
పరనులేజులై న భరత శతుఘ్నులు 
(పీతి నున్నవారు తాతయింట. 21406 
రాజు లేకయున్న రాజ్యంబు సర్వంబు 
_ నదుపుదప్పి నాశ మగును గాన 
నిపుడె నిశ్చయించి యిక్షాకుకు లజుని 
నొకని రాజ్యపీఠి నుంపవలయు,, 2147 


392 


pe 


నిర్వచన రామాయణము 
మెజుముల నురుముల మేఘుండు మిన్కుగమ్మి 
ధరణి జల్లంగ వాన గరియ(బోండు 
వృష mre ప్ర దున్ని కృషికులు 
[శ్రమపడి విత్తనాల చల్ల (బోరు 
పసవ పుప్పోద్యాన భదక్ళత్యంబులు 
నిష్పలశంకచే ని చిపోవు 


కొనం౭ గాను తినం గూడ) గోచి పాంతయులేక 


చోరాదిభయములు మోొతజిసోవు 


రక్ష లేకుండుటను జేసి రాష్ట్ర నుందు 

జరుగు వర్తక మెల్ల న షష. నోందు 

సౌఖ్య మొదవదు |పజఒబలో శాంతియుండ 

దవనిరాజ్యం బరాజక మయ్యెనేని. 2148 


ఎతృనాజ్ఞ సుతుడు దిర్చండు 
పతియానతి సేయ భార్య వె వెల్లొన దెందున్‌; 
సుతులకు రక్షణ యుండదు 
క్షీతిపతి లేకున్న నీతి చెడు నెల్లెడలన్‌. 2149 


హరియింతు ధనము చోరులు 

హరియింతురు సతుల దుష్టులగు దుర్చుద్ధుల్‌ ; 

పురుషులకు గృహాణు లుండగు 

నరనాథుడు లేమి సత్యనాశనమె యుగున్‌, 2150 


శా. ఆరామాదికముల్‌ నుఠంబులును దేవాణణరముల్‌ స్మతముల్‌ 
చోరావాసములై నశించు గుజనక్షోభంబునన్‌ సన్మతా 


చారంబుల్‌ సెడు నుత్ససంబులు సభల్‌ సాధుపబోధంబులున్‌ 
దూరీభూతము లౌను దేశమునయందున్‌ రాజు లేక్షు:డినన్‌, 


అయోధథ్యాకాండము 

ధరణిసురులు నిగమజ్ఞులు 
సిరిగల్లియు దక్షిణ లిడి చేయరు మఖముల్‌, 
తెరపాటుకొండభయమున 
నరాజకంబెన దేశమం దెలెడలన్‌. 

ల ae) 
ధూర భయము కే నెల్రెడ( 
గీరి దములు హర్రదములు కృతిగితంబుల్‌ 
నరక నలు పృత ములు బు 
వర్తిల్లవు ఉజనపదముబ వరదుడు లేమిన్‌, 


అధిళ్ళ తానో న్యసాహాయ్య్మముల్‌ నళియించు 
విభు కార్యములకును విఘ్న మొదవు 
కరసం్య[గహములేక తజు[గును గోశముల్‌ 
భృతిలెక భృత్యసంతతి దొలంగు 
నానలు జవదా(€టి సేనలు చెలరేంగు. 
దల|క్రిందులగు( దారతచ్యుసరణి 
అహమహామికలచే బహునాయకంబగు 
నదికారకాంక్ర( గ య్యములు “పెరుంగు€ 
గక్ష లుదయించి |పజలలో( (గౌర్య మడరు. 
ధర్మకర్మంబులకు స్థిరత్వంబు దప్పు 
వ్యక్తులకు నాస్తులందు న్వత్వంబు. చెడును. | 
జనపదంబులయం దరాజకమువలన. 
అతతాయుల దుష్టకృత్యములవలన 
జనుల స్వేచ్చ్భావిహారముల్‌ సన్న గిల్లు; 
కథక పౌరాణిక | పముఖ్యపబోధ ' 
నిష్పలతనందు( [బజలందు నేతళేక. 


393 


డి] ఫ2 


£194 


£199 


394 


oe 


నిర్వచన రామాయణము 
గోరక్షకులును గృషికులు 
బేరులు రక్షణము లేక బెగ్గిలుదురు; ని 
స్పారములై కళలు నిరా 
ఛారములగు నృపుండు లేని ధరణితలమునన్‌. ‘21956 
సాగవు స్వపరదేశముల వర్తకములు 
యతుల |పచారంబు లడ(గిపోవు 
దేవాలయంబుల దినదినంబును దీర్చు 
పూజాపురస్కారములు నశించు 
కవి బుధ గాయక _పవరగో ష్టు లడంగు 
నీతులు నియమముల్‌ నిష్ట లుడుగు 
|పజలయోా గక్షేమ పరిశీలనము లేక 
శాంతిసుభోత్సాహశక్తు లెడలు 
స్వాదు జలవిహీన వాహినికై వడి 
దృణ రహిత వన్మపదేశ మట్టు 
గోపకుండు లేని గోకులముంబోలి 


రాజులేని సీమ తేజరిలదు, 2157 


అనలమునకు ధూమము స్యం 

దనమునకు ధ్వజంబు( బోలి తనరుచు నెపుడున్‌ 

మన మనికికిం దావల మగు: 

జననాథుడు మనల విడిచి స్వర్షం బేగెన్‌. 21958 


చిన్న చే(ప( బెద్దచేంప (మింగినయట్టు 
లబలు ధనము సబల డపహరించు;, 
తమ ధనంబు |పజలు వక 
రాజులేని యట్టి రాష్ట్రమందు, . 2159 


అయోధ్యాకాండము 


వర్హాాశమధర్మంబుల. 

బూర్లముగా( |దోసి వైచి భువి నాస్తికులౌ 
దుర్ణయులున్‌ [బభుశాసన 

నిర్ణయమున శిష్ట లగుచు నెగడుదురుగదా | 


కాయమునకు దృష్టియెపుడు 

సౌయముపడునఇ్ల ధర్మసత్యాది విభుం 
షా 

డె యొప్పు రాజు రాష 

తూ ey 

[శేయస్సంధఛాయియై |పసిదిం గాంచున్‌. 
sas య 


రాజే సత్యము ధర్మము 
రాజీ మతమును హొతంబు రాజే కులమున్‌ 
రాజీ జననియు జనకుండు 


రాజీ దెవంబు సకలరాష |పజకున్‌. 
కా కో 


దక్షిణేశుకం కు ధననాయకునికంకె 
సురవరేణ్యుకం కు వరుణుకంకె 
దండ దాన శరణ ధర్మరక్షణముల 
నధికుం డగునుగాదె యవనివిభుండు. 


మంచిచెడ్డల విభజించు మనుజనాథు. 
డుర్విమండలి. బాలింపకుండునేని 

లోక మంతయు నొకట. జీకాకునొంది 
చీ(కటులు గమ్మినట్టులై పోకయున్నె ? 
వేలన్‌ దా(టని సాగరు 

లీలన్‌ నీ యాజ్ఞ మాలి లేదెప్పుడు భూ 
పాలుం డేలెడు నప్పుడె. 


పాలింపమె యిపుడు గురుని పలుకు |శుతిగతిన్‌, 


395 


2160 


2161 


2162 


2168 


2164. 


2169 


396 


నిర్వచ న రామాయణము 


మౌనిసత్తమ ! యిపుడు మా మనవి నెంచి 

రాజులేక దుర్గ్షమమైన రాష్ట్ర మరసి 

మతహాతు ని క్ష్వాకుకులజు( గుమారు నొకని 

నీవె గొనితెచ్చి రాజుగా నిలుపవలయు.” 2166 


68-వ సర్దము 


ఈ రీతి మునులు సచిివులు 


ధారుణీసురవరులు హితులు దను( గోరంగా 
నా రాజగురు వసిష్టుండు 
వారల కిట్టనియె సనయవచననిచయు(2. 2167 


మ, “నరనాథుండె కుమారునిన్‌ భరతు భూనాథుండుగాం దెల్పినా 
భరతుం డిప్పుడు తాతమందిరమునన్‌ భ్యదంబుగా నుండె సో 
దరు శతుఘ్ను నితోడ; వేగరులు దూజల్‌ పోయి శీ ఘంబ యు 
ప్పురికిన్‌ వారల దోడితేందగు. దలంపుల్‌ వేజ యింకేటికిన్‌ ? 


ఓ యనఘా |! సిద్ధార్థా! 
యోయి జయా, యో యశోక ! యోయో విజయా! 
యోయో నందన! మిరు వి 


 ఢేయత నా యాజ్ఞ నిపుడు దీరుపవలయన్‌. 2169 


సత్వరంబుగ మిరు జవనాశ్వముల నెక్కి 
రాజగ్భహాఖ్యపురంబు జేరి 

దుఃఖ మించుకయైనం దోంపంగా నీయక 
భరతుని రఘుకులభ్య దు గాంచి 


 యడవి కేగెను రాము డని గాని రాజు మృ 


తింగాంచె నని గాని తెలువం బోక 
నా మాటగ( గుమారు సేమంబు బశ్నించి 
యశీముఖ్యమైన కార్యంబు దీర్చ 


అయోధ్యాకాండము 397 


గ.  నాలసింవక పురికి రమ్మనుచు' జెప్పి 
తోడుకొనిరండు శతుఘ్నుతోడ, నతని 
భరతశతుఘ్ను కేకయ పభుల కొస(గ' 
భూషణాంబరనుల6 గొనిపొండు వెంట. 2170. 


క, అని ముదలచేనీ వలసీన 
ధన మొనంగంగ గురునియాజ్ఞ దల వాలళ వా 
రనిల జవన తురగంబుల( | 
గొని పయనంబైరి రాచకొమరుల( “సక్‌. 271 


ee 


అట్టువా రరుగుచు నపరతాలా।|దికి 
నంతంబునను [బలంబాచలమున 
కు త్తరంబుగం బారుదుండిన మాలిని. 
పూరతీరమునుండి పోయి పోయి 
హస్తిన పురి జేరి యచట గంగను దాటి 
_ వత్యజ్మాఖంబుగా బయలుదేటీ 
చని చని యంత బాంచాలదేశము6 జొచ్చి 
క్రమముగా గురుజాంగలముల దరిసి 
గ. యట నటన్‌ వారిపూర్ణ పద్మాకరముల 
నిర్మలస్వాదుజలవాహినీచయములం 
గౌతుకంబునం గాంచుచుం గార్యపరత . 
నెందు నిలువక యా దూత లేగి యేగి. 2172 


ఉం సారజల్మపపూర్ణ్యమును హన నిషేవితంబు వి 
స్తార జనాభిశోభితము ధన్యమునౌ శరదండవాహిని 
తీరము డాసి కోరికల. దిరుచు నచ్చటివుణ్యవృక్షమున్‌ 
జేరి భజించి వారు పయనించి కుళింగను జొచ్చి రంతటన్‌. £178 


398 నిర్వచన రామాయణము 


ఆ. అచటనుండివార లభికాళపురి. జేరి 
బోధిభవనశిఖరి( బుట్టినట్టి 
యిక్షుమతిని దాటి యిక్ష్యాకు లేలు త 
త్తీరజనపదముల దారిం గనుచు. 2174 


అ. _ వేదపారగులను విపుల దోసెడు. 
నీరములనె |బదుకువారి. గనుచు 
నరిగి రపుడు దూత లా సుదామాచల 
జూప దశమ సవర బట్టి. 2175 
చ. చనిచని య వ్వికుంఠసద్భశంబగు విష్ణపదస్థలిన్‌ 'విపా 
శనదిని( ద త్రటోల్ల సితశాల్మలమున్‌ భజియించి పెక్కు పు 
ణ్యనదుల( బుష్కరాదుల వనాంతరసింహ గజాది జంతులన్‌ 
గనుచు నృపాలకార్యకరణత్వర( దీర్చిరి దూరయానమున్‌, 2176 


అ. _దూరగమనవశతం. దురగంబు లలయంగ 
వేగు లవుడు దూరమెగి యేగి 
కేకయేశురాజగృవాము గిరి వజ 
పురము దరిసి రవుడు త్వరితగతిని, 2177 


¢ 


[పభునిపియముకొలకు. | బభుకులరక్షతై 

(పభునివంశ గౌరవంబుపొం కు 

రాజకార్యదీక్ష రా|తియే వారు ళీ 

[(ఘముగ. జేరుకొనిరి రాజగృహము. 2178 


69-స సర్దము 
౪. పురికి దూత లట్టు లరిగిన రాత్రి |ప 
భాత వేళ సార్వభౌమసుతుండు 
 భరతు(ం డ్మపియంపు( బాడు కలంగన 
యుల మెరియ నెంతొ తలడిలె. 2179 
య ౧0౧ | 


లల 


అయోధ్యాకాండము 399 


భరతుం డేటికొ చింతా 

పరవశు6 డయ్యె నని యెతింగి క? 

పరివేష్టించి యతనిమతి 

మరలింపం జూచి రెన్నొ మార్గంబులచేన్‌, 2180 


కొందు వాద్యంబులబే 

గొందటు నృత్యములచేత, గొందఖజు హాస్య 
నందకథానటన లచే 

నంద అతని. దేర్చం దొడ(గ్గ రా సమయమునన్‌. 2181 


హితులును బియ వాదులు నగు 

మతిమంతులు సఖులు భరతుమతిం (దిప్పల లే 

కతనిం గని మితమ! యీ 

గతిం జింతిలుచుంట కేమి కారణ” మనినన్‌, £182 


తనమి|తులం గాంచి దశరథ తనయుండు 
సఖులార ! వేకువ జామునందు 
దున్స్వప్నముంగాంచి దుర పల్లు చున్నాడ 
నా తం డిదశరథ నరవిభుండు 
మలినశరీరుండై తలముడి వీడంగ 
క్యూధరోన్నతళిఖ్మాగంబునుండి 
గోమయ[హదమునం గూలి తేలాడుచుం 
దైలంబు దోసిళ్ల 6 దావికొనుచు 
నువ్వులన్నంబు మెసవుచు నూనె మేన 
బూసికొని తల|క్రిందులై పోయినట్లు 
వికృతహాసంబుసేయుచు వెజ్టివోలి 
నూనెలో మున్లుచున్నట్టు లేను గంటి. £188 


£00 


ev 


నిర్వచన రామాయణము 


మజీయు నా కలలోన శరధి యింకిన యట్టు 
లుడుపతి పుడమిపై బడినయట్లు 
కటికచీకటులు జగంబు( గప్పినయట్లు 
జ్వలితానలము చలవడినయటు 
0 ౧ 
భ(దేభదంతముల్‌ భగ్నంబులైనట్ల్టు 
/ పో Ue 
భూమి విదీర్గమై పోయినట్టు 
సురుచిర తరులతల్‌ శుష్కంబులై నట్లు 
కొండలు పాగ్యగమ్మి రూలినటు 
' cn 
అగ కణ! Bos 
కృష్ణ పింగళ వర్షలె ప్రుజనములు 
కృష్ట లోహాపీఠస్టు(డై కృషవసను( 
జె థి జూ లస. 
డైన నా తండి దశరథునంతీకంబు( 


జేరి నవ్వుచున్నట్లు వీక్షించీనాండ. 


అరుణాంబరమాల్యాదుల 


' ధరియించి మహాత్ము(డైన దశరథుండు వెనన్‌ 


ఖరవాహంబుల( బూన్నిన 
యరదముపై దక్షిణముగ నరుగుట6 గంటిన్‌. 


రక్తవసనయైన రాకాసి యొక్కతె 
వికృతవదన హానవికృత యగుచు 
దశరథేశు కరము దన కరంబున. బట్టి 
యీడ్చుచున్నయట్టు లేను గంటి. 


చేకుజు ని క్కలవలనన్‌ 

నాకో రామునికొ లక్ష్మణకు మారునికో 

నా కన్నతం|డి రాజున 

కో కీడని భయము గలుగుచుండెను మదిలోన్‌, 


2184 


2189 


£186 


2187 


అయో ధ్యాకాండము 401 
క. ఖరవాహనయుక్తంబగు 
" నరద మధిష్టించి యరిగి నట్టులు కలలో6 
బరివీక్షించిన పురుషుడు శ 
త్వరితగతి, జితాగ్నిధూమదర్శనము గనున్‌, 2188 . 
ఆ. ఇట్టి కలను గనుట నేను దీనుండనై 
(పియుల మిమ్ము నాదరింప వైతిం; 
గాయ మవశ మయ్యె గళము శుష్కం బయ్యె 
మనసు చింతనుండి మరల దయ్యె. = 2189 


లౌ 


క,  'భీతిలుట కించుకేనియు 
హేతువు గనరాకయున్న నేను అత. 
గాతరపడెద నదేమో 
నా తనువున గాంతి యెడలె నా యెలుగు సెడెన్‌, 2180 


క. _ పలువిధముల దోంచిన యి 

కాలం గని రాజేర్మదు వృద్దు( గన్న జనక్రుని౯ 
దలపోసి వగతు, దవ్వుల | 
నిలువ దగునె సాకు నాతనింబాసి యిటన్‌? £191 


70-ప సరము 


చ, అని భరతుండు మి, తులకు నట్లు వచించుచునుండ తేరు (పొ 
ద్దున నరుదెంచియున్న ః నృపదూతలు రాట్సురిC జేరి కేకయేం 
| [దునకును దత్త నూజునకు [మొక్కి [పియంబున వారి మన్ననల్‌ 
“గని చని వేగ మా భరతు( గన్లొని యిట్లన్ని రూర్జితోక్తులన్‌. 2192 
.అ. “కుశల మడిగె నిన్ను గురువసిష్టుండు సే 
.మంబు దెలుపు మనిరి మంతు లెల్ల; 
నొక్క ముఖ్యకార్య మొనరింపవలె నీవు 
పయన మగుము వేగ Be 21983 
గర్వ రాష్ష 26 


402 


నిర్వచన రామాయణము. 


ఓ భరత! రాజసుత; ది. 
వ్యాభరణాంబరచయంబు అదయుము వీని౯ 
భూభర్త కతని సుతునకుం 


(బాభవ మెసంగంగ ని మ్ముపాయనములుగన్‌. 


నృపతితాత కిచ్చు ని క్కాన్మ యిరువది 


కోటు లగునుగాక పొటిసేయ 


నిపుడు మామ కొసంగు నీ బహుమాన మొ 


రైదుకోటులైన నగును గాక [* 


అనిన సుహృజనములయెడ 
జు 


ననురక్తుండైన భరతు( డా కానుకలం 


గొని యాదరించి సత్క్భతు. 
లను దనియంజేసి వారలకు నిట్లనియెన్‌. 


రుశలియే రాజు నా తం|డి దశరథుండు ? 
సేమముగ నున్న వా(డె శ్రీరామవిభుండు? 
లక్ష శణుండు శుభలవ్ర్షణలక్ష తొంగు. 

డన్న సేవించుచును సుఖం బున్నవా(డె ? 


ధర్మదర్శిని ధర్మజ్ఞ ధర్మనిరత 
పరనుసాధ్వి వినిర్మలచరిత యగుచు+ 
(బాభవామోదభాగ్యసంపన్న్నయైన 
రామమాత కౌసల్యకు సేమమె గద? 


సముదారుని లక్ష్మణు ను 

త్రమగుణు శ తుఘ్ను, గన్నతల్లి యయిన జ్ర 
ధ్యమమాత పూజ్యురాలగు 

సుమిిత సురుచిరచరి|త ల కదా? 


2194 


£1995 


2196 


2197 


2198 


2199 


అయోధ్యాకాండము 403 


(పొజ్జ మానిని కోపస్వభావ చండి 

యాత్మకామయు నై నెన మా యమ్మ క్రై కెక 

భ్యదముగ నున్నయదియె మా పయనవేళ ? 

బంధువుల కే మయిన. జెప్పి పంపి నదియె ?” 2200 


అని నంతనె వేగరు ల 

. య్యనఘచరితు భరతు6 గాంచి యందజు సుఖులే; 

నిను సుశ్రీవరియించుత . " 
పనిగొనుము రథంబు సిద్ధపణుప గుమారా | 2201 


| అని వారు వేగిరంపంగ 

విని భరతుడు తాతకడకు వేగమ చని వం 

దన మాచరించి యాతని 

కనునయమున 'నిట్టు లనియె నాదర మొదవ౯. . 2202 


“నా తంగడి దశరథేశుల 

దూతలు వచ్చి రిటు నన్ను(. నడ నితోవని 

దాతా! సెలవి మ్మిప్పుడు . 

నీ తలంచిన యపుడె మజల నే నేతెంతున్‌,* _ 208 


వరరఘుకులవర్ధనుండగు 

భరతుం డిటు దెలుప నశ్వపతి వీని (పేమా 

దరమతి౭ గౌంగిటం జేరిచి 

శిర మా|ఘాణించుచున్‌ వచించె శుభోక్షిన్‌. " 2204 


“అనఘచరిత ! భరత! నిను గన్న మా కైక 
సుపజావతి యయి శోభ, గాంచె; 

బోయి రమ్ము తండిపురికి; నీ పితరుల 
కిచటి కుశలవార్త నెజబు6గ6 జెపుము, దీ205 


404 


అ, 


నిర్వచన రామాయణము 
గురున కచటి యెల్ల ధరణీసురులకును 


సమబలులు (పశస్తచాపధరులు 
[భాతృవరులునైన రామలక్ష్మణులకు 
విశదపజుపు మిచటి కుశలవార్త. 9 హై 


చ. అని సెల విచ్చి యశ్వపతి దహన కుత్త మసామజాది వా. 
హనములు నశ్వముల్‌ కనకహారములున్‌ మణిచిితకంబళా 
జినములు రత్న భూషలు విశేషధనంబులు గాను లిచ్చి దీ 
వనముల నిచ్చి భృదగుణవంతుల. దోడుగ నిచ్చె వీరులన్‌. 2207 


ఐరావతై౦్మదళిర మద 

వారణముల స్ముపసన్న వరనాగములన్‌ 

భూరిధన జవఖరముల న 

పారముగా మాతులుండు భరతుని కొసంగెన్‌.' 2208 


మజియు నంతిపురంబున( బెరిగ్గినట్టి 
యుగదంష్టాంకురంబుల నున్నతముల( 
జారలమెకంబులంబోలు జాగిలముల 

నతం డుపాయనముగ నిచ్చె, నల్లునకును. 2209 


పాడుకలను గన్న? బరితాపమునం జేసి 
పయనమందె దృష్టిపడుతుః జేసి 


దూత లాచరించు తొందర(జేసి కా 


న్కల 'గణింప( డయ్యె కై కకొడుకు. | 221 


మ. భరతుం'* డప్పుడు వాజివారణభట ,ప్రావేష్టితాత్మీయ మం. 
దిరమున్‌ వెల్వడి రాజవీథిని రథాధిషస్టాతయై స్వియ సో. 
దరు శ్యతుఘ్నునితోడ నేగి పభునిం దత్పుతు దర్శించి న 
త్వరు(డై మొక్కి యనుజ్ఞగాంచి చనె నంతన్‌ వారు ఏద్రల్సుగన 


em 


ట్ర. 


- అయోధ్యాకాండము 
వరరథశతశతములతో( 
దురగోష ప్పభటోత్కరంబుతో గోవులతో 
నరనాథు. డిడిన భృత్యులు 
భరతు ననుసరిం వి చనిరి బాసటగాగన్‌, 


అనుంగుందాత బలంబులు 
దన రక్షగ నభయు. డగుచు 'దమ్ముండు రకల 


వెనుకొన భరతు(డు నాకం 
బును సిద్ధుండువోలి వేశ్ళమును వెడలి చనెన్‌, 


71-వ సరము 


శ్రీమంతు. డిక్షాకు సింధును ధాంశుండు 
పరమతేజుండైన భరతు( డట్లు 
రాజగృహామువీడి పాగభిము ఖముగా। 
జని సుధామానది సంతరించి 
యరిగి వెశాలిని హ్లోదిని దరియించి 
తరలి కుల జేరి 
యచట |బత్యగ్వేణియగు శత దును దాటి 
'యపరపర్పటదేశమందు. జొచ్చి 


శల్యక ర్రనమను జనపదాంతికమున 
ఘనళిలావహాపగను గమించి 


చై తరథవనాంతసరణిని గను(గొంచు 


నచటి గరిక రిసరల నతిగమించె, 


న అటసరస్వతి( గూడి గంగాఖ్య. నెస(గు 


నొక్కు యుపనది (పవహించుచున్న. న్సీము 


నుండి వీరమాత్స్యంబుల కు త్రరమునం 


జెలంగు భారుండ వని. (బవేశించె నతండు. 


405 


2212 


2218 


2214 


2215 


406 


లం 


ee 


నిర్వచన రామాయణము 


త్వరితగమన హర్షద్యాతి' తై లావృత 
యగు కుళింగనదిని యమున చెంత 
వేగ ముత్తరించి వ్మిశమింపంగ6 జేసె 
భరతుం డచట నెల బిలగము లము: 


జల సేచనముల అము 

యలయిక దీర్పించి భరతు( డా నికర ॥ 
తలవారి(€ |గుంకి చల్లని 

సలిలంబుల. వెంట్యగొనుచు( జనె(ం బయనంబై, 


అట్టు చనుచు నిర్గనారణ్యపథమున 
భ్యదగజము నెక్కి భరతు+ డప్పు 
డాకసంబుదా(టు ననిలుని6 బోలి యా 
గహన మ[శమమున గడచిపోయె. 


ఆతం డటువోయి యంశుధానాభిధాన 
పురముకడ గంగదాశుగా వెజవులేమి 


“పాగ్యట[గామమున రెవుపడవలందు 


దాని 'దరియించి కుటికోషి దరికి. జేం. 


భటవాహనాదియుతుంై 
కుటికోప్టీ షీనదినిదా(టికొని రాఘవు. డం 


తట ధర్మవర్థనంబను 
వుటభేదన ముత్తరించి పోయి [కమముగళ౯. 


తోరణ గామంబు( జేరి జంబ్యూపస్థ 
పురమును దరియించి పోయి పోయి 
వరమనోజ్ఞ వరూధపురవనంబును జొచ్చి 
వేడ్కమై నొకకొంత వి|శమించి ' 


2216 


2417 


2218: 


2219 


2220 


_ అయోధ్యాకాండము 407 


యటనుండి చని యుబజ్జిహానావురముచెంత 
ఘనకదంబోద్యానవనము దరిసి 

యది స్వీయ రాజ్యసీమాంచలంబే గొన 
నరదంబు నచట నాయ త్తపజచి 


తాను శతుఘ్ను తోడ రథస్థు( డగుచు 

బలములం గాంచి “మ్రోాగు నిర్భయము గాగ 

దరలిరావచ్చు ౫ ననుచు ను త్తరువుచేసీ 

భరతు. డతివేగముగ ముందు బయలుదేణి. 2221 


సర్వతీర్థ పురికి జని యాత: డచట ను 
త్రానికాఖ్యనదిని దారినున్న 
గిరిరురాదిక ముల నరదంబుననె దాటి 


" కుంజరంబు నెక్కి కటిక దాయకె, = 2222 


భరతుః డంతట లౌహాత్య పట్టణమున 

నాక పీవతినది.దా(టి యేకసాల 

మహితవురిచెంతంగల స్థాణుమతి( దరించి 

గోమతి గమించె వినతమ౯ |గామనసీమ. . 228 
అట్టు చనుచు హయము లలయ కళింగపు౯ 

[గామసీమ సాలకాననమున 


విడిసి రాతియందె వెడలి య యాధ్యను 


దరిసె ,పొద్దుపొడుచుతజి నతండు. 2224 


ఏడురా|తు లట్టు లెడయక కట 

పురుషవర్యు(డైన భరతుం డపుడు 

మను వినిర్మితంబు మహితంబగు నయోధ్య' 
జూచి యిట్టు లనియె నూతుతోడ, 2229 


408 య నిర్వచన రామాయణము 


ఉ. శ్రీనిధులై న యాజ్ఞికులచే సుగుణాధ్యులచే, నధీత వి 
జ్ఞానులదే మహీనురగజంబులచే మహీాతంబు* బావనో 
ద్యానయు తంబు రాజబిషి తల్ల జపొరికమైన మా యయో 
ధ్యా నగరంబుచెల్వెడలిన నట్టు గనంబడుచుండె నేమొకో, 2220 


క. నరనారీజనసంకుల 
పరమ ఏయభూషణముల( బరంగు కూప 
పుర మిపుడు నిరిదొలంగిన 
కరణిన్‌ జెలువేదియుండె6 గాంచితె సూతా! 227 


క, 'శీలన్‌ యువమిథునంబులు 
ఫోలనము 'లొనర్సి ప్రొడ్డు కెంజాయలలో 4 
'డేలుచు వెడల(గ బెడంగగు 
పూలవనులు నేం డిదేమొ పొలుపరి యుండెన్‌. 2228 


క, ' కరితురగరథాన్వితులై 
పురజనములుసేయు రాకపోకలచేతన్‌ 
మణజయుచునుండు నయోధ్యా 
పుర మిప్పు డరణ్య మట్టు పొగులుచు నుండెన్‌, £229 


క. రమణీరమణులు సువిలా 
సములం గలవిహగమధురసంగితములన్‌ 
గమనీయంబగు నుపవన . 
సముదయ మివు డొరపుదక్కి ససి చెడియుండెన్‌. 2280 


వేగుమోరినవైన విభుని |[పబోధించు 
వందిస్తుతి జయారవములు లేవు 

ఇరులు వాసినవైన వరవిహంగమ విహా 
రములును మధురారవములు లేవు 


రేలు 


రం 


= 


అయోధ్యాకాండము 409 


| పొద్ధుదో(చిననై న బురుజుల భేరీ మృ 


దంగాది మంగళధ్వనులు లేవు 
అరుణోదయంబై న నవనీసురార్ల్య ప 
ఎ యే 
దానముల్‌ వేదనాదములు లేవు 


అశుభములు గూరములు దుస్స్పహంబు లైన 


. దుర్నిమిత్తంబు లెన్నియో దోంచె నిప్పు 


డాత్మబంధుల కేదొ కీడయ్యె ననుచు 
నడలి నా మది కళవళపడుచునుండె.” ' 2281 


అని భరతు(డు సారథికిన్‌ 

వినిపించుచు(6 గాతరుండు విహ్వాలమతియై . 

చనె నైజ్వాకుసురక్షిత 

మనఘము నగు న య్యయోధ్య కాకముోడన్‌, 2282 


భయపడుచు నాతం డలసిన 

హయములతో వైజయంత మను ద్వారమునన్‌ 

రయమున, జొచ్చె( బురంబున 

జయ వెట్టుచు( దన్ను ద్వారచరులు వెనుకొనన్‌. 2288 


ద్వారపాలకులను దగురీతి మన్నించి 

యనిపి కలంతనొందు మనముతోడ 

(బీతింూర్చు తాత సూతుని గనుంగొని . 

మరల 'నిట్టు లనియె భరతుం డపుడు. 2994 


“నా రాకకు ద్వర పెట్టుచుం | 

గారణ మేమియును లేక కబు రంపుదురే 

సారథి! యే యశుభమొ చే ' 

కూరిన దనుశంక మనసు గుందుచునుండెన్‌. 2289 


410. 


బా 


నిర్వచన రామాయణము 
రాజు మరణించినప్పుడు రాజధాని 
విన్ననై యెట్టు లుండునో మున్ను విన్న 
యట్టి దుర్హ క్షణము లయో ధ్యాపురమున 
నిపుడు గనవచ్చుచుండె నా కెల్లయెడల. 2286 
తీసిన తలువులు మూసినట్టులు లేక 
'  ముంగిళ్ల నలుకులు [ముగ్గులేక 
పాకశాలలయందు బచనాదికము లేక 
సంసారులు భుజించు జాడ లేక 
అగరు శ్రీఖండ ధూపాదికమ్ములు లేక 
విరులయంగడుల6 బూసరులు లేక 
గార్హస్థ్య జనముల, గళలు కాంతులు లేక 
'వీతిహోగత| క్రియావిధులు లేక 
దేవళంబుల నుత్సవాదికము లేక 
యజ్ఞ యాగాదిపుణ్య కార్యములు లక్ష 
పురమునందెల్ల  దొల్లింటి సిరులు లేక 
పాడుపడిపోయినట్లు చూపట్టుచుండె. 2287 
ఆపణంబులీ€ [గయవిికయములు మాని 
వ ర్రకులు గాతయడుచుండి రార్లు లట్టు 
కో వెలల( జైత్యగ్భవాముల గోవురముల 


_విహ్వరించుచునున్నవి విహగతతులు. 2288 


పురమునందు స్రీలు పురుషులు మలినులై 
కనుల నశ్రువారి.[గమ్ముకొన(గ 
విపులశోక తాపవిహ్యలస్వ్యాంతులై . 


యుమ్మలించునట్టు లున్న వారు.” 22839 


పతా కాం తలా 


భరతుం డట్టు లయోధ్యా 

పురమున( గల దుర్నిమి తముల(౬ గనుంగొనుచున్‌ 
దురపిల్లుచు సారథి కవి 

యెజింగించుచు నరిగె దండ్రిగృహమునకు వెన౯. 


అమరపురింబోలి మున్నొప్పు.న య్యయోధ్య 
వీథులను జతుష్పథముల వేశ్ళములను 
సందడులులేక ధూళిధూసరిత మగుచు 
జేడద్పడుకు. గాంచి యాతండు చింతంగుందె. 
మునుపెన్నడు. దనపురమున 
వినియు. గనియు నెజుంగనట్టి వి పియఘటనన్‌ 

గని దుఃఖించుచు భరతుడు 
'చనియె౯ దలవాంచి తం|డిసదనంబునకు౯. 


72. సర్దము 
కనియా (పాసాదంబునం 
దన జనకుడు గానరామి తల్ల డపడుచు౯ 


జనని యవరోధమున కా 
యనఘు(డు దాశరథి చనియె నారాటమున౯. 


ఎంతొ దూరదేశ మేగివచ్చిన యట్టి 

కన్నకొడుకు భరతు6 గాంచి క క్ర 

పరమముదముతోడ భర్మపీఠమునుండి 
యిజ్రై లేచి యతని నెదురుకొనియె. . 


సారాచారుండు భరతుండు. 

- శ్రీరహితంబైన జనని సితసొధంబు౯ 
జీరుకొని యామె శ్రీపద 

సారసముల నంటి | మొక్కి, సన్నిధి నిలువన్‌. 


411 


2240 


£241 


2242 


2243 


2244 


2249 


412 నిర్వచన రామాయణము 


అ. తనయుశిరము మూరుకొని. కౌగిట గదించి 
యంకమందు.( జేర్చి యాదరించి 
దేవి కైక భరతు దీవించి కుశల సం 
ప్రశ్న మాచరించి పలికె నిట్టు 2246 


అ. _ తాతయింటినుండి తరలివచ్చిన దాది 
నెన్ని ర్మాతు లయ్యె నిటకు( జేర; 
' నరదమెక్కి వేగ మరుదెంచితివి పథ 
క్షాంతిగలుగలేదు గద కుమార ! 2247 
క. మాతామహునకు సేమమె? 
'మాతులు(డున్‌ గుశలియే ? కుమారా! నీవున్‌ 


బీతి౯ సుఖముగ నుంటివె? 
“తాతగృహంబునను మాకు దవ్వుల నున్న౯. 2248 


చ. అన విని “తల్లి ! నేం బయనమై యిట? జేరంగ సప్తరా్యతముల్‌ 
చనినవి; తాత మామయును సౌఖ్యముగా నట నున్నవారు; వా 
రనిపిన కానుకల్‌ గొనుచు నా పరివారము వచ్చుచుండె నా 
వెనుకనె; నన్ను వేగరులు వేగిరపెట్టంగ ముందె వచ్చితిన్‌. 2249 
అ. - మాత! నీ సువర్షమణిమయత్రల్పంబు 

చెన్నుదొజ!గి యిట్టు లున్న దేమి? 

. తండి దశరథేం్యదు దాసదాసీజను | 

' లెలమి దక్కియుండి రేమి చెపుమ ! 2290 


ర్‌, నా తండి రఘుకు లేం[దుం 
డో తల్లీ! యిచట నెప్పు డుండు ననుచు నే 
నేతెంచితి దర్శింప6గ 
.నాతం డీ కకం నని ee డేమి? R251 


రం 


అయో ధ్యాకాండము 


జనకు౭గని తదియచర ణాబ్దముల కను 
వందనంబు పేయవలయు నిపుడు; 

అసి ఒక = యా 
(ఎమ నన్ను గాంచు పెదతల్లి గౌసల్య 
యింట నుండె నేమొ యేగి వత్తు," 


అనుచు నేమియు నెజు(గక యటమటించు 
నాత్మజున కిది పియమగు నని తలంచి 
రాజ్యలోభమోహితయగు రాణి కైక 
'య్య్మపియకలోరవార్త యిట్లని వచించె. 


“సాధుచరితుండు తేజస్వి సవనశీలు+ 


డగు మహాత్ముండు రాజు నీ యనుంగు దండి 
ధరణి జనియించు నెల్లభూ తములు+ దుడకు 
నెట్టిగతి కేగు,నా గతి కేగియుండె.” 

అను .దారుణదుర్వారను 

విని భరతు€ డపొరశోక వేగంబున ని 


ల్వునం గూలి కే ల్విదల్బుచు 
వనట మునింగి జనకుంగూర్చి వగవం దొడంగెన్‌, 


“అక్కటా ! తండి! నివున్న యట్టి వేళ 
సమధిళ శ్రీల నెస(గు నీ శేయనతలము 


చందురుండు లేని చదలట్లు జలము లేని 


యుదధియట్టులు శూన్యమై యుండె నేడు” 


అని భరతుడు దుఃఖార్తిన్‌ 

గనుదమ్ముల న్యశు లొలుక గద్దదగళు.డై 
తన చేలాంచలమున నా 

ననముం గప్పకొని రోదనము గావించెన్‌, 


4183 


బిడిలడి 


224 


బర్‌. 


£296 


22ిఫ్‌7 


414. 


నిర్వచన రామాయణము 

సురసము సూర్యచం|దనిభళోభనతేజు మదేభసన్నిభున్‌ 
పరశునికృత్తభూరుహముభంగి ధరాపతితుం గుమారునిన్‌ 
భరతుని గాంచి కైక నరపాలక | లె మ్మిటువంటివేళ న 
త్పురుషులు సభ్యసమృతులు పూజ్యులు నీ [క్రియ నుమలింతురే | 
దానయజ్ఞాది న్యత్మియాసత్పరంబు 
మహితళీలంబు వేదసమ్మతము నైన. 
నీ విమలబుది స్వస్తాననిపాతమైన 

© థి ల్‌ 


'సవితృతేజంబువోలి నిశ్చలము గాదె.*... 2259 


అనుచు బహువిధముల జనని దేర్చుచు నున్న 

దుఃఖ మాంపలేక ధూళిం బొరలి 

తంగడి, దలంచి చాలతడ వేడ్సి భరతుండు 

బాష్పకంఠుం డగుచు బలి నిట్లు, 2260 


“అన్నయ్యకు నభిషవమో 

జన్న మొ జరుగునను నాసం జనుదెంచితి నా 

యెన్నిక వ్యర్థం బయ్యెను 

గన్నయ్యయె లేని యిటిగతి (పాపి చెన్‌. 2201 
3 రు థి తక 


జనని | తండీ కేమి జబ్బు చేసినది? నే( 

జెంతనుండి -సేవ( జేయనై తి; 

జనకు స|తియలను స్వయముగా దీర్చు రా 
మాదు లెంత ధన్యు లైన వారు, 2262 


ఆ మహారాజు నా తండి యనమఘకీరి, 

యే నిటకు వచ్చు టించుకే నెజుంగండు గద | 

యెజింగెనేని సత్వరముగా నెదురువచ్చి 

నను( గవుగలించి శిరము మూర్కొనక యున్నె? 2268 


ఇ 


అయో ధ్యాకాండము 


ఎంతో దవులనుండి యేతెంచు నను జేరి 
మివుల( | బేమతోడ మేను నిమిరి 
సమ్మదంబుగూర్చు జనకుసుఖస్పర్శ 
యేది యింక నాకు? నెట లభించు? 


. అన్న తండి చుట్ట మౌత్మీయుండు పియుండు 


(పభుండు నింక నాకు రాము డొకంె 
దాసదుఃఖహారి దైవోపమునకు నా 
యాగమనము దెలుపు మమ్మ |! వేగ, 


తాతయనంతర మగ. 


. (్రాతయె సర్వమగు( గానం బరమహితుం డా 


పూతచర్శితు భజించెద. . 
నాతండే నాకు శరణమగు నెలయెడ౯. 


సత్యవికముండు సత్య|పతిజ్ఞుండు 


_ధర్మవిదుండు నిత్యధర్మపరుండు 


స్మద్వతుండు పూజ్యచరణుండు తండి నా 
కిమిచెప్పి దివికి నేగె నమ్మ! 


మరణకాలమందు మా తండి చేసిన 


యాజ్ఞ యేమొ వినగ నభిలషింతు 
నమ్మ! చెప్పు” మనిన నతనికి( గ్రకయ. 
థో క్రరీతి నిట్టు లుగ్గడించె, 

“హో రామా! హో సీతా! 
హా రామ|పాణ లక్ష్మణా | యని వగలం 
గూరుచు మహాత్ను( డగు నా 


క్మారమణు(డు సాధుపురుషసద్దతి గాంచెన్‌. 


£15 


2204 


డిజి 


2, 


£267 
2208 


2269 


416 నిర్వచన రామా _నుణము 


ల్‌ # స్‌? శ We ] 1 q | ష్య 
చ. మజియును పొశబదమనగు మతగజే. దము కోల గి 
ధ అతి | 
re wali iw = rs: 
కరవశు(డైన భూమివటి “క మ్యట న కరూర్‌ వ 
బురి కరుదెందు ౯ " సుుంగను వగ వ్‌ టీ Sy 1 . Oa . సల స క 


స్తా * 


wine స క్‌ షి ఈ Pr | wm ఖీ 
మరణముగాంచె నీవలులు మాటున నీతుల మాలు విను చటం టట] 


ర్‌ అని పెలిపినంత భరతుడు 
విని రెండవ ora HEA aT 
w 
వనటం దూలుచు. దేలుడు 
జననిం గని యిగ్ము మ్‌ MOOT ger] 


ర. “*జూనకితో లశుణుటో 
మానితచరితుండు ధి ఇత స 1% 
ల్యానందక రుం రాసుల 
దా వెచ్చటి కరిగ నమ్ము! గె | డి వగల” gar 


అం అనుచు భరణం దరు నమ. రి ఎం బెల్‌ 
ఖో 
యాతసిగి( | బి HOS మి సిటు లః 
జరగినటి డెల సత్య లగ వది wt 
జ. oy 
ann wa, | 4 Wy i 
జగ గక యింత శంక లర, Pata 


గ్ర. ఓ జ్ర రాకొమరు,డు ర ల 
ఛారుణిసుత నీఠతకోడః దనం సం 
దారుణదండక వనికి 
నారట) గట్టుకొని యరిగి re కవలారా | * వై 


క. అది విసినంతచ భరతుం 
డదరిపడుచు నై జకులమహత్వము ge నీ 
విదిత మగు రామచరితము 
మది మది శంకించి యిట్లు మరలం బ 





లీ ఇన్‌, 





అయో ధ్యాకాండము 417 


ఉ. “ఏ యవనీసురేం|దు ధనమేని హరించెనె? యెట్టిపాపము౯ 


ల 


జేయనిపేదనే న్ధనికునేని వధించెనె? యేని జాయనే 
న్న్యాయమువీడీ రూడెనె? ధరాధివు. డేటికి దండకాటవిం 
ద్రోయంగంజేసె స దుంచిన పొతకునట్టు స 


కవల చపలచి.త్త యత్యహంభావయు 

ప్రీస్వభావ యతః జేసి కక 

తన [పయత్న మంతయును యథాతథముగా 

ననఘు భరతునకును వినుపం దొడంగ. 2277 


“అనఘుండు రాముడు వి|పుని 

ధనము హరించుటయులేదు; తప్పెణుంగని యే 
యనదను ధనిక్షుని దునుమం 

గను లే దన్యసతి( గంట( గన ఐదు సుమో! 2278 


తనయా! రాముని యభిషే 
చనవా ర్హన్‌ వినిన నేనె చయ్యనం జని నీ 
జనకుని గని యాచించితి 
నిను రాజుంజేయ రామునిన్‌ లు 2279 


నిత్యసత్యరతుండు ని తం|డి వరదాత 

నా యభీష్ట మొసంగినాండు నాకు 

రాజ్య మిచ్చె నీకు రాముని వని కంపె 

సీతతో. సుమి[తసూతితోడ,. 2280 


సురుచిర యశోవిశాలుడు 

ధరణీపాలుండు కూర్మితనయున్‌ రామున్‌ 

దర్శి గానక దుఃఖాంబుధి 

దరి గానక పరితపించి తనువు త్యజించెన్‌, 2281 
విర్వ రాష 27 


418 నిర్వచన రామాయణము 


అ భరత! ధర్మనిరత! నరపతి వీ వైతి 
వివుడు ధరణిరాజ్య మేలుకొనుము 
వీ నొనర్చి నట్టి యో పయత్నం బెల్ల 
గొడుక! నీ పీయంబు? గోరి కాదె? 2202 
కః. శోకింపకు పరితాప. 
వ్యాకులుండవు గాకు నాయనా! ధ్ధిరుండవై 
కుకాంత నకంటకముగల€. 
జేకొని పరిపొలనంబు సేయు మ యోధ్యన్‌. - 2989 
ఉ. కావున వేదవేత్తలును గర్మరులైన వనిష్టముఖ్య వి, 
(పావళితో మహాత్ము(డు పర్మాకమశాలియు నైన తండి ధా 
[తీవిభు నంత్యస్మత్కియల' దీరిచి వేగము సర్వరాజ్య ల 
క్ష్మీవిభవాభియు క్తి కభిషిక్తుండ వయ్యెదుగాక పుత్ర కా!” 2284 
7ల-ప సర్దము 
ర్‌ం జనకుండు మరణము4 గాంచుట 
యనుంగు సహోదరులు గోన కంప; న 
విని భరతు డధికదుఃఖా 
ర్తిని బడి జనయ్యితిం. గాంచి దినత6 బలి8న్‌. Ret 
ఆ. “తండి బాసి క న్నతండితో సము౯డైన' 
యన్న బాసి దుఃఖహాతు(డ 'నగుచు 
[బదు క భరముగా6గ6 బరితపిం చెడి నాకు 
రాజభోగ మేల? రాజ్యమేల ? జ £246 


ఆఅ. . కన్నతం[డి. జంపి యన్న ౭ దాపసిం జేసి 
యార్షిమోంద మజియు నార్తిం గూర్చి. 
_యురియు పుంటిమో(ద నుప్పువెట్టిన యట్లు 
నన్ను బాధ పెట్టినావు నివు... 2287 


ల 


అయోధ్యాకాండము 


అకట! కాళరాతివై వచ్చిపడితివి 


నీవు మా కులంబు .నీబుసేయ; 


నెజటుకలేక మండుకొబువిని నిన్ను మౌ 
జనకు. డొడిని చేర్చుకొని నళించె. 


పొపమతివి 'నీవె పతిని భూపతిని మా 


_ జనకు. జేతులార6 ఇంపినావు; 


దుశ్చర్మితురాల ! తుదకు నీచేత మా 
కులమునందె సుఖము తొలంగీపోయె. 


అనపరతసత్యరతుండు మహాయశుండు 
ఛారుణీశుండు నూ+తం| డి దశరథుండు 
కోరి నిను జెట్టంబట్టిన కారణమున 


వనట(€ దపియించి యిటు చావవలని వచ్చె, 


ఏమికారణమున భూమాశు డైన నా 
జనకు ధర్మపరుని. జంపనావు ? 
పురిని నిలువనీక పురుషోత్తముని రాము 
నడవికేల వెడల నడచినావు? 

తనయ విరహశోక తప్తలె కౌసల్య ః. 
యును సుమ్మిత నమయ కున్నవైన 
నాకు జనని వైన నీకడ నొక్క ము 
హూర్త మైన (బదికియుండల గలరె? 


గురుజననమర్చన్యకియా కోవిదుండు 


.. పరమధర్మాత్ముండగు రామభ్యదు( డెపుడు 


గ్ర న్నజనయ్యితినిం బొలి నిన్ను. గూడ 
నిందుమనమున. సేవించుచుండు.( గాదె? 


419 


£288 


2289 


£290 


2291 


2292 


2299 


420 


ర్‌ం 


నిర్వచన రామాయణము ' 


అటులే దూరదర్శిని యనఘచరిత 

లు ' అ 
ధన్య కౌసల్య మా పెద్దతల్లి నిన్ను 
సోదరిగ నెంచుకొనుచు సమాదరమున 


నెలవుడు. జూచుకొనుచున్న దే కదమ్మ! 
య 1 


అయమ్మ యేకపుతుని 

క్రీయుతునిన్‌ రాము నారచీరలతోడన్‌ 

|దోయించితి వడవికి ని 

వోయమ్మా ! యింత పాప ముండునె యెందున్‌? 


శారణము లేకపాప వి 

దూరుని శూరుని కృతాతు దోర్బబయశునిన్‌ 
శ్రీరామచందు నడవికి 

నారల( గట్టించి యంపినా వేమిగోకిన్‌ ? 


_రామునియెడ నా కెంతిటి 


[| పమగలదొ యెజు౮గవైతి "పీరాసమెయిన్‌ 
నీమది గల రాజ్యపద 
వ్యామోహంబుననె యీ యనర్ధము లొదవెన్‌, 


రాజసింహులైన రామలక్ష్మణుల ద 
ర్భనము లేక యాదరంబు లెక 
యెట్టి శక్తితోడ నీరాజ్యరక్షణ 
సాహసించి చేయ జాలువా(డ? 


మేరువు మేరువునుం బలె 


కొ శ్రరనుణుండు దశరథుండు సారబలుండా 
శ్రీరాముని దోర్చలమున 


భారం బిడి యుండెలాదె భదాత్మకుండై- 


గ 
గం 
చుం 


229 


ఆ 


అయోధ్యాకాండము 


బలుపుగన్న యెద్దు భరియించు భారంబు 
లేగదూడ మోయలేని యట్టు 
లిద్దబలు(డు దశరథేం|దుండు వహియించు 
భూమిభార మెను పూన జూల | 


.. అట్టుగాక యా గికాత్మశక్తులచేత 


వలయు బలము గలుగువాఃడ నైన 
కొడుకుకోస మింత కొలగట్టుకొన్న న 
యెలమి కొకు రాజ్య మేలం బోను, 


అన్నయెపుడు నిన్ను(€ గన్నళల్లిం-బోలి 


' గారవించుచున్న కారణమున , 


నతనిమనసునొచ్చు నని షాపమతివైన 


నిను( ద్యజింపలేక వనరుచుంటి. 


దుశ్చరిత్రురాల ! దురితాత్మురాల ! మా 
వంశపూర్వపురుష వర్వు లెల్ల 
నేవగించినటి యిటి దుర్చుద్ది ని 

లు రై @ 
'కెట్టుపు క్రై లోకు లీసడింప? 


మూ వంశంబున జ్యేష్టునె 
భూవల్తభుం జేయుచుంట పూర్వాచారం 
బా విభుని€ దమ్ము లెల్లం 


సేవించుచునుండుటయు, (బసిద్ధమ గాదే! 


(కూరచిత్తురాల |! యీ రాజధర్మంబు 
పాొటిసేయనైతి పాడిదప్పి 


ధరణీవిభుల సం|పదాయ౦బు లెల్ల సు 
స్థిరములైన వనుచు నెజు(గ వొక్కొ! 


421 


2800 


2301 


2802 


2803 


£304 


2805 


422 


ఉ. నీ విట నేడ్వ గానలకు నే నివుడే చని బాంధప| పియున 
. బావను న్మగజన్న్ము గుణభదుని రాఘవు( దెచ్చి రాజ్య ల 
మ్మీవిభుంజేసి తచ్చరణకింకరత౯ భజియించి నిత్యము౯ 


నిర్వచన రామాయణము 


అ|గనందనులకే యభిషేక మొనరించు 
టఖిలరా జకులుల యార్యథర్మ; 


మందు మజీయు ముఖ్య మెక్ష్యూకులకు. నిట్టి 


పరమధర్మనియమపాలనంబు. 


అట్టి ధర్మనిష్టు లట్టి సదాచారు 
లు © లు 


'లవతరించినట్టి యన్వయమున 


గాలు వెట్టి యశము గౌరవంబును గూడ 
నాశనంబు( జేసి నావు నీవ్రః 


నీ పుట్టినింటివారును 

భూపొలు నొనర్హు ర్మగవ్ముతునె విధిగా 
నే పగిది, గలిగె నీకీ 

పాపపుదుర్చుద్ధి కొలముపరువున్‌ జెజుపన్‌. 


నాకు నీవె [పొణనాశనం బొనరించు 


నిట్టివ్యథను దెచ్చి పెట్టినావు; 


పాపచిత్తురాల ! నీపొడుకోర్కి నె 
న్నటికిః దీర్చంజాల నమ్ము దీని, 


2806 


2807 


2808 


2809 


సవ లొనర్చ్బుచుంధు:దన చిత్తము రంజిల భ క్రిపెంపున౯ 28310 


క్ర. 


భరతుం డీ గతి జనిన౯ 


బరుషవచశ్శ్ళరనిహతుల భంబించుచు దు 


ర్పృరదుఃఖతపు( డయ్యు౯ 
గిరిగుపా( గంరీరవంబుకియ గర్జిలుచు౯. 


2811 


అయోభ్యాకాండము 
74 వ సర్వము 


ఓ నృశంనురాల! యో దుష్టచారిణి!. 


యో యధర్మచరిత ! యోసి' కైక | 
ఆత్మసుతుని నిల బాపి యపగతరాజ్యవై 


యెట్టి దిక్కు లేక యేడు మిఠరక, 


క్షితిపుం డేమికీడు చేసెను లోకాభి 
రాము.డైన రాము. డేమిచేసె? 
మూారులోనె పతిని మడియించి తత్సుతు( 


గానకంపినావు కఠినురాల! 


కులనాశనంబు చేయుట 
నలముకొనియె నిన్ను [భూణహత్యాఘము నీ 


.శవైలువునిలోకము ' నీకుం 
_గలుగదు; నరకంబె యింక గతియగు. గైకా! 


అతిభయంకర(పయత్నంబు గావించి 
యీవు చేసినట్టి యో యఘంబు 
విశ్వహితుని రామవిభు నన్ను నెడంబాపి 


_ ఘోరమైన భయము గూర్చె నాకు. 


నా తండి చచ్చిపోయెను 

| భాతయయిన రాము డడవిపాలై పక 
క్మాతలమున. నపకీరి యె 

నా తలపై నిలిచిపోయినది నీ కతనన్‌. 


ధరజిరా జ్యకాంక్ష దశరథేం! దుని( జంపి 
మాతృ రూపశతు వెతి నాకు. 
బాపకర్మురాల ! భర్శృహంతకురాల ! 
నీ మొగంబు గాంచనేర నింక, 


423 


812 


2818 


2914 


£3195 


£316 


2817 


424 


, ఉం మానితధర్మమూర్తిన్‌ గుమారుని( |బాణసమాను రామునిం 
గానల కంపి దుర్భ్భతిని గాంచెను మత్స్పిత నీకు లోంగుటన్‌ 
భూనుతకీరి యశ్వపతీపుత్రి వె నివు? కులంబు నార్ప ధు 


నిర్వచన రామాయణము 


ఓ కులదూషణి ! కైకా! 

యా కౌసల్యయు సుమిత యన్యజననుల్లున్‌ 
నీ కారణమున గాదే 

శోకాబ్దితరంగహతుల సుడివడుకొల్లన్‌. 


2818 


ర్మానము. గూర్చ రూపయిన రక్కసి వైతివిగాని దుర్మతీ! 2819 


ఆ, 


ఈ వొనర్చినట్టి యీ పొపఫలమున 


_ననఘచరితుండైన జనకుం బాసి 


ధర్మపరుల నన్నదమ్ముల. బాసి నే 
న్మపియుండనైతి నందటికిని. 
పొషమతివి నరకపథ గామినివి నీవు 


మాన్యచరిత రామమాత నిట్లు 
పుత్ర వీరహదుఃఖమున ముంచి పొంగెదు 


Bs! నీకు బుట్టగతులు గలవె? 


నిఖిలబంధుశరణ్యుండు నియమరతుండు 
రాణీ కౌసల్యతనయుండు రామవిభు(డు 


"మాకు ద్యేష్టుండు జనకసమాను. డనుచు 


నరయ వే “యించుక నల |గూరా త్మురాల 1 


అంగ్యప్తత్యంగకబహి 
రంగజుండే కాక యంతరంగజుండై పు 
ట్టుంగన్న సుతుండె తల్లి ద్ర 


గుంగద పీయతము(డు బంధుకోటులకం'టెన్‌. 


2820 


దీనీ! 


2288 


ee 


అయోధ్యాకాండము 425 

పూర్వ మొకానొకప్పుడు ధర్మవేదిని 

విబుధపూజితయైన వేల్పుమొదవు 
భువిలోన నిజపుత్ర పుంగవయుగళంబు 

పహాలమునుబూని తీ వాతపమున 
ఫలా మగుదా(క నవని దున్నుచు, జాల 

నొంది మూర్శ్చిలుట. జూచి 
యా దేవి వగంజెంది యంబా యనుచు నేడ్వ 

గనుల(జాఖ్రిన యశుకణ మొకండు 


పరిమళించుచు శ్యకుపె బడంగ నతండు 


' శిరము పై కెత్తి దుఃఖించు నురభి( గాంచి 


జాలి(బడి చెంగటికి నేగి కేలుమోడ్సి 
వినయవినమితగ్యాతు౮కై యనియె నిట్లు. 2924 


లోకములకు. గల్యాణము 

చేకూరుచుతల్లి | వగలజెందెద వేలా? 

నీకున్‌ మాలో నెవ్వం 

డే కీజైనం గలిగించెనేమో చెపుమా! 262 
అనిన గామధఢేను వమరేం్యదునిం గాంచి 

యార్య! నీకు శేయ మగును గాక్ర 

నాకపురమునందు నా కొక్క. డేనియు. 
గీడుచేసినట్టి వాడు లే(డు. | బికిడి౦ 


ఇలలోపల నా సంతతి 


హలికునిచే నెన్నొ వెతల నంది యలయుటన్‌ 


దిలకించి యేడ్చుచుంటిని 
గలంతంబడి యిట్లు గ్ర న్నకానుపుగానన్‌. 2927 


£26 


a 


నిర్వచన రామాయణము 


భారపీడితులును బరమదుఃఖితులైన 


' యాత్మభవులు నిత్య నుడలుచుండ( 


జూడ6 జాల కిట్లు శ్రోకింతు(€| దల్లికి6 


. బుత్తుకంకొ, బియుఃడు పుడమి గలండె? 


జగమునిండించు సుతసహ| సంబు లున్న 
దనయు లిరువురి కష్టంబు గని తపించు 
కామగవి(. గాంచి యిందుండు కన్నతల్లి 
కాత్మజునికంతె |బియు(డు లేడని తలంచె. 


కడు పెడుబిడ్డల. గాంచిన 


'పుడుకుమొదవె యట్లు వగలంబొగిలిన దనంగా 


నడ అడద శేక్రవుత్రకు 
నెడసిన కౌసల్య యింక నే గతి [(బతుకున్‌? 


గరిత యేకపుత్త కౌసల్య క్రీ రీత్రి 

నీ కతాన పుత్ర శోక మొదవె; 

యిటిచెట మూటగటిన నీ కింక 
ము ఈ రు 

నేడుపే శరణ్య మిందు నందు, 


అన్న రాము దెచ్చి య భిషిక్తు( గావించి 
యడవి కేనె తపసి నగుచు నేగి 

జనకు6 బూజ్యు న్యగజుని రాము నీ రీతి 
నలరంజేసినట్టి యశము( గాంతు,. 


 పాపచరితురాల! పాపాత్నురాల | నీ 


పాపకృత్యమునకు. బరితపించు 
[పజల శోక తప్త బాష్పముల్‌ గనుచు నే 
నిమిషమైన నిచతు నిలువ జాల. 


2328 


2829 


2880 


అయోధ్యాకాండము 


అనలమున నుజిక్మిమగ్గుము; 

వనములయుడి పోయి మేను వదలుము; కంఠం 
బున. కురి నిడుకొని చావుము; , 
గనుంగొనంగా నీకు వేజుగతి లే దింకన్‌. 

నే నిపుడు సత్యవి|కము . 

ధినిధి శ్రీరామచం| దు దిరుగన్‌ రాజ్య 


. థశ్రీనాథుః జేసి విగత 
గ్లాని నగుదు నతని, గొలిచి,గతపావు(డనై .” 


అనుచు భరతు( డిట్టు లధికరోషంబున 
భుజగరాజ మట్లు బుస్స లిడుచు( 
దోమరాంకుశహతిం దూలించు వనమద 
దంతివోలె నై .దరణి పడియె; 
కన్ను లెబ్లవాటి: గట్టుపుట్టము 6 జాజి 
6౨ లు ేట 
దొడవు లెడల నేలలుడిన భరతు.. 
డుత్సవాంతమందు నుర్విపై (వాల్చిన 
శ్యకుకేతనంబు బాయ 4౬ దోశె. | 
75-ప సర్షము 
బలపరాకమళాలియా భరత. డంత. 
జూలసేపటు |మాన్సడి సంజ్ఞ 7 గాంచి 


కనుల న|శుసు లొలుక( బగ్గడల యెదుట 
జననిని దిరస్కరించుచు ననియె నిట్లు. 


427 


2884 


2995 


2890 


2887 


2888 


చ, “ మనముననైన రాజ్య మణుమాతము గోరినవాండ. గాను; నా 


జనసికి నిట్టుణేయు నుసి సైతము! జెప్పినవాండ. గాను; నా 


కహతు వసు Sut వసించుటంజేసి యీూమెయే 


మనినదొ తండ్రి యాజ్ఞ యెటులై నదో as నిజంబుగన్‌.2880 


" 425. 


నిర వచ న రామాయణము 


పూజ్యపదు(డు రామభూమిపాలు(డు6 గాని 

పూతచరిత సాధ్వి సీత్ర గాని 

మహొాశవి[కముండు మా లక్ష్మణుడు గాని 
కాన కేగినశ్తై యె నెజుంగ,” ' 2840 


అని యి ట్రాకోశించెడి ' 
యనఘచరితు భరతు ఘనగళారావంబున్‌ 
విని కౌసల్య సుమ్మితం 


గని యిట్రనెం జింత కొంత కడమపడంగ౯. _ 2841 


|కూరురాలు కెకకొమరుండు భరతుండు 
వచ్చినట్లు గానవచ్చు చుండె; 
య 
దూరదర్శి నాకునూరుని నొకసారి 
కనగ( గోరుచుంటి ననుచు? జెప్పి. 2842 


ఉ. మానితవ ర్తనుండగు కుమారుని(గాంచెడి సం భమంబునన్‌ 
దీన వికంపమానకృశదేహవిచేతన రామనూత చే 
యాని నుమి|తపై_ బయనమై నడతెంచుచునుండ నంత రా 
మానుజు(డైన యూ భరతు( డామెనె సానుజు(డై యెదుర్రొనెన్‌. 


చ. తనయుల. గాంచినంత నతిదారుణ దుఃఖము పాం గిపొర్ల ని 
ల్వున నిలంగూలి రెకొ్కను నెలుంగున నేడ్సుచునున్న దాని, నా 
ర్యను సుమనస్వినిన్‌ జనని నన్నయు( దము (డు గౌంగిలించి మిం 
చిన వగం దూలి రోదనముసేయ దొడంగిర పెద్ద పెట్టునన్‌ 2944 


పనవి పనవి కౌసల్యయు€ 

దనయు భరతుం గాంచి యపుడు “తం|డీ! నీకో 

రిన రాజ్య మకంటకముగ 

నిను జెందెన్‌ గైకఘోరనింద్య| కియలన్‌. . 2845 


అయోధ్యాకాండము 
[కూరదర్శిని క్రూరాత్మ కుమతి కైక" 
సారచీరలు గట్టించి నా కుమారు 
రాము గెంటించెనే మహారణ్యములకు |! 
నెంతదారుణ మిది? తన కేమివచ్చె? 


ఏ బాధలులేక కయిక 


నాబరువుం దీర్చు కొన(గ నను గెంటించున్‌, 


నాబిడ్డ రామచంద్రుండు 
నా బంగరుబొజ్జయున్న నట్టడవి. కి(కన్‌. 


అది యట్టులు గాదేనిన్‌ 

హృదయేశ్వరు నగ్ని వెంటనిడుకొని నేనే 
ముదిత సుమి[తయె తోడుగ 
బదిలంబుగంబోదు రామభదుని కడరున్‌, 


నరవరేణ్యు(డైన నాతండి రాముండు 
తపము సేయుచున్న విపనమునకు 

నిపుడె తనయ! నన్ను నీవైన స్వయముగా 
వం బోయి విడువ య. 


ధనధాన్యసమన్వితమును 

ఘనరథమ తేభతురగకలితమునగు ని 
యనుపమవిశాలరా జ్యము . 
జననికరుణవలన నీకు సమకూరె(గదా [» 


అనుచు రామమాత యాయంబులను గాడు 


నట్టు తన్ను నొవ్వనాడుచుండ( 
బుండుమోా6౭ద సూదిపొడిచిన ట్రనఘు(డౌ 
భరతు. డెంతయేని బాధపడుచు. 


429 


£846 


£847 


£848 


£2849 


2850 


280! 


430 


ఇ 


నిర్వచన రామాయణము 


జననిక"సల్యచరణాంబుజముల (వాలి 


కలగి విలపించి మూర్ఫిల్లి తెలిసి లేచి 
తనవలెనె దుఃఖపడుచున్న తల్లి (6 జూచి 


యంజలించి వినీతుండె యనియె నిట్లు. బిక్రరడి 


ఇట్టి గొడవ లించుకేనియు నెజు€గని 


దోషరపితు నన్ను దూజుచుంటి 


వన్న రాము (డన్న ననుజు6 డీ భరతుని 
కెంత భక్తిగలదొ యెజు(గవమ్మ? నిల్‌గ్‌లీ 


సాధుజను(డు నత్యసంధుండు రాఘవుం 
డూరు వీడు కుజి(గియుంటి నేని 
సదురూపదిష సకలశాసాదిళ్ల 
fy “6 "అనో 1 

స్ఫురణ నాకు లేకపోవుల గాక ! 2354 
మార్తాండు నెదురుగా మలమూ|తముల నిర్వి 

చారు(డై విడు ననాచారికొడిము 
నిదురించుగోవును బదముల; [బహరించి 

బాధించు |కూరునిపాతకంబు 

పజల బిడల(బోలి పాలించు నృపతికి 

[దోహంబు గావించు దుష్ట్ర దొసంగు 
పంటలో నాఅవపాలు గప్పము గొని 

రైతుల బోవని రాజునఘము 


నీచు సేవించి జీవించు నింద్యునికొల 

యిన్ని యును సంభవించి న న్నేంయంగాక 

పూజ్యుండగు రాము డడవికి. బోవుమాట 

యెటింగియుంటిన యేని నా కిష్టమేని. బిిర్‌ర్‌ 


౭ 


గ్‌, 


అయోధ్యాకాండము ] 431 


: హవన మొనర్చి బుత్విజుల కాడినదక్షిణలీనివాండు నా 


హవమున( దోడిసేన విడనాడి భయంపడిపాటువా(డునున్‌ 
దవిలి గురూపదేశమును దప్పినవాండును బోవునట్టి రా 
రవమున కేగువాండ రఘురామవివాసము నేనెజింగినన్‌. 2356 
రాముడు వనికిం బోవుట 
యే మతి నెజింగతినయే నహీనభుజబలున్‌ 


_సోమరవిలేజు రాజ్య 
శ్రీమహితుని. గనకయే నళింతును గాత౯. బిల్‌? 


పలలము. డిలోదనంబును బాయసంబు¢ 

దేవపితరుల కిడకుండ. దిన్నకీడు 

గురుల నిందించు నఘము న౯ బొరయు. గాక్ర 

యడవి కన్న యేగుట కిష్టపడితీ నేనీ? ద్‌తంర 


విహితురహన్యంబు వెల్లడించిన వాడు 
చెలికాని కపకృతి. చేయువాండు 
నుపకారి కుపకృతి యెపుడుం జేయనివాండు 
నొరులు చేసినమేలు మజచువాండు 
చెట్టసేంత లొనర్చి సిగ్గు జెందనివాండు 
__నాత్మహత్యకు, బూనినట్టివాండు 
గృహిణికి బుత్రుల కిడక తా. నొక్కండే 
మృష్టాన్న ముల భుజియించువాండు 


:వొతు లయిన భృత్యులను ద్యజియించువాండు 
బహుజన ద్వెషమునకు. బాల్పడినవా(డు 
పోవుదుర్గతులకు నేను బోదు. గాక 
యడవి కన్న యేగుట కిష్టపడితి నేని. 2859 


432 


om 


నిర్వచన రామాయణము 


అగి [౧ హో[తదూను ( డ్య యి Pee CY 
[పత్యహినుండైన పుపిగ కః 

(yn 
బోవువాండ నేన. సరుషో గ మ. బావుం. 


os He 


డడవి రేగ నిషనితి ని, 
న. 


వనితల బాలుర పద్దుల 


మనుజపతులం జంపు పొవివ.తిం: గలుగ ౯ 


జనువాండ నన్న రాముని 
వని ద్ర న స్‌ గ సమ్మ చు లగ! fh mip క్‌ 


అనఘు రామచం,దు విడవి క విచు పి 
కింత యుల గ mon గల. 
పత్నుయు గడు సంతు. ఎడయుగ. చీటి గ 


కాలమం౧టి మృతిని Mote Mh} 


మద్య మమ్ముపాండు నమూంస ముమ్మేడి: పా(పు. 
నినుము విసము విికియి.చువిా(%. 

పొందు. పావఫంము నందుడు మా నరు న్న 
వనికి( బోవు Whew Ds నేను, 


కడిందికయ్యంబుగ మడమ (టపి సబ 
చచ్చినబావానం ఇగిదం గాక 
ధర్మంబునీడి Sr సీ తగు 
బూనువాగ్‌ గ ఘూన. బోదుంగోక 
కామాదులకు, విక్కి కామినీలోలు(డో 
వ్యసనిదోసాడేభో న డుం. గాక 
ప్యాతుల కిడక యపాాతదానముసే ము 
పొమరు కొటుమాన( బడుడుం ట్టి 





అయోధ్యాకాండము 


వెట్టివాని( బోలి వుజ్జైను జేబూని 

: పేలికలనుగట్టి బిచ్చమునకుం 
దిరుగువానిగతికి నరిగెద6 గాక దా 
శరథి నడవి కంపు కొజ6ంగి యున్న. 


సంజల నిదురించు జాల్మునిగతికి. గొం 
పలు గాల్చి హర్చించు పాపగతికి 

గురుతల్పగమను(డౌ కుటిలాత్నుగతికి మి 
(త్యదోహియైన పాతకుని గతికి 

సుజనాపకృత్వియైన కుజనుని గతికి సో 
దరుల. మోసముసేయు దురితు గతికి 

పితరుల గొలువని మతిహీనుగతికి దే 
వతల సేవింపని పతితు గతికి 


బుతుమతింగూడు నతిచారిగతికి నాత్మ 

సతిని విడనాడి చను వ్యభిచారిగతికి 

మద మలిన చిత్తుగతికి( బోవుదును గాక 
 యడవి కన్న యగుట కిష్టపడితి నేని, 


ధర్మరతులగతులు ధర్మాత్ముల యశంబు 
ధర్మవిదుల పుణ్యక ర్మములును 

నాకు లేకపోవు€ గాక రఘూతము( 
డడవి కేగ నిష్టపడితి నేని, 


రాముం డడవికి. బోవుట. 
గామించితి నేని పుత్ర గణసహితముగా 
లేమిం బడీ దుస్పహ దుః 


ఖామయపీడితుండ నగుచు నడలుదు గాతన్‌, 
నిర్వ రాష 28 


433 


£3695 


2366 





434 


ఎన్నో సిలుగుల a 
పెన్నిధివల Ju) sea ల శ. 
గన్న డు.) సే. WA a 

pe 


పన్నతః బరిపోదు నింగలాన టిలో! 


ధర్మపళి కవల ప HA 


: i శన ఆ 
వారనతుల యింద 6 14” 
ya 
శి (| అ! i . ath we we iy ఈ ( aw 
శూమిసురుని వాసము టం గ యో 


ణీ (| | 
ah J 5 Ce iy ph me” # శ . 
శరథి యశవి పళ గిల క 
hit, 


a జం కో 
అపగణమ దూ! అ. 


గొ ఆలో ॥ అ జ. గ w ఖు PW pn డు 
Sg +వము ట్‌ | mA Geka డ్‌ లూ క sah శ, 4 శ” k 4 mw ip $ hd చే 


వారంల రం ట్ల య్‌ 
Ma wr జట టి (€ Hy గై 


el / గ | గ్‌ # a sw 
hy ఆ... we | nm గ్లో ఓ జ శల : 
* (క ల లనీ «} శీ hm: gy 3 my, hh we ht ws f $f శ 


ఉదకము డి భార? PETE ని 
యురి రమును ws న లే ట్‌ సట! wa అ 
మొదవు( బిపకినస కొల ఎఎ టా రోదిను€ గోకి 


యిటీ యు గ్ర క. లో ఖు "3 ab [1 శ శ న ॥ి 
త) aut 


ఇరువురు తగ వొాడ్క్యుగ టె 

క్కురేపక్షం బూని జయము గళ్ళింండి ఢి 
ష్కరుగళికి, జోడు నిందే 

నెటీ(గిన యే పొప మే నొక్‌ిందుక మున్నది, 


తీ*ిపతి తనయుడు భరతుడు 
పతిని సుతుని. బాసి కూరి బరు కొసల్యనీ 
బటుతమతి ని గోబి చు 
భి 1 
నతితన శోకాకు లాత్ముండై మూరి. అనీ. 
Fen Wey 


అ 
క 


- 
మ 


శ ట్ట! 


aT: 


అయోధ్యాకాండము 


పైపరానియట్టి శపథ-బు లొనరించి 
తన్ను( దిట్టుకొ నుచు. దనువు మటజిచి 
ధరణీ బడిన సుతుని భరతుని గాంచి కె 
సల్య యిట్టు లనియె సకరుణముగ. 


“పుత్ర ! యిట్లు పొంగిపొరలు క క 
మేని గపోకు (పాణములను గూడ 
నిష్టరంబు లైన నీ సత్యశపథంబు 
లొడల నిలువరించుచుండె నోయి! 


' భాగ్యవశత ధర్మపథమందె నీ వుంటి 
వనుజు(డై న లక్ష్మణుని విధమున; 
నిత్య్వసత్యశపథనిర్వాహకుండ వై 
సాధుజనుల జూడ జనుము తంగడి |” 
అనుచుం గోసలనందన 


యనుజ్య పెయు, బుత్రు భరతు నాయతబాహున్‌ 


నెనయించి యెలుంగు మిగుల నేడ్వం దొడంగెన్‌. 


పరమ దుఃఖాకులాళ్ళు. డై ఒనపుచున్న 

య మ్మహాత్ముండు భరతున కపుడు (పేమ 
గారవించుచు. గెసల్య యూజబిుడ్‌ించు 
కొొలంది శోక ౦బు మినుముట్టి కలప. దొడ(గె. 


కల(గుదు భరతుం డా గతి 

విలపించుచు నేల [వారి విగతస్పృహు(డై 
పలవించుచు నిట్టూర్పుల 

వెలరించుచు నుండ రాతి 'వేగుచు. జనియెన్‌, 


435 


2874 


287 


£376 


£877 


2878 


28379 


436 


నిర్వచన రామాయణము 
1625 సర్గము 
పలుక్రుబడుల( బెద్దపలుకులజాణ ప్‌ 
సిష్టపరమమౌని శేఖరుండు 
శోకతప్తు భరతు6 గైక కొమరు( గాంచి. 
యనునయమున నిట్టు లనియె నపుడు. 


“రా కొమర! భరత! యిక నీ. 


శోకంబును విడుము;' యశము శుభమగు నీకున్‌; 
ని కన్నతండి మృతునకు 

నాకావాసోచిత| కియల( జేయ( దగున్‌.” 

అను వసిషుమాట లాలించి స్మృతి, గాంచి 
పరమధర్మవిదుండు భరతు6 డపుడు 

ధృతి వహించి పితక్రుం బేతకార్యంబులు 
జరుప6 బూటె శాస్త్రసమ్మతముగ 
తెలఘటినుండి తరలించి ధరణినుంప 
బచ్చవారి ని|దించెడి పగిది నున్న 
పభునిదేహంబు రత్న తల్పమున( జేర్సి 
వగ మిగుల నిట్లు భరతు డేడ్వంగ, దొడంగె. 


* దూరంబున నే నుండంగ 


శ్రీరాముని ధర్మనిరతు సీతాసహితున్‌ 


సారబలు లక్ష్మణుని నే 
కారణమున నంపినావు కానకు జనకా! 


పురజన సుఖదాయకు. డగు 

పురుషో'త్రము రాము వీడి పొక్కెడి మమ్మున్‌ 
వెర వరసి యూజడింపక 

నరనాయక ! యెచటి కరిగినా'డవొ చెవుమా ! 


2880 


£881 


£88£ 


బి88 


సల 


అయోధ్యాకాండము 


శ్రీరాముడు వని కేగెను 
స్వారాజ్యము. జేరినావు జనకా! నీన్రన్‌ 
నీ రాజ్య|శేయంబుల 

నారయువా రెవ్వ రింక నవనీనాథా! - 


విభు(డ వైన నీవు విడిచిన విధవయె 


ధరణికాంత పొలుపు దక్కియుండె; 
చందమామ లేని చలువవెన్నెల లేని 
రేయివోలె నుండె నీ యయోధ్య !* 


అని దీనత వగచెడి నృప 

తనయు భరతు గాంచి గురుడు “తండి | గ్‌ద్ధన 
జనరుని యపర్మకియలం 
బొనరుప( దగు నన్యచింత, బోనాడి వెసన్‌,” 


అనెడి గురునియాజ నౌదల( దాలిచి 
యార్య గురు పురోహితాళిం బిరిచి 
గౌరవించి యఖి బక ర్రవ్యముల దిర్పు6 
డనుచు నపుడు భరతు. డానలిచ్చె. . 


బయట! జేర్చియున్న (పభు నగ్నిహ్మోతమున్‌ 
ద్విజులు శ్రాస్త్రవిధిని దెచ్చినంత 
నధిపుమృతశరిర మందలంబున భృత్యు 
లునిచి వనట నెత్తికొనుచు( జనిరి. 


నరపతి శిబికకు ముందుగ: 

బురజనులు సువర్శరజతమ్ముదలు చీనాం 
బరములను జల్లుకొనుచు౯ 

దరలి చనిరి దుఃఖఖకోక త పహృదయులై. 


437 


£380 


2887. 


2888 


2869 


2391 


438 


నిర్వచన రామాయణము 


చందన ముఖ ధూపంబుల 

గొంద ణీడుచు గందవొడులు గుసుమ రసంబుల్‌ 
గొందణు సల్లుచు దీనత 

నందు పురజనము లరిగి రధివుశిబికతో౯. 


. సురథిళ కాష్టంబుల( గొం 


దటు చితినిం A 


నిరవుకొలిపియుండ నచటి "కేగి తు. 


అపుడు బుత్విజుల్‌ నృపు( జితియందు. జేర్చి 
పెళృమేధికమంతో క్రి భరతుచేత 

నగ్ని కార్యముల్‌ దిర్పింప నాగమవిధి 
సామగానముల్‌ చేసిరి సామవిదులు. 


వృద్ధపరిజనములు వెంబడింప(గ నప్పు 
డర వాహనముల నధివసించి 
యంతిపురపు రాణు లరుదెంచి మూంగిరి 


' భర చితిని శోకమూరు అలటు [ 
ఆజ par.) ౧౧ 


యాగములు పె కొ్కనర్సిన యధిపుచితికి 
సద్విజులు బుత్విజులును గౌసల్యతోడ, 
దక్కురాణులు భరతనందను(డు నప్పు 
డ(పదక్షిణ మొనరించి రార్తు లగుచు. 


కాంత లెల్ల నంత గౌసల్యతోం గూడి 
(కొంచ విహగ నిచయ కలరవముల 
నెలుంగు లెత్తి వెక్కి యేడ్చుచు శిబికల( 
'జేరుకొనిరి సరయుతీరమునక్తు. 


£892 


28993 


2894 


£899 


2596 


2897 


ee 


అయోధ్యాకాండము 


నరవరుని సతులు సచివో 

తరము గురులు భరతుతోడం దర్భణములు భూ 
వరున కిడి చని యథావిధి. 

దరలించిరి సూతకంబు దశదివసములు౯ 


77-వ సర్గము 
అట్లు దశాహాంబు లరుగ నేకాదశా 
హంబున శుచియై నృపాత్మజుండు 
ద్వాదశాహమున శ్రాద్ధ క్రియల్‌ దీర్చి య 
వ్వారిగా మృష్టాన్నవస్ర్రములను 
ధనకాంచనముల రత్నముల నుత్త్వమవస్తు 
తతుల (బాహ్మణులకు దాన మిచ్చి 
ఛాగసమూహాముల్‌ గోగణంబులు దాస 
దాసీజనములు నివాసములును 


రజతరాసులు వాహన!పకరములును 

బహుళ వస్తూత్కరంబుతో భక్తి తోడ 

దండి యుత్తర్మకియలందు దక్షిణలుగ. 
బాజులకు6 బుష్కులంబుగా. జూఆఅ లిడియె. 
పదియు మూ(డవనా(టి |పభాత వేళ 
నస్థిసంచయనార్భమై యరిగి భరతు( 
డధికశోకభరంబున నవశు. డగుచు 
ఖిన్నకంఠస్వరమున దుఃఖీంచె నట్లు, 


“న న్నొప్పుగింప నేలెడి 


యున్నా రఘూత్తము(డు రాము( డడవికి. బోవన్‌ 


న న్నీవును దెసమాలిన 
తెన్నున విడనాడి పోయితే నా తండి | 


439 


2998 


2899 


240U 


2401 


440 


నిర్వచన రామాయణము 
అమ్మ కౌసల్య కందు దికైె్మెన యట్టి 
తనయు(డగు రాము డడనవికి. హల మ బడియె; 


నివునుం గూడ నిట త్యజియించిపోయి 

చివర కామె ననాథను జేయ, దగునె?” 
అనుచు వగ(గుంది కుంది భస్మారుణమగు 
నధిపుదగ్గాస్థిమండలం బరసి యరసి 

తండి. యవుడె వోయినయట్లు తలంచి తలంచి 
బావురని యేడ్చె భరతుండు పని నుని: 


చితిల గాంచి యటు €౯ కేడ్చుచు 
6౬ 


స్మృతి దప్పంగ-. భరతు6 డవుడు. తతిపై( బడెను. 


ద్ధ్రృతహరి కేతువు. యంత. -. 
చ్యుతమై నుర్వీతలమున కొజింగిన కరణిన్‌. 


భరతుని పాటుంగని చె 


_చ్చెరం జని యాకొమరు చ. ట్టు జేరిరి సచివుల్‌ . 


సురపురి విడి గతసు కృతిన్‌ 


ధరం బడిన యయాతి బుషులు దజిసిన భంగిన్‌. 


ఘనశోకనిహతు భరతుం 

గనుంగొని శృతుఘ్ను6 డాపగా రాని వ్యథన్‌ 
జనకు[. దలంచి బి జ్రైలు(గునం 
బనవుచు స్మృతిదప్పి కూల(బడియెం బుడమిన్‌. 


ద్‌శ(ద్‌ 


2408 


2404 


£405 


2406 


లి మరుగుజ్జు ముఖంబున. బుట్టి కెకయన్‌ 


ఎత మధ్యమమై వరదానరూపకో 
యతిదారుణ దుఃఖసము[దమగ్నతన్‌ 


నంచు బలవించి యతండు పితన్‌ స్మరించుచున్‌. 


అయో ధ్యాకాండము 
“ పాలింపం దగిన కొమరుండు 
బాలు (డు భరతు( డిటు దుఃఖపడుచుండంగా 
లాలింపక యాతని మొజ 
నాలింపక యిప్పు డెచటి కరిగితి తం|డీ | 


విలువగల నగలు వలువలు 

పలువిధముల భక్ష్య భో జ్యపానీయంబుల్‌ 
వలసినవి గొనుం డని మా 

కెలమి నింక ౯ గూర్చువార లెవ్వరు? తండి! 


ధర్మవిదు(డు మహాత్ముండు [తాతయు నగు 
విభుని నిను వీడి సుంతైన |వీలకుండె 
వ[జసన్నిభమైన యో వసుధగుండె 
పళయకాలంబునం గూడ బగుల దేమొ? 


జనక! ని వేగినా విట్లు స్వర్గమునకు; 
నన్న రాముండు పురివీడి యడవి కేగె; 
జ్వలన కుండంబునం బడి చచ్చుకంకు 
నింక జీవితసామర్థ్య మెది నాకు? 


పావనేక్షాకు కులుల యేల్పడుల నలరి 
యన్నయును నీవు లేక శూన్యమయి యున్న 
యీ యయోధ్య నే నింక గా లిడంగం జాల 
నడవులకు నేగి జడదారి నగుదు. గాని.” 


అని యన్న దమ్ము లిరువురు( 

బనవుచు వాపోవుచుండ( |బగడలు గురులు౯ 
జనతతులు మూగి మజిల౯ 

వనట మునిగి రెల్లవారు వారిం గనుచు౯. 


441 


2408 


2409 


2410 


2411 


2412 


2418 


442 


నిర్వచన రామాయణము 


అటు దుఃఖారులె గుండె లవియునటు 
య ర యెలా త) 
 రోదనముచేసి భరతశతుఘ్ను లలని 


పుడమిపె( బడి పొరలాడం. దొడ(గి రంత 
భగ్నశృంగములగు వృషభముల భంగి. 


నుతళీలు(డు సర్వజ్ఞుడు 

క్షితివు వురోహితుయ నగు వసిష్టు! డపుడు రా 
సుతు భరతు దేర్చి సముచిత 
హితధర్మాచరణసరణ్‌ నిట్లు వచించె౯. 


“ఇది పదుమూ(డవదివసము 

సదమలమతిత్రోడ నస్థిసంచయనంబున్‌ 
గొదవడక యుండ దీర్పుము 

చెదరిన ధృతి నింక జాగుసేయకుము |పభూ! 


అఖిలజనులకు శోకమోహములు క్షుత్సి 
పాసలును జరామరణముల్‌ |పాపకంబు 
లపరిహార్యంబు లవి; జ్ఞానివైన నీవు 
వాని గణియింప6 దగ” దని యానతిచ్చె. 
అంత శ్యతుఘ్ను మతిమంతు( డగు సుమం|తు( 
డలనలన నెతి సమాదదోకి 

౧౧ (౧ wa టి 
మతి కుదుర( జేసి ధర్మసమ్మతములైన 
సాధువోధల నతని, [(బసన్ను6 జేసె. 
అమలకీర్తులు పురుషసింహములు నైన 
తోడ(బుట్టుల భరతశ్యతుఘ్ను లట్లు 
తేరుకొని యెండవాను బారి. బిక్కు 
సురవరధ్వజయుగ మట్టు మెటిసి రపుడు. 


2414 


2419 


2416 


2417 


2418 


£419 


అయోధ్యాకాండము 
కన్నీ రొత్తుకొనుచు( దొగ 
కన్నులతో మెల్ల మెల్ల (గా( టైగ్గడ ల 
య్యన్నాదమ్ముల. దం్శడికి, 


బున్నెంపు. గర్మముల, దీర్చ బురికొల్చి రొగిన్‌. 


78-వ సర్గము 
అపరస్మత్కియల్‌ దీర్చి గృహంబు జేరి 
యన్న రాముని దర్శింప నభిలషఠచు 
శోకసంతప్తు భరతుని. జూచి లక్ష్మ 
ణాన జుం డగు శ|తుఘ్ను(¢ డనియె నిట్లు 
“ అపన్నుల కెల్ల రకున్‌ 
(బాఎగు శ్రిరాము( డొక్కపడ(తి పనుపుచే 
నాపదల: కోపి హోర. వ 
నోపగతుం డయ్యె శకి యుండియు నకటా; 
రాముననుజు€డై లక్ష్మణ నాము డొక(డు 
నరనుతపరా[కమాఢ్యు€ డున్నా(డు గాదె? 
తిరుగంబడీ తం|డి నత; డ్రైన ధిక్కరించి 
యన్న వనవాసమును మాన్ఫ్స( డయ్యె నేమి 7” 


అని వచియించుచు లక్ష్మణు 


ననుజు డు శత్రుఘ్ను+ డుగుడ యుండగ జ. 


క్క నివేషముతో మంథర 
పనివడి నడతెంచుచుండె( (బాగ్ద్వ్వారమునన. 


443 


2421 


డ4డిడి 


2428 


2424 


చ బినుగులు. బూతలుర్‌ నగలు 6 జేరిచి రూరిచినట్టి కోతి లా 
గున నరుదెంచుచున్న మరుగ ఏజ్జు గనుంగొని సీవకాళి యో 
చెన(టియె తెచ్చి పెట్టినది తప పురంబున కంచు శతు మ 


'రను(డు సుమి తసూనునకు దాని కుతం తము, జెప్పి చూపుచున్‌. 


444 


గటి _ 


నిర్వచన రామాయణము 


“క+* ముండ మూలముననే 
రాము. డడవిం బై; గై రాజును; నగర 
(కీమా సె6; |బజల కెల్లన్‌ 
సేమము సెడె; దీని(బట్టి లిక్షైంపల దగున్‌.” 


అన విని శతుఘ్నుండును 

కనలున వడి నేగి దాసికాపరివృత, గ్‌ 

బ్దను6 బట్టి యీడ్వ భయమున 

మునుకుచు నదియెడ్బె నంతిపుర మ దువంగన్‌, 


దోర్చలపరా[కముంజు శ|తుఘ్ను ౯ గాంచి 
ఖిన్న మతి నంత, గుబ్దాసభీజనంబు 
అతడు తము౭ గూడ బట్టి పల్లార్చు. ననుచు 
భయముపడి పల్కికొని రిట్లు పరువు లిడుచు. 
“ కరుణామతి |పియవాదిని 

నిరుపమ సద్ధర్మకిర్తినిధి కౌసల్యన్‌ 
వరదాయిని, (బార్థింతము 


శరణం బా యమయె మనకు సర్వవిధములన్‌ం* 


అనుచు బజచుచుండ నవుడు శతుఘ్నుండు 
కుబ€ బటి యీడ్చ్బుకొనుచు రాంగ 

లు లు 
నామెభూష లురలి యందందు. జిందంగ 
నలరె నగరు శారదా|భ మట్టు, 


కినుక నట్లు మంథరను బట్టి కొట్టుచు, 
దివరముగC దన్ను. దిట్టుచున్న 

శమనమూరియైన శతుఘ్ను( గని కైక 
వెఅఐచి పజచి భరతుమణుయగు జొచ్చి. 


£420 


2427 


£428 


£429 


2480 


2481 


అయోధ్యాకాండము 


445 
. భరతు(డు తలి పాటు గని బన్నమునం బడియేడ్స్చు చున్న మం 
య 3 | 


థరం గని య. గని తమ్ము. గనుంగొని యప్పు “డో సుధీ 


వర! జగమందు స్రీగణ మవధ్యము గాదె! సమస జీవులన్‌ 


ద;ంరపడి యిటు తాలి విడువర దగునా?ియని హెాచ రించుచు౯. 
్వరపడి యిట్లు తాల్మి విడువం ( రి 


“మాతృహంతకుC డనుచు ధర్మజ్ఞ డైన 
యన్న నను దూజు నను భయ మయ్యె గాని 
కలుషచారిణిం బాపాత్మ( గక బట్టి 
చంపకుందు నటోయి |! తత్త ణము నఠదె. 


ఈ మంథర యైనను నిం 
దే మడియుట యయ్యెనేని నీ వృత్తంబున్‌ 
రామవిభుండు విని యిక మన 
మోము గనునె? పలుకు వినునె? మున్ని టివో తెన్‌. 4 


అను భరతు మాట విని లక్ష్మణానుజుండు 
దుష్టదమనుండు నైన శతుఘ్ను( డపుడు 
'కోధమును వీడి శాంతు(డై కూరకు టిల 
వృత్త యగు మంథరనుగూడ విడిచి వెచె. 


అట్లు బంధముకయైన యా మంథర 
యవుడు బతుకుజీవు(డా యటంచు 
గెక కడకు నొక్కగంతున. జని యామె 
యడుగుదోయి [వాలి మిడుకం దొడంగె. 


గాత యయిన కుబయట్లు [కంచి విధమునన్‌ 
జి లు 

ధాతిల బడి యేడ్చుటం గని 

య్యాతపడుచు గైక దాని నాశ్వాసించెన్‌, 


2488 


2484 


2485 


2486 


2487 


446 నిర్వచన రామాయణము 
79-వ సర్హఘు 
క్ర, పదపడి నృపాభిషేచన 
' విదులు వెడలి కార్యవిధులు విభు భరతునకున్‌ 
విదితముగం దెలిపి రిట్లని 
పదునాల్లవనా(టి ను! పభా తమునందున్‌. 2438 


ఉ. “శ్రీనిధి రామునిన్‌ సుతుని జ్యేష్టుని లక్ష్మణుతో బలాఢ్యుతో( 
గానల కంపి రా జడలి కాలగతిం గనె; జేండ లేమి లో 
లోన. [(బజాళి నే గొడవలున్‌ ఘటియిల్ల వదృష్ట మిన్ని నా 
' ఇల, ఈం 
ళ్లెనను; నిప్పు డిన దొరవె ధరణీభర మూనంలా6 దగు౯. 2499 


క. పరిచారకు లభిషీచన 

పరికరముల నెల్ల సిద్ధపజచిరి నచివుల్‌ 

పురజనములు పరిజనములు 

దొరపడుచున్నారు నిన్ను దొర. జేయంగన్‌. 244) 
కః పితృ ప్రతామహ మగు నా 

యత ధరణీరాజ్యమునకు నభిషిక్తు(డ వై 

సుతుల వలె మమ్ము( (బోవుము 

[(వతనిరతా |! భరత | విబుధవరనుతచరితా |» 2441 


క. అన విని భరతుం డభి షే 
చనవస్తుచయమ్ము.( జేర జని వల గొనుచున్‌ 
జనగణముల నెల్లం గని 


వినయానతుం డగుచు నిట్లు విజ్ఞాపించెన్‌. 2442 


ర, “నూ వంశాబారసరణి 
భూవల్రభు6 డగుట జ్యేష్టప్యుతుని కె లన్‌, 
కేవల: మిది మూ రెణింగియు 
సీ విధమున బలుకు టుచితమే నాతోడన్‌ ? 2448 


అయో ధ్యాకాండము 
అధిపు€ డగు? గాక మాయన్న యతని బదులు 
వనుల నేనుందు( బదునాల్లువ త్సరములు; 


నేనె చతురంగబలముతో నేగి వేగ 
వేడుకొని తోడుకొనివత్తు విభుని రాము. 


అభిషవదవ్యములు గొని యడవి కేగ 
యటనె పట్టా భిషిక్తుగా నతని౭ జేసి 
యజ్ఞముననుండి హవ్యవాహనుని, బోలి 
వేడుకొని తోడుకొనివత్తు విభుని రాము. 
తల్లి ననుకొనెడి కైకకు 

నుల్లంబున నున్నకోర్కి నొడంగూర్చను; నే 
నిల్లువిడి ఏ వసి నుఠడెద 


నెల్ల మహీతలము రాము డేలుంగాతన్‌. 


మెరకపల్ల ములను దెరలించి బాటల 
శిల్చివరులు తీరిచెదరు గాక 

నడవ నెడములేని యడవిదారు లెజుంగు 
నెబుకుగుంవు ముందె యేగుయాక [౫ 


అనుచు నానతిచ్చు నా భరతుం గాంచి 

జనులు సంతసించి సాధుళీల |! 

(పభున రాము, జేయ. |బతిన( బూనిన నిన్ను 
సాకుుగాత సతము లోకమాత,” 


అని సత్య|వతు భరతుని 

గొనియాడుట లాలకించి గురుజనములు న 
య్యనఘుని నభినందించిరి 

కనుదమ్ముల హర్షబాప్పక జఅముల. దొజు(గ౯ం 


447 


2444 


24 19 


£440 


£447 


2.148 


2449 


448 


ee 


oe 


నిర్వచన రామాయణము 


అట్టు సభ్యులెల్ల నానందభరితులై 
[పభుకుమార ! భరత! భవదనుజ్ఞ 
మార్గచోదకులను మాన్యుల శిల్చుల( 
బంపువార మనుచు. బలికి రపుడు. 
80-వ సర్షము 
అ. య్యనంతరమున నవనిస్థలజ్ఞులు 
సూ తకారులు మార్గశోధకులును 
వనపథరక్షకుల్‌ ఖననోపజివులు 
కార్మికుల్‌ బహుయం|తకారకులును 
స్థపతి శేఖరులు వృక్షచ్చేదకులు నియో 
గులు దర్శకులు యంతకోవిదులును 
కూపకారులు వర్ధకులు మేదరులు సుధా 
కారులు నన్యోన్యకార్యకరులు 
నందణును రామచం[దవీక్షాభిలాష. 
బొంగుచు నృపాజ్ఞ దల(దాల్భిపోవుచుండ 
నా జనసమాజ మప్పుడు తేజరిల్ల 
నిండుపున్నమనాంటి మున్నీటిం బోలి, 
మార్షకల్పన్మకియల సమర్ధ లెన 
వారు తెగ కొక్కగుంపుగా. జేరికూడి 
తమకు నియమింప బడిన కృత్యముల( దీర్చ ౬ 


దగిన యుపకరణములతో. దరలి చనిరి, 


దారి కడ్డెన లతాగుల్మముల, దూల్ని 
'ధరణీరువాంబుల నటికి వైచి 

యెండలు చొరంబాజునెడల మోకలు నాటి. 
పాషాణఖండముల్‌ పగుల. గొట్టి 


అయో ధ్యాకాండము 449 


తివియరా కలమిన యవుర్లుగడ్డి దహించి. 
చనరాని గుట్టల జదునుచేసి 

పథనిరోధకములౌ బావుల నెజీయల 
మిట్టపల్రరిబుల మట్టపణచి 


కటకురా లను జూర్ల ంబుగౌ నొనర్చి 

తెరువునాంగెడు నేళ్ల వంతెనలు గట్టి 

కట్ట లవియించి చేజువుల గప్పివైచి 

నెజిప, దొడంగిరి -పెనుబాట నేరుపరులు. 2453 


శైలధారల( గలిపి నిర్భరులC జేసి 

యఖిలరురుల మహాపవాహముగం జొనిపి 
యూషర క్లే తములను నిమేషమ్మాత 

సరనులు ఘటించి రపుడు సాగరము లట్టు- 2454 


ఏడనెడ వలసినవోటుల. 

గడును త్రమములును వేదికామండితముల్‌ 

నడబావుల నిర్మించిరి 

వెడలెడు సేనలకు( బానవిశాంతులకై. ' దర్‌ 


సన్నరాలు నిసుక సున్నంబును మిదించి 
ఘట్టనంబుచేసి గార వెట్టి 
యధ్వ మెల్ల. దీర్చి రదంబులాగున 
af) (0 
సిద్దహస్తులైన శిల్పకరులు. 2456 


చ. సురపురిరాజవీథివలె సొంపుల పెంపున నింపు నింపు నా 


పజిపగు గచ్చు బాట యిర్శుపక్కలం దీర్చిన పువ్వుదోంటలన్‌ 
దిరి గెడి పక్షిపాటలను నిద్దపు గొజ్జంగినిటిచల్లుల౯ 


నెజవిరి తావిపెల్లునను నిండి మనోహర మయ్యె, జల్ల నై. 2457 
నిర్వ రాష 29 


450 


Va 


నిర్వచన రామాయణము 


బాటనిట్లుగూర్చి [పభునాజ్ల్ఞ డేరాలు 

౧ గ్రా 

ఫలవనములచెంత. బాదుకొలిపె 

నృపు(డు మెచ్చునట్లు నేరుపు' జూపి కై 

చేసి రెల్లవానిం జిితకరులు. 2458 


' శుభదినంబున శుభతార శుభముహూర్త 


సమయమున నంత వాస్తుళాస్త్రజ్ఞు లెల్ల 
వివిధశివిరంబులను రాజ వేశ్శములను 
గడంగి నిర్మింప దొడంగిరి కౌశలమున. 2459 


వలచుట్టి వాలుకాతలముల నెలయించి 


యగడిత లా వెన్క ననువుపజచి 
నలువంక నున్నని నడబాట లమరించి 
పాకారముల( జుట్టు బాదుకొలిపి 
ఫలపుష్పతరు లతోపవనముల్‌ నిర్మించి 
ధ్వజపతాకాస్తంభతతులు నిలిపి 
విమలపుష్కరిణుల వెలయించి యా విశా 
లాయతస్థలిని దేవాలయములు 


నిందకీలభూధ ఠేం[దతుల్యము లెన 
రాజవేశ్శశిబిరరాజములును 

దెరువు నిరుదెసలను దీరిచి కట్టి ర 

యోధ్యనుండి గంగయొడ్డుదా(క, 2460 


అకసంబునొరయు నా విమానగృహాళి 
నకలభవనళిబిరచయము(గూడ 

దేవలోకమందు 'దివ్యమందిరము ల 

ట్రతిమనోహరంబు లగుచు( దో(చె. 2401 


oe 


అయో ధ్యాకాండము 


మెజయు చుక్కలతోడ, జందురునితోడ 
రాతిరివెలుంగు వినువీథిరీతి నవుడు 
శిల్పి కుశల నిర్మితమై విచితకళల 
రాజమార్గంబు రమ్యమై తేజరిలె = ; 


81-వ సర్దము 
అధ్వనిర్మాతల నట్లుపంపిననా(టి 
యాభ్యుదయికమైన యపరర్యాతి 
భరతు నుద్దేశించి భదగీతంబుల 
సూతమాగధులు (పస్తుతులు సేయ 
గాలసూచకబుగా౭ గనకదండాహతి 
భేరికాధ్వానముల్‌ బోరుకొనంగ 


'వరశంఖ మర్దళ మురజ కాహళ వాద్య 


మంగళరావముల్‌ మాజ్యుమోంగ. 


శా మహారంభసంరంభ మాలకించి 
యదరిపడి లేచి దుఃఖించి యపుడు భరతు( 
డేను రాజు గానని వాని మానిపించి 


. యనుజు శతుఘ్ను. గనుంగొని యనియె నిట్లు. 
న్ని, 


“లోకమున కెంత యపకృ్ళతి 

శికమ్మ యొనర్చినదియొ కంటివె యనుజా! 
క్షాకాంతు(డు దశరథు(డో 

నా కీ దుఃఖముల నిచ్చి నాకము( జొచ్చెన్‌, 


ధర్మమూలమైన ధరణిరాజ్యేందిర 
నావికుండు లేని నౌకం బోలి 
ధర్మరాజు ననఘు దశరథునిం బాసి 
యొల్ల (బోయి తల్పడిల్లుచుండె. 


451. 


2462 


£468 


2464 


2469 


' ద్తీర్‌2ి 


చ, అనఘు(డు రాజధర్మవిదు(డైన వసిష్టుం డనర్భరత్న కాం 
చనమయ మై సురేం|దపరిషన్ని భమైన ధరామరేం|దు కొ 
ల్వున కవు డేగి శిష్యవరులుం బరివారముతోడ. గూడి చ 


నిర్వచన రామాయణము 


వీతధర్మయైన నా తల్లి కైకేయి 

మనకు రక్షకుండగు ననఘు రాము 
వనికి. బంపివైచె” నని యేడ్చుటను విని 
పొగృుల(6 దొడంగి రంతిపురపు సతులు... 


2406 


య్యన మణిహేమపీఠమునయందు సుఖా స్తరణోపవిష్టుండై. 2467 


ర్‌ం 


ముని యంత భృత్యులం గని 


“ఘనకార్యము. దిర్వవలయు, గావున మోరల్‌ 


చని (బహ్మక్ష్మ్యతవణ్‌ 


గ్గనగణవల్ల భుల( బిలువ(గా' దగు మజియున్‌. 


నృపవరాంతరంగభృ త్యసంయుక్తు శ 
|తుఘ్ను మహితు. భరతుతోడ6 గూడ" 
రాజసచివులగు యుఖథాబిత్సుమం తుల 
నభిలహితుల. దేరనగును వేగ. 


అని పనుప భృత్యు లటు చని 

మునియానతి వినుప వేగముగ వా రెల్లన్‌ 
ఘనగజతురగాదిక వా 

హనరవములు మిన్నుముట్ట నరిగిరి సభకున్‌, 


పురజనులు దశరథునివలె 

భరతుని శతుఘ్ను( గాంచి భ|దోక్తుల ని 
ర్లరవరు లిం|దుని€ బొగడిన 

కరణిం గొనియాడి రధికకౌతుకమతులై. 


2468 


2469 


2470 


2 


ఆ 


అయోధా ్రరౌండము 


. ఉరగ తిమి [పవృ త్తము సముత్క్మటనిశ్చలవారిపూర మారి 


తర నవరత్న శంఖసిక తాతలమైన (హదంబు, బోలి దా 
శరథుల రాంక నాంటిసభ నన్నుతమై విలసిల్రె నప్పు డా 


_ధరణితలందు,డౌ దశరథ్యపభుండే కొలువున్న శై వడిన్‌. 


82-వ సర్హము 
గురుముఖ్య| గహగణ వి 
స్తరమగు యామినిని బూర్హచందు(డు వోలెన్‌ 
గురుముఖ్య సచివ నరవర 
పరిశోభిత సభను గాంచె భరతుం డెలమిన్‌. 

_ అర్యు లైన సభ్యు లా రీతి నరుదెంచి 
య ర్లపీఠములను నధివసింప 
వారి యంగరాగ వసన భూషణకాంతు 
లొలసి వెలసె నప్పు డోలగంబు. 
పండిత జనమండిత మగు 
నిండుసభ వెలింగె నపుడు నిర్మేఘంబై 
నిండునెలతో వెలుంగుచు 
నుండు శర్మదా|త్రివలె సముజ్జ్వల మగుచున్‌. 
సభకు వచ్చియున్న సామంతరాజులు 
సచివవరులు నార్యజనులు వినంగ 

. గురుండు ధర్మవిదుండు భరతు6 గనుంగొని 
హితమృదూక్తు లొలయ నిట్టు లనియె, 
*“అనఘుండు దశరథనరపతి 
ధనధాన్యసమృద్ధమైన ధరణస్థలికి౯ 
నిను (బభుని( జేసి ధర్మం 
బును వీడక చనియె నమరప్పరికి, గుమారా! 


453 


2472 


2418 


2474 


2479 


£470 


RATT 


454 


నిర్వచన రామాయణము 


ఉదితశశి నైజకొముది వదల నట్టు 
సాధుసజ్ఞన ధర్మానుసారి యగుచు 
జనకునానలి( దల6దాల్చి సత్యరతు(డు 
రామచందుండు చనియె నరణ్యములకు. 
పితృసోదరదత్తం బీ 
గతకంటకరాజ్యలక్మి6 గైకొని యభిషే 


చితు(డ వయి వేగ సచివులు 


హితులు పజలు నలరి మెచ్చ నేలుము వత్సాః 


ఉర్విపతికి నీకు నుత్తరపళ్చిమ 
దక్షిణులును | బాచ్యధరణివరులు 
ద్వీపనృ్ఫపులు యవనభూపతుల్‌ మాణిక్య 
కోటి గానుకలుగం గూర్తుగాక ః స్‌ 


ఆ కరణి గురుడు దెలుపంగ 

శోకంబున మునింగి ధర్మశూరు(డు భరతుం' 
డేకా[గచితమున ధ 

ర్మాకాంక్షితుండై స్మరించె న్యగజు రాము౯, 


కలితవయస్కు.డు భరతుడు 
కలహంసగళస్వనుండు కన్ని రొలుక౯ 
విలపించి సభాంతరమునం: 

కులగురువరు మాట పాటిగొన కి ట్రనియె౯. 


“మౌనివర్య! యెంతమాటాడితివి ? యిట్టి 
సభ్యసమితి నీ యసాధుబోధ 
సేయ నగునె? ధర్మశీలుండ వయ్యును 


' గులవురోహితు(డవు గురుండ వయ్యు. 


2478 


2479 


2480 


2481 


2482 


2488 


అయోధ్యాకాండము 


(బహ్మచర్యమూని బహువేదళాన్తముల్‌ 
చదివి స్నాతకుండగు నదమలమతి 
ధర్మనిష్టు రాము ధరణిరాజ్యంబు నా 
యట్టి తమ్ము. డెవ్వ( డపహరించు ? 


అట్టి ధర్మాత్ము దశరథునాత్మభవు(డ 
నైన నే నెట్టు రాజ్యాపహారి నగుదు? 
రామవశులమె నేనైన రాజ్య మైన 

ధర్మ నిర్దేశ మిట౭ జేయ? దగు మహాత్మ! 


జ్యేషు(డును ధర్మశీలుండు (శేష్టగుణుండు 
నరనుతచరి తుడు దిలీప నహుష సముండు 
పథిత కాకుత్త్సకులు(డు శ్రీరామవిభుండె 
దశరథుని( బోలి ధరనేల( దగినవా(డు, 


పరసుఖదూరము దుష్టా 

చరితము నగు పాప మేను జలిపితినేని౯ 
బరమెక్ష్వాకుకులంబును 

జెటుప౯ జనియించినట్టి చెన(టిని గానే? 


అడవులందునున్న యన్న కిం దుండియె 
పణతు లాచరించి పలుకుచుంటి; 

అమ్మ చేసినట్టి యఘమున కేను బా 
ధ్యుండ6 గాను సమ్మతుండ( గాను. 


పురుపోత్సము(డగు రాము(డు 
ధరణీభారంబె కాదు త్రైలోక్యంబు౯ 
భరియింప నర్లు డాతని 

చరణంబుల కేను సేవ సలుపుచు నుందు౯. 


455 


2484 


2489 


2486 


2487 


2488 


2189 


456 


నిర్వచన రామాయణము 
సాధుజనులముందు సచ్చర్మితులముందు 
బత్తి గోరియైన బలిమి వైన 
శక్తికొలంది రామచం[దు6 దో డ్తేరంగ 


. యత్నముల నొనర్తు నభిలగతుల, 


నే నెంత వేండుకొనినను 

మానితు(డగు రామవిభుళడు మజలక యున్న౯ 
నే నార్యలక్ష్మణుని వలి 

నా నరవరు€ గొలిచియుందు నడవులయందు౯. 
అధ్వకల్పకపరిశోధకాధికృతుల (6 

బంపితిని మున్నె మార్గ మేర్చజచుటకును 
సపరివారుండనై యన్నసన్నిధికిని 

త్వరగ బయనంబు గావింప వలయు” ననిన. 


పరమార్థసంయుతములగు 


భరతుని యా నుడుల విని సభాసదు లెల్ల౯ 
మరిమరి పొగడిరి రాముని 
స్మరియించుచు హర్ష బాష్పసలిలనయనులై. 


ధర్మనిరతుండు భాతృవత్సలు(డు భరతుం. 
డిటు లెజింగించి తనకు జెంగటనె యున్న 
మం[తకోవిదు.డైన సుమంతు. గాంచి 
యా సభామధ్యమున నిట్టు లానతిచ్చె. 
ఉబ్రనప్టు | వేగ నీవేగి నా యాజ్ఞ దెలిపి6 
పెనమునకు సేనల సిద్ధపబిపు” కనిన 

నడి తనకు నిష్ట మగుటచే నతిముదమున 
నా సుమంతుండఢు చని చెప్పినట్లు చేసె. 


2490 


2491 
2492 
24983 
2494 


2499 


ఆ, 


అయో ధ్యాకాండము 


భరతుండు రామచందుని 

బురికిం గొనితేర వనికి, బోయెడు వార్త౯ 
బరమానందంబున విని 

పురజనులు దళాధిపతులు బొంగిరి మదుల౯, 


నరవరుఃడగు రఘురాముని 

దరిసెనము లభించునన్న తాత్సర్యమున౯ 
బురికొల్పుచు( దమభర ల 

ద్వర పెట్టిరి సకలయోధదారలు వేడ్క౯. 


భరతు నాజ్ఞను దలదాల్చి ప్రమద మెసంగ 
రథ గజ తురంగ శకటవర్లములతోడ 

భట తతులతోడ వాహినీపతులు వేగ 
బలము నాయత్తపజచిరి పయనమునకు. 


అట్టు సిద్ధపడిన యా సేనలం గాంచి 
గురునినమ్ముఖమున భరతు( డప్పు 


డన్నరాము చెంత కరుగు సం|భమమున 
నా సుమంతు. గాంచి యాదరమున. 


“ గురువరులను బురముఖ్యుల 
బరమహితుల నధికృతులను బంధుజనంబున్‌ 
బరివారంబుల నాయిత 


పజుపు” మనుచు( జెప్పి యతని( బంపించుటయున్‌. 


పతిగృహంబునుండి పయనమై యరుదెంచి 
రుర్విసురులు త్యతియో త్రములును 
వైశ్యవరులు శూదవర్యులు రథగజ 


_.. హయఖరోష్టముఖ్యయానములను. 


457 


2490 


2497 


2498 


2499 


2900 


2901 


458 


rhea 


నిర పచ న రామాయణము 


88-వ సర్వము 


అంత భరతుం డుషఃకాల మందు లేచి 

శ్రికఘూత్తము రాము దర్శించువేడ్క 

నభిలపఠివారజనము ద న్ననుసరింప 
భర్మమణిపుష్యరథము పై బయలుదేజె. 2902 


జవన హయసంయుతములై 

సవితృరథము6బోలునట్టి స్యందనముల వె . 

భవమున మంతి పురోహిత 

నివహ మరుగ దొడంగె భరతునికి ము న్నగుచున్‌. 2508 


| భరతుని వెంబడి భ| దేభ నవసహ 


(సారూఢులైన యోధా గణులును 

అ వెన్క షషిసహ స శతాంగా పి( 
రలు అటి 

(బథనదుర్ష్ణయులై న రథిక వరులు 
నొవల శతసహ్మసాశ్యోపవిష్షులె 

యరిభయంకరులై న యాశ్వికులును 
అటుపిమ్మట సమ ర్లయాన వాహనముల, 

(బభు భక్తులగు, నార్యపొరవరులు 


జలధరశ్యామదేహు నాజానుబాహు 

స్కువతు ననంతబలు లోకశోకహారుని 

సద్దుణో పతు లక్ష్మణసహితు రాము 

దర్శనం బబ్బు ననువేడ్క? దరలి చనిరి. 2504 


లోకాభిరాము రాముని. 

దోకొనివత్తు మనుకోర్కితో హర్షముతోం 
శేకయసుతయు సుమ్మితయు 

నా కౌసల్యయును నేగి రర్షశిబికలన్‌. 2509 


ee 


అయో ధ్యాకాండము 


ప్రొధ్దుచీ(కటి విరియించుపోలిక మన 
దుఃఖతమము దర్శనమా త( దొల(గం జేయు 
నిను6 డతం డని శ్రీరాము ననఘచరిత 
లభినుతించుచు(6 బయనించి రభిలజనులు. 


అవల రామున కి్ణులై భదించెడి తమ్మ 
పడిగకూర్ప్చరులును నడపకాం|డు 

పరిమళస్నానముల్‌ పచరించువారలు 
నగరుధూపముల నీరార్చువారు 


ముడులు లిచ్చెడువారు నడుగు లొ త్తెడువారు. 


దోరంపవు6 దొడవుల( దొడుగువారు 
నమిలికన్ను లవీవనల వీచువారును 
వెజ్జులు వంటరుల్‌ వేగరులును 
గంధకారులు నాసవకల్పకులును 
విట విదూషక గాయక నటకవరులు 
చి తకారులు నవరత్నసూ తకరులు 
నరుగ6దొత(గిరి (పభుదర్శనార్థు లగుచు, 


సాలె లగసాలెలును బూలమాలకరులు 
గుమ్మరులు దరిజీలును గమ్మరులును 
బాకళులు మంగళులు నెల్ల సౌకిరులును 
సాముగరిడీలవారును జనిరి వేడ్క. 


నిగమసం వేదులును యోగనిష్టులును స 
నాతనాచారులగు (బాహ్మణ్యపముఖులు 
వృషభశకటాధిరూఢు లై. వేనవేలు అ 
భరతు వెంబడి నేగిరి | పమద మెస(గ, 


459 


2906 


2907 


2908 


£909 


460 


[1 


. నిర్వచన రామాయణము 


అందణు సమ ర్థవాహను 
లంద అమలవసన భూషణాలంకృతులే 
యందు శ్రీచందనధరు 


లందటు నానందమతులె యా బల(గమునన్‌. 


అన్న రాము దేర నడలి కక్తుగెడు 
భాతృవత్సలు(డగు భరతువెన్మ 
నఖిలసైనికులు మహానందమగ్ను లై 
హర్చపులకితాంగు లగుచు6 జనిరి, 


అట్టువా రధ్వమున దూర మరిగి యరిగి 
రామునెచ్చెలి, గుహు( డేలు సీమ నున్న 
శృంగిబేరపురము చెంత గంగదరికి 

నేగి తమ వాహనములత్రో నాగి రచట. 


అపుడు భరతుండు తన్ను వెన్నంటివచ్చు 
సైన్యముం గని మంగళసలిల చక 

వాక విలసిత గంగాభవాని౭ గాంచి 
యభఖిలసచివులతో నిట్లు లని వచించె. 


“ సేనలను నిల్పు6 డెడనెడ 

నీనాం డిట విడిసి యుందమే? నీ గంగన్‌ 
డైన పితకు( దర్పణంబు లర్పింప వలెన్‌, 
ఎల్లి గంగదా(టి యేగంగం6 దగ్గు”నని 

(పతి నానతీయ( బెగడ లెల్ల 


దమకు నచ్చినట్టి-తావుల సేనల 
విడియ( జేసి రపుడు వి|శమింప, 


2910 


2911 


ర్‌ 12 


£918 


2914 


2919 


అయో ధ్యాకొండము 


భరతు( డట్టు గంగదరిని సర్వసమృద్ధ 
విపులసైన్యములను విడియ( జేసి 

మరల రామవిభుని( బురికిం దోడ్తెచ్చు ను 
పాయ మాత్మ జంత సేయ. దొడంగె. 


84-వ సర్గము 


అంత౯ గువహు( డా జాహ్నవి 

చెంత౯ గుమిగూడియున్న సేనల. గని వి 
[ఖభాంతు6 డయి భిల్ల సేనా 

కాంతుల బంధువుల బిలిచి కడక౯ బలి కె౯. 


కున్నది యీ సేన; వచ్చె నుద్దతి భరతుం 
థి 

డి న్నేలకు; రథముపయిం 

గన్నారే కోవిదారఘన కేతనము౯. 

మన చెంబడీం|డ నందణజ 


ననువున బంధించు తల(వా యది గాదేని౯ 
మనలం దనసేనలతో 


ననిమొన వధియించు తలంపొ యగు నీతనికి౯. 


అట్లు గాకున్న జనకాజ నడవి నున్న 
af) (nag అ 
రాజదుర్హ భమగు రామరాజ్యమెల్ల( 
గరగతము. జేసికొను కాంక్ష కైకపట్టి 
యన్న. జంపుటక పోవుచున్న వా(డొ ? 


దాశరథి రాముడే నా 

కీశుండును సఖుడు నతనిహిత మొనరింప౯ 
దాశానీకముతో మా 
రీశతుల గంగదాంటనీయకు. డెందు౯, 


461 


2516 


డిల17 


2918 


ిల19 


2520 


2521 


462 


నిర్వచన రామాయణము 


దాశయోధులెల్ల దళములుగా. గూడి. 
గంగ నా్మాశయించి కదలకుండ. 

బలల కంద మూల ఫలముల మెసవుచు 
రేవు లెట్టులైన( గావవలయు. 


డైవర్ల వీరయోధులు 

నావకు నూజేసిమంది నానాయుధులై 
కావం దగు నీ తీరము 

పోవం దగు వైదునూర్ల పోతములపయి౯. 


శ్రీరామునెడల భరత కు 

మారునకు౯ [దోహచింత మదిలేదే నీ 
తీరగతసేనతో భా 

గీరథి( దరియింప నతనికి౯ సాధ్య మగు౯.” 


అనుచు నాయకులకు నానతుల్‌ గావించి 
మత్స్యమాంసములును మధువు గొనుచు( 
[బభుకుమారు. జూడ( బజతెంచు గుహు(గాంచి 
పలికె సూతు( డపుడు భరతుతోడ. 


“ఈత(డు గుహుండను నాతడు 

జ్ఞా తిబలుండు భిల్ల విభుడు కడువృద్ధు (డు ని 
(భాతృసఖుండు దండకపథ 

మోతని నఖదర్భణ మని యెజుగుదును (పభూ, 
నీ వీఠనికిన్‌ దర్శన 

మివలయును నిశ్చయముగ నీతండు మనకున్‌ 
ధీవరులు రామలక్ష్మణు 

లే వనమున నున్నవారొ యెటిగించు( దగన్‌.” 


ఓర 22 


2528 


2924 


2ిలబిల్‌ 


2526 


2027 


న్‌ 


అయో ధ్యాకాండము 


అను సుమంతు పలుకు లాలించి భరతుడు 


వల్లె యనంగ బంధు వరులతోడ 

గానుకలను గొనుచు నా నిషాదవిభుండు 
పభుని€ జేరి మొక్కి పలికె నిట్లు, 

“మో యింటి పెరడుగాదే 
మా యీ దేశంబు; ముందు మాయెజు(గమిచే. 
చేయము |పత్యుత్ణానము 

మా యింటన్‌ నేండు నిలిచి మజిపోవల దగున్‌. 
ఈ వన్యమూలఫలములు 

నీవారము వివిధమాంసనివహము తేనెల్‌ 

మా వారు తెచ్చియిడెదరు 

నీ వారము విందుగొనుము ని బలంగముతోన. 


అగుగాక నీ సైన్యంబు లలపుదిర6. 
గొందుంగాక మా పూజల గోర్కిదీర 
ర్యాతి మీ రెల్ల నిందె విశ్రాంతి నంది 
రేపకడ లేచి గంగ దరింతు గాక 1” 


ర5_ప సర్హము 
అన విని భరతుడు స గని 
“యనఘా! మా యన్న సఖుండ వగు నీ వొకే 
నను నీ సేనల. దనిపెద. 


బనిగొను మనె; దదియ చాలు( |బమదం బయ్యెన్‌. 


ముని భరద్వాజు నాశ్రమంబునకు( జేర 
నే పథంబునుబట్టి మే మేగవలయు? 

కాననము దుర్గమం బయ్యె; గంగకూడ 
నుత్తరించుట కలవి గాకుండె నిపుడు. 


463 


2926 


2529 


2980 


బీలతి! 


బిల్ర్‌లిడి 


బిలిలికి 


464 


నిర్వచన రామాయణము 


అనిన గుహు(డు వినతు(డై * ధనుర్ణరులు నా 
వారితోడ(గూడి వనపథమున 

నిన్ను( గొలిచి వత్తు నేనును నీకు నా 
వంతమైన, జింతవలదు గాని. 


కలనైన నొరుల కపకృతి 

జలుపని సదయు(డగు రామచం్యమని యెడలన్‌ 
దల(పవుగడ' |దోహము; నీ 

యలఘుబలము. జూడ సందియం బగుచుండెన్‌.”” 


అనిన సత్పథంబునట్టు నిర్మలు(డైన 

భరతు6 డపుడు శబరపతిని గాంచి 

“నాకు గురుడు బికయు నా యన్న రాముడే. 
యిట్లు నీవు సంశయింప వలదు. 


సహజన్ముని రామ్మపభు 

గహనంబులనుండి యెట్లొ (క్రమ్మణి( దేజన్‌ 
బహుయత్నంబున( జనియెద 

గుహు(డా! సత్యమిది శంక గొనకుము మదిలోన్‌.” 


అనిన గుహుండు (పమోదాంచితాస్యు డగుచు 
ధన్యు(డవు నీవె భరత! యీ ధాాతిలోన 
నపయత్నలబ్దంబై న యట్టి రాజ్య 

మెవ(డు నీ వల ద్యజియించు( దృణము, బోలి? 


శోకోపహతుని రామ 

క్మాకాంతుని( (గమ్మ టింప( జనుచుతటిగదే 
లో కాలోకస్ఫూర్తి న్‌ 

కిరి తిరంబుగాంగ నిలుచుం గాతన్‌* 


£984 


ఓరల్‌ 


£080 


2087 


2088 


aa 
aN 
aD 
co 


లి, 


ee 


అయోధ్యాకాండము 


భరతు నట్టు గుహుడు (పస్తుతించుచు నుండ. 
దరణి కాంతి౭€ దొర౭గె; విరిసె రజని; 
సేన విడియ(జేసి తాను శ|తుఘ్నుతో 
భరతు6 డపుడు మరల. బాన్సు( జేరె. 


శోకానర్లు (డు ధర్మ 

వ్యాకిర్ణాంతరు(డు ననఘు౭ డగు భరతునకున్‌ 
రాకుండె నిద రామ 

క్షాకాంతైకాగచింత మది( బొదలుటచేన్‌,. 


గహన దహన (పతప్త్వమౌ పునతరువును 

గర్భగతవహ్న్ని గనరాక కాల్చునట్టు 

(పబలచింతా పతప్తుండొ భరతవిభుని 

యులము దహింప. దొడగె శోకోజ ఫలొగ్ని* 
ఒరి, , జక 

(పబలశోక తప్పు భరతుని నెమ్మేన 

శమజలంబు (గమ్మి జాలువాటె 


ఖరకరాంశుపాళి. |గాంగిన హామగిరిం 


కడలేని ధ్యానమే ఘనశిలోచ్చయముగా 
నిట్టూర్చులే ధాతునివహములుగ 


. నాభూసశోకంబులి యగళిఖలుగా 


సమ్మోహమె జరితుసమితిగాంగ 
దైన్యమే వివిధపాదప సమూహంబుగా 

సంక్షోభమే |పభంజనముగా(గ 
సంతాపమే వనస్పతివంశసమితిగా( 

గన్నీర సెలయేటి కాలువలుగ , 


విల్వ రాష 30 


465 


2540 


2941 


2542 


2948 


466 


నిర్వచన రామాయణము 


దుర్ముఖము దుర్గమంబును దుస్ఫహంబు 


నతిభయంకర మచలం బనంత మైన 
దుఃఖరూపక కర్కశోత్తుంగళిఖరి 

విటీగి పెంబడ భరతుండు విహ్వలించె. 
నరవరు(డగు భరతుం డవు 
డురుతరదుఃఖారి. వెచ్చనూర్చుచు మూర్భం 
బొరలుచు మతిచెడి మందన్‌ 


దొరంగిన వృషభంబు కరణి దోంచుచు నుండెన్‌, 


అత్మపరివారయుతుండు సమాహితుండు 

పూజ్యుండగు భరతుం డట్టు పొక్కుచుండ 
సన్నిధినె దుఃఖపడుచున్న శబరవిభు(డు 
రామసేమంబు (6 దెల్పి యూజడిల( జేసి, 


86-వ సర్గము 


గహనగోచరుండు గుహు(డు సాంత్వనసూక్తి 
న|పమేయు భరతు నపుడు గాంచి 
అనఘు(ణాన లక్ష్మ ణార్యు సద్భావంబు 
నెలుక పటుప( దలంచి యిట్టు లనియె. 


“అనుగుసహోదరుం గావ 
గనుమూయక నా(టిర్మాతి శ్షణ మేమణ శే 
ధనురస్త్రకృపాణములన్‌ 

గొని నిలిచిన సుగుణు లక్ష్మణుని కిట్టంటిన్‌. 
“రఘుకుమార! ధర్మరతసుఖోచిత ! నీకుం 
బాను గూర్చినాము పండుకొనుము 
కష్టసహుల మెము కాచియుందుము రాము 
ఖెప్పవాల్పకుండ రేయి యెల్ల, 


2044 


2949 


2946 


2947 


£548 


2549 


అయో ధ్యాకాండ ము 


రామవిభుకంకు నాకున్‌ 

_బేమాన్ప్సదు. డెవ(డు లేండు పృథివీస్థలిలో 
నామాట నమ్ము; సత్య 

పామాణ్యముగా(గ రామరక్ష యొనర్హున్‌, 


శ్రీరాముని కృపచేతనె 

"పేరును బెంపు. గననుంటి. పాశ శయనగతున్‌ 
దారయుతు నితని గాంచెద 

నీ రేయి సబాంధవముగ ధృ తధర్ముండనై. 


ఈ యడవిని దిరిగెడి నా 
కేయెడ నెబు(గనిది లే దహీనబలు(డనై 
మాయింపం గలను శ|తు ని 

కాయంబుల రథగజాశ్వగణసహితము గాన్‌,” 


అన సుమి|తసూతి “*యనఘ! నీ రక్షణ 
గన్న మాకు భయము గలదె? యెన 
రమణితోడ దాశరథి నేల శయనింప( 
జూచు నాకు |బదుకునుఖము గలదె? 


ఎవని సురానురు లై నన్‌ 

బవరంబున నెదిరి నిలిచి |[బదుకంగలేరో 
యవిజేయు డట్టి రాఘవు 

డవనిన్‌ దృణశయ్య( బండె నక్కట: కంకు; 


వతముల జపముల( దపముల 

నతికష్టము లంది కన్న యాత్మనదృశు(డున్‌. 
పు సుతుడు రాము(డు [పవ 
సితుండైనన్‌ దశరథుండు జీవించునాకో ? 


467 


2990 


2551 


డిలెలెడ 


209కి 


2994 


2లలిల 


468 


౭ల 


నిర్వచన రామాయణము 


విభుండు మరణింప భూదేవి విధవ యగును 
రాణు లొనఠించు దున్స్నహా కందనముల 
మొజయు నంతిపురం బంత ముచ్చముడిగి 
నీరవం బగు నని యెంతు నిశ్చయముగ. 


రామజనని కౌసల్యయు రాజుతోడ 

మజ్జనని గూడ మరణిందుమాట నిజము 
[బదుకుదుర యేని నీయొక్కొరా|తి మాత 
గడప6 గల రేమొ యెంత దుఃఖంబు వచ్చె! 


తనయు శ|తుఘ్నునిన్‌ జూచుకొనుచు నైన 
నా జనని నిల్బు(గాక [పాణములతోడ 
వీరవరు రాము నేకకుమారు విడిచి 
పట్టపుందేవి కౌసల్య |బదుకం గలదె? 


బేజారుపడ(గ నే మగు 
చేజాజీన దాని కింక; ్రీరామవిభు౯ 
రాజుం జేయక చిడియెను 
నా జనకుండు కామితంబునకు దూరుంఢై, 
మరణకాలంబునందు దగ్గణనెయుండి 
మృతు( డయినతం॥డి రుత ర్యకియల నెల 
ఆం ౧ 
(శద్ధతోం దీర్చ గల యదృష్ష్టంబు పట్ట( 
గలదె సిదారులన పుతులకె గాక! 
ధ థా యజ 
రమణీయ గృహ చత్వర్మపదేశములతో 
సువిభక్త సుపథ వైభవము తోడ( 
[|బాసాద సౌధ సంపద్విలాసములతో 
భూరి కల్యాణ సంస్ఫూర్తి తోడ6 


2996 


దర్‌? 


నర్‌ 


2599 


£960 


అయో ధ్యాకాండము 469 


రథగజాశ్వాకిర్ణ రాజమార్గములతో 
వివిధ మంగళతూర్యరవముతోడ 

గణికాంగనామణిీ గానన్భత్రములతో 
సంతుష్టపరి పుష్టజనము తోడ 


వరగృహోపవనారామగరిమతోడ 
సంతతోత్సవజనసమాజములతోడ 

నొప్పు మా తండి యేలు నయోధ్యయందు 

హాయిగా నుండెదరు సుఖులైన చారు. 2561 


ఆరణ్యక|వతంబును 

దీరిచి మే మరుగుదెంచి ధీరు. గుశలు ధ 

ర్మారూఢు. దండి గొలుచుచు 

గారవముంగొని సుభింపంగలమె యయోధ్యన్‌. 2962 


అనఘాత్మ | లక్ష్మణుడు . 

యనుజు(డు దుఃఖార్తి నెతొ యలమటంబడి రో 

దన మొనరించుచు నాకున్‌ 

వినుపించుచు నిలిచి యుండ వేగన్‌ దమియున్‌. £968 


అరుణోదయ మైనంతనె 
ధరణీవరసుతులు జటలు దాలిచి గంగన్‌ 
దరియించిరి ధరణిజతో. 


_దరణిపయిన్‌ జాగరూకతన్‌ నే ననుపన్‌, 2564 


భ్యదగజములట్లు (పపబలురా సోదరుల్‌ 
జడలుదాల్చి వల్మలములు గటి 
రలు 
శ తుభీకరముగ శరచాపహస్తులె 
యవనిజాతతోడ నరిగి రపుడు,” 2565 


470: 


నిర్వచన రామాయణము 


87-వ సర్గము 


అనుచు గుహుడు దెలుప నాలించి భరతు€ డం 
దందు6 దనకు నపియంబు లైన 
విషయముల? దలంచి విహ్యలుం డగుచు. ద 
దేక చింతనముననే మునింగె. 


2966 


చ, అతిసుకుమారు(డున్‌ దర్నణు( డంబుజనే తుడు దర్శనీయు. డూ 
రితమతి యున్న తాంసు(డును సింహబలుండును వైనయట్టి రా 
సుతు,డు ధృతిన్‌ వహించియును శోకభరంబును సై(ప కంక్రుళా 
హాతి మద వారణంబు| కియ నక్లై పడెన్‌ స్మృతి దప్పి భూస్థలిన్‌. 


ee 


భరతుపాటుగాంచి సరి సెజ్జ నున్న శ 
(తుఘ్ను(6 డై లెచి తొటుపడుచు 
నన్న గెౌంయగిలించి ఖిన్ను (౫ యేడ్సుచు 
దేష్ట దొజి(గి సొమ్మసిల్లి పడియె, 
పతివియోగదుఃఖబాధిత లుపవాస 

కృశలు భరతమాత లెల్ల నపుడు 
ధరణిపతితుణైన తనయుని దరి(జేరి 
యేడ్వయణగా దొడంగి రెలుంగు లెత్తి. 


సాధుళలీలయా దేవి కౌసల్య యంత 
దలడిలుచు గోవు వత్సంబుం జేరు 

౧ (౧ 
కరణి. దనయు. జెంగటి కేగి కౌంగిలించి 
యొలు(గు రాల్పడ నేడ్చుచు నిట్టు లనియె, 


“కొడుకా! యేమేనియు నీ 
యుడరికి నలసట ఘటిల్లి యుండదుగద! యే 


/ డ్లడలేని రాజవంశం 
బొడయని నిన్ను. గని |బదికియున్నది సుమ్మా! 


2568 


2569 


2970 


2971 


అయో ధ్యాకాండము 


అనుజుతోడ రాము డడవి కేగినవైన 
స్వామి స్వర్గమునకు( జనిననైన 

నిన్ను( జూచి _బదికియున్నాను శ 
నీవె రక్షకు(డవు గావె మాకు! 


సతినిగూడి వనికి( జనియున్న నా యేక 
పుత్రు(కైన రామమ్మూకి “3న 
ననుజు(డైన లక్ష్మణునికైన నేదైన 
గష్టమొదవ లేదుగద కుమారః” 


పట్టమహిషి యిట్లు పనవుచు. దను6 దేర్చ. 

భరతు( డల్ల నల్ల? పజ గాంచి 

యేడ్చి యేడ్చి. యామె నెకుటో యోదార్చి 
చి 

ర్‌డనె యున్న గుహుని. గాంచి పలికె. 


“అన్న రాము( డెచట నా రేయి వసియించె?. 
నిద్ధచరిత నీత యెచట నుండె? 

దమ్ము డెచట నిలిచె? దా మేమి భుజియించి? 
రెచట నిదుర గాంచి రెజు6(గ6 జెపుమ !. 


అనిన హృష్టచిత్తు(2 నిషాదేశుండు 
హితకరుండు |పియు(డు నతిథి యెన 


రామవిభు(డు నా(టిరా|తి( దా నొనరించు 
సేవ లెట్లుగొనెనొ చెప్పల దొడంగె. 


“రాకుమార! భరత! రామచందునకునై 
బహువిధాన్నపానభక్ష్యభో జ్య 
దివ్యఫలచయములం దెచ్చి యర్పించితి 
నారగింపు మనుచు నపుడు నేను. 


471 


2572 


278 


2974 


27 


. 2976 


2977 


472 


గ, 


నిర్వచన రామాంరుణము 


రాము? డప్పుడు గూ తధర్మంబు( దల 
తెదినవియెల మరల ౫ కిది ఎని 
LS) రా 2 te 
“మతమా! యిచ్చు బారు ము గొన 
పుచ్చుకొ నువారు గోవ ని బుజగేిం బె 
1౫% 
అప్పుడు రామభ్యదు. డ యస పాడ. టె న 
యుదకములనె |గోలె షువిదతిడ; 
శిషజలము భకి సీని ఎ గొని ల 
a's win oR 
కూడి మువ్వురు స ణః గొలిచి త, 
న్వయముగ లక్ష్మణు(గే క్షు 
శయనము రంత క స్తే ఖ్‌ Few చ | వ్‌ 
శయునింవ€ల జేనీ తత ద 
సయాజముల గడిగ్‌ దపుల భదత నిలచి, 


~ 


వా రప్పుడు విడిసిన దా 

గారతగునుననాల; మంద కనుగొను మది సీ 
తారాముల కుశశయనము; 

శూరుడు లక్ష ప్రయిడు చినుగు చో ఉల్గదియే. 


కర కవచ కృవాాఐంబుల 
శరతూణీరములం దాలి, “ “శస 2 
౪ | క 


“రల లక part బే 
నుల కగు గమ fi HY అనే మలపగ (మమ్ము గ తనీ. 


అపుడు నేనును శరచాపహాస్త( డనయి 
సజ్జితాయుధులగు అరగ వ గడీ 
హెచ్చరిక లన్న నాక గ యేడనే నిలిచి 
నుదురు న. బోలు boss సరయు చుంటే 





£178 


2181 





20 


అయోధ్యాకాండము 473 


88-వ సర్హము 


* ఎద గరగంగ భిల్ల పతి యిట్లు వచింప6గ మర్యతియుక్తు(డై 


తుదివటి కాలకించి భరతుం డపు డంబలు వెంబడింప నిం 


గుది కడశేగి చూచి కడు. గుందుచు” న్యగజు దర్భశయ్య యి 


య్యదె కను.గొంటిరే యనుచు నా ర్లిని( దల్లుల కెల్ల 6 జూపుచున్‌, 


ఆగర్భ శ్రీనిధి సుఖ 

భోగార్హుండు వశరథేందపుత్రుండు మహా 

భాగుండు ధీనిధి రాముం 

డీ గతిల గుశశయ్య( బండెనే యకటకటా |! 2585 


మెత్తని పజపులదిండుల 

నత్తమిలి పరుండి నిదుర నందెడి రాముం 

డె త్రెటి(గుననునునెమ్మే 

నొత్తంగం బవళింప నోపె నీ బరినేలన్‌ ? 2586 


సురవిమాన సమాన సురుచిరా[గములతో 
ధవళిత వలభి సంతతులతోడ 
వరరత్న కఠిబళా స్తరణ తల్పములతో 
మణి హేమమయ కుట్టిమములతోడ 
చందనాగరుధూపచయ సుగంధములతో 
రమణీయ పుష్పచితములతోడ 
పాండురా[భపభా భాసురద్యుతులతో 
వరకీరశారీరవము లతోడ 


శ త్యసౌరభముల సతతంబు గూర్చు పా 

సాదములను మెలిశయ్యలందుం 

బవ్వళించు రామభ్మ్యదు( డే రీతిగా 

గటికనేల. బండ గలిగె నకట | 2087 


474 


నిర్వచన రామాయణము 


అంగనల నగల రవముల 
మంగళగితముల వందిమాగధ నుతులన్‌ 
బొంగుచు( దెలివిం గను నృప 


పుంగవు(డు మృగాదిఘోషముల మేల్కనెనే? 


ఇయ్యది నా వి భాంతియొ 
యియ్యది నా 'కలయొ కాక యెటు నమ్ముదు నే 
నియ్యది సత్యంబే యని . 
యి య్యడవిని రామచందు( డెట్లు పరుండున్‌ ? 


భూవిభుతనయు(డు రాముం 

డీ విధమున నేలపై శయించుట( దలంపన్‌ 
దెవముకంకును కాలమె 

(తోవంగా రాని దనుచు( దో(చెన్‌ మదికిన్‌. 


మిథిలేశ్వరు నందన దశ 

రథేశ్వరుని కోడలైన రామపియ స 
తృ్సథ చారిణి ప్రియదర్శిని 

పృథివీసుత నీత నేలనే పండినదా? 
[ఖాత రామవిభు(డు పండిన పా న్పిదే 
శమ యొకింతయైన సై(పలేక 
కటికనేల నాత౭ డిటు నటు పొరల న 
యొ త్రిడులను గుశలు మె త్తగిలె. 
అలయిక నెమ్మెయి సొమ్ములు 
దొల6గింపక సీత నిదురదో(గిన శయ్యా 
తల మిదె యగు; నగ లొరయయ(గ 


. నెలసిన కుందనపువన్నె లెడనెడం దోంచెన్‌. 


2588 


2589 


2౯90 


2991 


2502 


2998 


అయోధ్యాకాండము 


A. అపుడు వైదేహి యు త్రరీయాంబరంబు 
దర్భలకు నిశ్చయంబుగా( దగిలియుండు 
నివిగొ కౌశేయతంతువు లిందునందు, 
టిక్కికొొని మిక్కిలిగ6 |బకాశించుచుండె, 


గి. అకట! బాలిక సుకుమారియెన సీత 
కష్ట మెలు(గక పవళించెం గఠినశయ్య; 
(వతనిరత లైన యు త్రమసతుల కెందు 
.. స్వామితోడి శయ్యయె సుఖాస్పదము గాదె! 


క. థ్రీరాముండు జూనకితో 
ధారుణిపై నిట్టి కఠినతల్పమునందున్‌ 
జేరి శయనించే నన్నుం 
గూరిచియే కాదె? యెంత [కూరుండ నై తిన్‌, 


చ, అతులితసార్వభౌ మవిభవాన్వయసంజనితుండు లోక స 


475 


2599 


2596 


మృతుండు జనపియుండు సుకుమారుడు శ్యామలకోమలాంగు. డూ 
రితు+డు సుఖోచితుండు రఘుసింహుండు రాము6 డనంతరాజ్య మా 
జి 


గతి విడనాడి వచ్చి తృణకల్పితతల్పమునన్‌ శయించెనే ! 


గ. ఓ మహాభాగ! లక్ష్మణా! యో శుభాంగ! 
కస్టకాలంబునందు న|గజుని రాము 
విడువకయె యుండి భక్షి సేవించు నీవె 
తమ్ములను ధన్యు(డవు ధన్యతము(డ వోయి! 


డ్‌, పెనిమిటియగు రామునితో 
వని కేగిన సీత లోకవందిత యయ్యెన్‌; 
చన మ మ్మృహాత్ముతోడన్‌ 
మన మెల్లర మతనిసేవ మనకు దొరకునే? 


2597 


2598 


2999 


476 


ఆ 


ee 


నిర్వచ న రామాయణము 


దశరథేశ్వరుండు ధర వీడి దివి కేగె 

రాము. డడవి కేగె రాజ్య మెడలి 

నావికుండు లేని నౌకను బోలి భూ 

మండలంబు దిక్కుమాలి యుండె, £600 


అడవినున్న నైన నా రాముభుజబల 
రక్షణంబు గన్న రాజ్యపదము 
నా|కమింప మనసునందైన( దలంపరు 
వెజి(పు€ జెంది యిరుగుపొరుగు నృపులు, 2601 
|పాకార గోపుర పరిరక్షణలు లేక 
న్‌ త్రి 
సన్నద్ధ సామజాశ్వత లేక 
యర్షళాబద సింహద్వారములు లేక 
౧ ధి 
యాహవోత్సాహసైన్యంబు లేక 


శ తుమర్దన రణ సాధనంబులు లేక 


నగరసీమాపాలనంబు లేళ 
దళవిభాగ విధాన దండనాథులు లేక 
పరిపూర్ణ వస్తుసంపత్తి లేక 


ద 


రామచింతనే ముని(గిన |పజలతోడ ' 

రక్షణము లేకయున్న యీ రాజధాని 

గరళ కలితాన్నముం బోలి యరినృపాలు 

రాహరింపల, దల పెట్ట రెరి భీతి. £602 


చ. మునివలె నే నిదే మొదలు మూలఫలంబుల. దించు వల్కలా 
జినముల6 దాల్చి కానల వసించి భువిన్‌ దృణశయ్య. బండుచున్‌ 
దినముల; బుత్తు రాముండు (పతిజ్ఞ యొనర్చిన యన్ని నాళ్లు న 
య్యనఘునికె; ; తదీయ సమయంబును సత్యము నిట్లు నిల్పెదన్‌, 


అయో ధ్యాకాండము 477 


క. సీతాపతి తన రాజ్యము 
(భాతన్‌ లక్ష్మణుని. గూడి పరిపాలించున్‌ 
నా తమ్ముండు శ తుఘ్ను (డు 
నాతోనేయుండు. గాననంబులయందున్‌, 204 


ర్‌. కాకుత్త్ఫుని రాముని నభి 
షికింతురుగా కయోధ్య క్షితిసురు లెల్టన్‌ 
నా కోర్కుల నిల వేల్పులు 
చేకూర్చి ఫలించునట్లు చేయరె కరుణన్‌. ద్‌005 


చ, పదముల [వాలి మొక్కి బహుభంగుల నెంతగ వేండికొన్న నా 
మది( గల కోర్కి6 దీర్చ నభిమానము. జూప(డయేని నేను నుం 
డెద వనమందె న య్యనఘుని౯ భజియించుచు నింతమా[త మా 
సదయు6 డను[గహించి నను సన్నిధి నిల్లుకొనం దలంపడే 3” 


89-వ సరము 


గి. భరతు( డా రాతి యా గంగదరినె గడపి 
(పొద్దుననె మేలుకాంచి శతుఘ్ను( గాంచి 
కక తమ్ము(డా లమ్ము = గొనిరమ్ము గుహుని 
నదిని దాంటిరిచు మనల నందజ నతండు.” 2607 


ర్‌ం అని భరతు. డెచ్చరింపంగ 
విని శతుఘ్నుండు మిగుల వినయంబున య 
యనఘా। నేనును రాముని 
ఘనగుణచింతనల మెలుకనియే యుంటిన్‌.*” 2608 


అ, మనుజసింహు లిట్లు మాటాడుకొనుచుండ 
నపుడు గుహుండు వచ్చి యంజలించి 
“ పభుకుమార ! యిందు రాణువతోడ సౌ 
ఖ్యముగ నీవు రాతి గడపినావె?” 2609 


hey 


478 


నిర్వచన రామాయణము 


అనిన రామునలదె మనసున్న భరతుండు 
చెలిమి దెలువు గుహుని పలుకులు విని 
“శబరరాజ! నీ వొసంగు సతృ్సృతుల సౌ 
ఖ్యముగ ర్మాతియెల్ల6 గడపినాము. 


సీ వార లెల్ల మమ్ముల 
నావ లనేకములు గూర్చి నది దాంటింపం 
గా వలొొననం 1బభు నుడి శిర 


సా వహియించి గుహు౭ డేగి శబరుల కనియె౯. 


“మేలుకొని రండు 'వేగమ 

మేలగు మో కెల్లరికిని మేలిపడవల౯ 
గూలమున నిలుపు డవ్వలి 

వేల౯ జేర్చం దగు భరతు విపులబలయుతు౯.” 


వల్లభు€ డిటు లానతి యిడ 

భిల్లు లపుడు వడిగ నేగి పృథుతరగంగా 
కల్తోలినీ తటంబున 

నెల్లెడల౯ వరున నిలిపి 'రేనూజోడల్‌ . 


మటీయు నుత్తమ ఘంటికా మండితములు 
స్ముపశస్త పతాకాభిశోభితములు 
దృఢములును సౌఖ్యదములు స్వస్తిక సమాఖ్య 
నావలను గూడ. జేర్చి రా రేవునందు. 


శు భకంబళావృతమును శోభనంబు 

స్వ స్పికాఖ్యంబు ఘంటికాస్వరిత మైన 

యోడ నొకదాని€ దానె గుహుండు దేర 

ననుజుతో। గూడ భరతు6డం దధివసించె. 


2610 


2611 


2012 


2613 


2014 


2615 


అయో ధ్యాకాండము 


తరువాత గురు పురోహిత 

ధరణిసుర పురస్సరముగ దశరథు రాణుల్‌ 
మణియుం దక్కిన దారలు 

వరుస నధిష్టించి రచటి వరతరణుల పె. 


అరదములు బండ్లు వస్తువు లాపణములు 
నోడలం జేర్చువారియు వీడిపోవు 
తావులదహించువారియు రేవులందు 
దిగెడువారియు ఘోషలు దివిని ముట్టె. 


పజతెంచు గాలివాలున( 

దెరచాపల( గేతనముల దీపించెడు న 
త్రరణులు శబరులు నడపంగ( 

జరచర( జనె నిండియున్న జనములతోడన్‌. 


కొన్నింటను 'స్రీజనములు 

గొన్నింటను వాహనములు గొన్ని(ట రథముల్‌ 
గొన్నింట వృషభాశ్వంబులు 

గన్నులపండువుగ నుండ, గదలెన్‌ నౌకల్‌. 


అటు చని చని నది యవ్వలి 

తటిని జనాదికము దింపి దాశ్వపవరుల్‌ 
పటుచి[తగతుల నడపంగ 

నటనము గావించుకొనుచు నావలు మటిలెన్‌. 


విజయపతాకలతో సా 

మజములు మావంతు లెక్కి మరలింపంగ గాం 
గజలంబుల( దరియించుచు 

ధ్వజకలితన గేం దముల విధంబున( దోంచె౯. 


479 


2616 


2617 


2618 


2619 


2620 


2621 


480 


నిర్వచన రామాయణము 


కొందఖు నౌకలమో(ద౯ 
గొందటు దొనియలమో (దం? గొంద అబకల౯ 


గొందజు బాహుల నదుచు 


నందు దా6ంటంగ. దొడ6గి రా గాంగర్వురి౯. 


పూజ్యభా గిరథీస్నానపూత మైన 


య మృహాసేన శబరనాయకసహాయ 


మొంది నదిదా6టి మ్మైత ముహూర మందు 
సేమముగ. [(బయాగ వనంబు( జేరుకొనియె. 


అపుడు భరతుండు సేనల నచట నిలిపి 
గురు పురోహితుల్‌ బోధించు తెజి(గు(బట్టి 
బుషివరు6డు వయోజ్ఞానవృద్దు(డైన 
ఘను భరద్వాజు( గన నేగెం గాలినడనె. 


2622 


26283 


2624 


చ. అమర పురోహితుండును మహాత్ము(డు విపవరుండు |బహ్మవి 
త్సము6 డగు'మౌనియా|శ్రమము దగ్గజ కా భరతుండు చేఠి ర 


మ్యములగు పర్గ శాలల( దదంతిక పుష్పఫలాభిశోభిత 


ద్రుమ వనభూములం |బముదితుండయి వెల్పలనుండి' కాంచుచు౯, 


90-వ సర్వము 


చ. అనఘచరి|తు. డా భరతు( డ మ్ముని వాటికి? [గోశదూరమం 
దునె దనమైన్యము' న్నిలిపి తూపులు విల్లును భూషణాదు లొ 
య్యన విడి పట్టుగట్టి వినయంబున మంతి పురోహిత ద్విజుల్‌ 
దన వెనువెంటరా(గ( జని తాపసు న్యాశమసీమ చేరువన్‌. 2626 


ఆ రఘువరు(డగు భరతుడు 
భారద్వాజాశమం౦బు పజ సచివులన్‌ 
బేరిమిని నిలిపి బుషివరుం 

జేరంగా నఠిగ గురువసిషునిత్రోశన్‌. 


£027 


అయో ధ్యాకాండము 

ఆ. ఆ వసిష్టు( గాంచినంత భరద్వాజు, 
డాసనంబునుండి య ట్రై లేచి 
యాత్మశిష్యవరుల నర్హ్యంబు దెమ్మని 
యెలమి న మ్మునిం|దు నెదురుకొనియె, 

ఆ. |పబలతేజు (డగు భరద్వాజు( డప్పుడు 
ముని వసిష్టు( జేరి తనకు భక్తి 
ప్రణతు(డైన యట్టి భరతుని దశరథా 
ధిపుని తనయుగా.గ6 దెలిసికొనియె. 


ఆ. అంత బుషివరేణ్యు. డానుపూర్వికముగా 
గురు వసిషునకును భరతునకును 
నర్హ్యపాద్యములను నమలఫలంబుల. 
గూర్చి ధర్మభంగి( గుశల మడిగి, 

క. బలకోశమంతతతికి౯ 


జెలికాం[డ కయోధ్యలోన కేమమె యని య 
ర్మిలి భరతు నడిగి దశరథు 


పలు కిత్త౦ డతడు మృతిని బడయుట వినుట౯. 


ఆం ఆ వసిష్టభరతు లప్పు డా మునింగాంచి 
“ యనఘచరిత; నికు నగ్నులకును 
నాత్మళిష్యులకును నా్యాశమతరులకు(6 
బక్షిమృగములకును భదమె గద!” 


ర. _ అనవుడు మునిభగవానుం 
డనుకూలమె యిందు మాకు నందజ కనుచు౯ 
జనపతిసుతు( డగు భఠతుం 
గని రామస్నేహబంధనమున నిటు లనె౯. 
విర్వ రా] 31 


481 


2628 


2629 


2680 


2631 


2682 


688 


482 


గ్‌, 


నిర్వచన రామాయణము 


“అనందవర్ధనుం డరిబలదమనుండు 
గడుపార? గొసల్య కన్నకొడుకు 
పడ(తిమాటకు లోC(గి పదునాలు గేండులు 
జనకుండు వని కంపం జనిన సుకృతి 
[భాతతో భార్యతో బహుకష్టముల కోర్చి 
వనవాస మొనరించు ఘనయశస్వి 
యెన్న€ డెవ్వరియెడ నే పాప మైనను 
దల పెట్టి యెజు(గని యలఘుళీలు( 


డైన రాముని నాతని యనుజు(బట్టి 
రషముల. బెటి రాజ్య మకంటకముగ 
& Cc 
నేలుకొను పాపబుదితో నిప్పు డిట్లు 
ధి లు 
లరుగుదేఅంగ లేదుగదయ్య నీవు.” 


అని భరద్వాజు( డడుగంగ నకట | యిట్టి 
నుడులు విననయ్యెనే యని యడలు వడుదు( 
బలుకు దొటిల( గన్నిరు దొల(కి యొలుక 
భరతు( డప్పుడు మునిం గాంచి పలికె నిట్లు. 


“ పడ్రితి. జెడితి నకట! భగవాను. డగు నీవె 
యిట్లు నన్ను సంశయించినా(6డ; 

వెన్న, డెట్టి పాప మేని నే నెణుగ ని 
యడుగులాన నొవ్వనాడ వలదు, 


నా పరోత్షమందు నా తల్లి చేసిన 
దాని నేను గోరనైన లేదు 

వినిన యప్పుడైన వేడుక, జెందలే 
దెడ(ద నైన 'నిష్టపడ(గ లేదు. 


2684 


20639 


2086 


£087 


అయోధ్యాకాండము 


పురుషోత్తముండగు రాముని 

చరణరిబుల కెజి6గి సుుపసన్నుని గావిం 
చి రయము గనే నయోధ్యకు( 

దిరిగి యతని. దేజ బయలుదేరితి ననఘా | 


తగ నే వచ్చిన కార్యము 

భగవాను(డ వీ వెజింగి పరమపీతిన్‌ 
జగతీపతి గుణధాముం _ 

డగు రాముం డెచటనుండె నానతి యీవే!” 


అని భరతుడు _పార్థింపంగ 

మునులు వసిష్టావె వ్మిపముఖ్యులు గూడన్‌ 
దను వేడ భరద్వాజుం 

డనుకంపామతి( |బసన్ను (డై యి ట్రనియెన్‌. 


“నరపుంగవ! యో భరతా! 
గురుశుశూషయును దమము గురుజనసాధూ 
త్కరసేవయు రఘుకుల చే 

ఖరు(డ వయిన నీకు. దగునుగాదే దలపన్‌. 


నీ మదిగల సద్భావం | 
బే మెజుగు(దు మైన దాని నిట దృఢపజుపన్‌ 
న మహితకీ ర్తి నినుమడి 

గా మహి వెలయింప నడుగం గడగితిమి సుమి! 


ధర్మజ్ఞుండు రాముడు సహ 

ధర్మిణీ యగు సీతతోడ( దమ్మునితోడన్‌ 
బేరి నివసించి యుండెన్‌ 

శర్మద మగు చితకూట శై లమునందున్‌. 


483 


2688 


2689 


2640 


2641 


2642 


2643 


484 


నిర్వచన రామాయణము 


రే పచటికి. బోవచ్చును 

మాపటి కిటనుండు మోవు మం|తులతోడన్‌ 
ని పాండిత్యోదారత 

లే పార(గ నా యభీష్ట మోడేర్చ( దగున్‌ * 


అనిన నుదారు(డు |పభు నం 

దనుండగు భరతుండు సమ్మదంబున మౌనీం 
(దుని యానతి( దలందాలిచి 

యనుమతముం జూపె ర్యాతి యట నివసింపన్‌. 


91-వ సర్గము 
భరద్వాజుని విందు 


మునివరు( డీ గతి భరతుం 

డనుమోదము( దెలుప నెంతొ హర్ష ంబున “న్‌ 
యనఘా! నా యాతిథ్యము 

గొనం దగు నీ రే” యటంచు గూరిమి. గోరెన్‌. 


భరతు( డపుడు మృదులభంగి మౌనిం గాంచి 
వనమునను లభించు వస్తుసమితి 

న ర్వ్యపాద్యవిధుల నాతిథ్య మొసగితి 
వాదరంబు చాలదా? మహాత్మ! ౫ 


నా విని యెల నవ్వాలయం 

గా వినతుం బీతు భరతు( గని మునివర్యుం 
“డో వత్సా! ని న్నెజుంగుదు 

భావంబున నల్పమాతపరితుష్టునిగన్‌, 


2644 


2649 


2646 


2647 


2048 


అయోధ్యాకాండము 


మనుజో త్తమ! నీ సైనిక 
జనమునకున్‌ విందుసేయు సంకల్పమునన్‌ 
నిను నర్థించితి నాయీ 
మనోరథము తప్పకుండ మన్నింప( దగున్‌ 


“* అలఘు చరిత, యేమిటి'కై 

బలముల దూరమున నిలిపి పజతెంచితి వీ 
నెలవునకు? సేనతోడం 

గలసియె రావైతి వేమికతమున( జెపుమా |” 


అనిన మునికి భరతు( డంజలి గావించి 

“న తపమ్మునకును నియమములకు 
నంతరాయ మగునొ యను భయంబున౦. జేసి 
నేన వచ్చినాండ సేనవీడి, 


తన బలములతో. గూడన్‌ 

జనునెడ రాజైన రాజనందను€ డైనన్‌ 
మునియా శమముల కలజడి 

నెనయింపక దూరమందె యేగంగ( దగున్‌. 


భగవాను(డ ! నా వెంటన్‌ 
నగ నిభ మ ల్తేభ హయ గణంబులు పజలున్‌ 
జగ మిని నట్లు తో(చెడి 


యగణితసైన్యములు నున్నయవి యట్లగుటన్‌. 
కా య 


వానివలన నిచటి వర సరోవరములు 
పర్ణశాల లఖిలఫల తరువులు 

న్మాశమ స్థలంబు లదవద లగునని 
యెంచి యిట్లు లేగుదెంచినాడ.” 


485 


2649 


2690 


బర్‌ 


2652 


2698 


2094 


486 


నిర వచన రామాయణము 


అనిన విని భరద్వాజుం 
డనఘు( భరతు6 గాంచి “వారి నందజిని దపో 


వనికిన్‌ రావింపం దగు 
నని యానతి సేయ నాత, డట్లొనరించె౯. 


అంత న మ్మునిందు6 డగ్ని శాలంజొచ్చి 
యాచమించి మార్చితాస్యు, డగుచు 
నఖిలదేవతలను నాతిథ్యమున సాయ 
పడ6గ6 గోరి పిలువ దొడ7 నిట్లు 


“రావోయి! విశ్వకర్మా! 

ని విట దగు వసతు లెల్ల నిర్మించుటకున్‌. 
భూ విభుసుతు భరతునికిన్‌ 

గావింప6గ వలయు విందు ఘనసైన్యముతో. 


అమర వరులతో నిం|దు(డు 
యమ వరుణ కుబేరముఖ్యు లాశాపతులున్‌ 
సుముఖులయి వచ్చి యాతి 


థ్యము( దీర్చగ నాకు సాయ మగ్గుదురు గాతన్‌. 


తూరుపుదెస€ |బవహించెడీ 

యేజులు( బడమటికి. బాటు నేలులు దివిసె 
ధఛారుణిపై6 గల వన్నియు! 

జేరుంగా కిటకు విందుసేయు పనులశై. 


చెజికుపొనకముల కరణిని దీయనై 

చలువ లొలుకు సలిలములను గొన్ని 
మద్యములను గొన్ని మైరేయముల. గొన్ని 
నిండి నదులు దొల(కుచుండు?+ గాక. 


2055 


2696 


2097 


2698 


2659 


2660 


అయో ధ్యాకాండము 
అ హూతు ల్విశ్వావసు 
పప... దేవతాప్పరనలు స స 
మాల వేగవిచ్చేయ( దగున్‌, 


శెలవాపాని హిమయు విశ్వాచి నాగ 
దంతయును మ్మిశకేళి ఘృతాచి హేమ 
య య్యలంబుస యనియెడు నప్పరసలు 
శీ ఘముగ( బిల్పుబడినె వచ్చెదరుగాత, 


శకు( గొలుచునట్టి చక్కనిచుక్కలు 
నలువకొలువుసేయు చెలువ లెల్ల 
దొడ్డగాణయైన తుంబురుతో దివ్య 
వస్తుతతులతోడ వత్తు గాత్ర; 


వరభూషణ కౌశేయో 

త్కరములు దళములుగ( బండ్లు సురరమణులుగా, 
గురుభూమి నెసంగు యశ్షే 

శ్వర దివ్యోపవన మిటకు వచ్చుంగాతన్‌. 


భక్ష్య భోజ్య లేహ్య పానీయములతోడ 
బహురసాన్న ములను భ| దపటచి: 


నేను బిలిచినంతనే వచ్చి భగ వాను 


డమృతకరు(డు సాయ మగునుగాక | 


పరమోషధీశు( డిందుండు 

తరుణ విచ్శితృపసూన దళ దామములన్‌ 
సరస మధుర మద్యంబులం 

బరువపు€ బలలముల సిద్దపజిచుంగాతన్‌ .” 


487 


2661 


2662 


2668 


£064 


£669 


2066 


488 


నిర్వచన రామాయణము 


అని శిక్షాస్వరయుతముగ 
ఘనయోగతపః పభావ రలితాత్మకు, డౌ 
మునివరుండు భరద్వాజుం 
డనఘమతి౯ దేవగణము నాహ్యానించె౯. 


(పాంజలించి మౌని (పాగ్షశాముఖు. డయి 
ధ్యాననిష్ట నాత్మ దల(చినంత 
సర్వదేవతలును వేర్వేజు విచ్చేయ 

దొడ(గి రతని పలుకుంబడినె యటకు. 


మలయ దర్జుర ఘనశై లవలయితు(డగు 
గంధవాహుండు హాయిగా? గదలి వచ్చి 
చెమ్మటల నార్చి తావుల( బిమ్ముకొనుచు 
బుషితపోవనమున విహరింప? దొడ(౫. 


సురవరులు విరులవానల(6 


_ గురిసిరి వినువీథినుండీ గుములై వేడ్క౯ 


సురదుందుభినాదంబులు 
మొర సె విపంచీనినాదములతో. గూడన్‌. 


పాడిరి గంధర్వ్యోత ము 
లాడిరి తాళానుగతుల నచ్చర వెలందుల్‌ 
కూడి విహరించె. జల్లని 


గాడుపు లనుకూలగతుల గంధవహములై, 


నృత్త గీత వాద్య నిబిడ నిర్ణోషముల్‌ 
భూ నభోంతరముల బోరుకొనుచు 
(శుతిహితములు దాళగతిసమన్వితములై 
విశ్వమోహనముగ వినంగ నయ్యె, 


2067 


£668 


2669 


2¢70 


2671 


2072 


పకా 


అయోభ్యాకాండము 


వీనుల విందుగ మొరసెడు 
నా నినదం బలనల నాంగిన యంతన్‌ 
౧9 ౧౨ 
గానంగ నయ్యె భరతుని 
సేనలకు౯ విశ్వకర్మచ్శితము లెల్లన్‌, 
లొ 


మేదినిపై నెటు సూచిన 

నైదామడమేర శాద్వలాచ్చన్నంబై 

వైదూర్య నీల రత్నా 

చ్భాదితమో యన్న యట్లు చదునై తోంచె౯. 


ఫలగుచోజ్ఞ్వలితములై 
వెల(గలు పనసలును బిల్వవృక్షంబులు మా 
వులు బీజపూరములు నా 


మలకంబులు వొడమె నచట మం(తించు కియా, 


సొతెంచె జై తరథ మపు 

డుత్తర కురుభూమినుండి యురుతర భోగా 
యత్తంబై తీరగతా 

త్యుత్తమ తరు రురులతోడ నుట్టిపడి నటుల్‌. 


విమల చతు గృహములు సౌ 

ధములుం |బాసాడచయము దంతితురంగో 
త్తమ శాలలు. దోరణములు 

[(గమముగ( బొడసూపె నందు6€ గన్నులవింద్రై, 


సమచతుర్మస విశాలోపసదనంబు 
మణి హేమమయ కుట్టిమ స్థలంబు 
కోమల సితపుష్ప దామాభిరామంబు 
దివ్యసౌరభ సముద్దీపితంబు 


489 


2678 


2674 


£079 


£076 


20677 


£90 


రం 


నిర్వచన రామాయణము 


ననుపమ శయన యానాసనాకీర్ణంబు 
స్నాన భోజన సుఖాసన సమృద్ధ 

మతిరుచ్య భక్ష్య భోజ్యాన్న సంపన్నంబు 
పరిశుద్ధ భో జనోత్కరయు తంబు 


బహుళ కౌశేయవసన వి| భాబితంబు 
మహిత మణిపుష్ప తోరణ మండితంబు 
నమల శరద|భ సన్నిభంబై న రాజ 
వేశ్మ మఠితలో నచట నావిర్భవించె. 


ఉరుభుజు (డు “కైకసుతు(డగు 
భరతుండు సమస వస్తు భరితంబగు నా 
వరరాజ భవనసభ కపు 

డరిగె భరద్వాజమౌని యానతిసేయన్‌, 


ఆతనితోడ6€ బురోహితు( 

డాతనితో సచివవర్యు లందణు( జని సం 
(పితిం గాంచిరి తజ్ఫవ 

నాతత విభవప్రశస్తి కబ్బురపడుచున్‌. 


అ సభ నృపపీఠమునకు 


భాసిలు చామరల కాతపుతంబున కా 
రాసుతుండు రాజునకు బలి, 
జేసె |పదక్షిణము సచివశేఖరయుతు(డై. 


భరతు: డపుడు శ్రీరాముని 
స్టిరమతి భావించి మొక్కి సింహాసనము౯ 
గురుభకి గొల్చి వింజా 


మరముం గొని కూరుచుండె మంతులవరుసళ౯. 


2678 


2679 


2680 


2681 


2682 


అయో ధ్యాకాండము 


అతని వెనుక మం|తు లార్యపురోహితుల్‌ 
ప్రబల దండనాథ శిబిరపతులు 
నుపవసించి రప్పు డుచితాసనంబుల, 
దరతమముల్య గమము దప్పకుండ. 


నిరత తపఃస్థిరుండగు ముని 
పరమేశ్వరు నాజ్ల (జేసి భరతుని పజన్‌ 

మో జ 
సురభిక్షీరోదన ని 
ర్లరిణులు | పవహించె నిందజాలము భంగిన్‌, 
యు 


ఆ మునిభగవానుని యి 

చ్భామతి నా పాయసాన్నర్వుకుల కిరుగడన్‌ 
సోమమణీమయ సుందర 
ధామము లావిర్భవించె( దత్తణమా(తన్‌. 
పరమేష్టిపంపకంబున 

సురుచిర మణిభూషణవఆిలు సొంపులు నింపన్‌ 
సురసుందరు లిరువదివే 

లరుదెంచిరి మౌనివర్యు నద్భుతమహిమన్‌. 


కనక రత్న మౌ క్రిక ప్రవాళాదిక 
నవ్యభవ్యభూషణములు మెఅయ(+ 
గదలి వచ్చి రటకు ద్విదశసహస్రంబు 


లప్పరసలు ధనదు నాజ్ఞ ( జేసి, 


కాంచు పురుషవరుల€ గరంగించి మర6గించు 
నభిలలోకమోహనాంగు లైన 

యప్ఫరసలు వచ్చి రయు తద్వితయ సంఖ్య 
నందనోపకాననఠబునుండి, 


491 


2688 


2684 


2689 


2686 


2687 


2688 


492 


నిర్వచన రామాయణము 


నెరపిరి గానము మధుర 

స్వరయుతముగ నపుడు భరతు సమ్ముఖమున దుం 
బురు నారద గోపముఖుల్‌ 

వరగంధ ల్వేశ్వఠులు దివాకరతేజుల్‌ . 


వుండరీకయు న య్యలంబుసయు మి|శ 
కేశియును వామనయు నాగ గీర్తిం గన్న 
యచ్చరలు వచ్చి భరతుని యంతికమున 
నాడ( దొడగిరి మునియాజ్ఞ నద్భుతముగ. 


బల వెరినందనంబున 

నలకాధిపు( జై తరథవనాంతరమందున్‌ 
గల యలరు లెల్ల సరులై 

పొలిచెన్‌ జ్మితముగ మునితపోవని నెల్లన్‌. 


మారేడులు మార్దంగికు 

లి రావులు నటగణంబులై అక్షధరి 
(తీరుహములు లయకాండ్రె 
భారద్వాజాజ్ఞ భరతుపజ్ఞ నటించెన్‌, 
సరళ తాళ తిలక చిరిబిల్వములు కుబ్ద 
వామనాకృతులను వరుస దాల్చి 


సరఠితసమునం. బనుల సంతరిఠిప( దొడంగె 
మౌని సుపభావ మహిమవలన. 


అగురుతరులు జంబు లమృతభూజాదులు 
జాబి మలి సన్న జూబి లతలు 
య 
పమద మెస(గ నపుడు (పమదాకృతుల, దాల్చి 
భరతుసేన( గూర్చి పలికె నిట్లు, 


£689 


2690 


2691 


£692 


26098 


2694 


అయోధ్యాకాండము 


“కావలసినంత మద్యము 

[(దావుండు; పరమాన్న మాంస రాజాన్నంబుల్‌ 
సేవింపుండు తృ ప్తిగ; స్వే 
చావ త్తిన్‌ మెల(6గు. డిందు సైనికులారా 1” 
వెల(దు లిటు పలికి సేనల 

నెలయించుచు నొకని కెడ్లు రెనమం|డుగురై 


తలయంటి మున నలుంగిడి 
జలకము లాడించి రమలరుర తీరము లన్‌. 


సురుచిథ నయనలు వన సుం 

దరు లప్పుడు వారిమేన( దడియార్సి నవాం 
బరము లిడి యడుగు లొత్తుచు 

వరుసన్‌ (దావించి రాసవము లొండొరుచేన్‌, 


కరి హయ ఖరోష్ట్ర ములకున్‌ 
వరవృషభంబులకు( గూడ వాహననాథుల్‌ 
పరమర్షి శాసనంబున( 

బరితృ ప్తిగ మేత లిడిరి బహురూపములన్‌,. 


చెజుకులు. దేనెలు6 బేలలు 

వరణీయే క్ష్వాకుయోధవాహములగు "కుం 
జరములచే. దినిపించిరి 

పరమ మునిం|ద|పభావభవులగు భృత్యుల్‌. 


అశ్వరక్షకులకు హయచింతనము లేక 
మావటీం|డ కెన్లు మాటలేక 
మద్యపానవశత మదమ త్రచితులై 
యెలమి కలిమి నుండి రెల్ల వారు. 


493 


26995 


2696 


2697 


2698 


2699 


2700 


494 


నిర ఏచన రామాయణము 


ఆ గతి సైనికు లెల్లరు 

భోగంబుల. జిక్కి వేల్పుబోయటటుల బిగువుం 
గొంగిళ్ల( దక్కి కర మను 

రాగంబునం జొక్కి వాచజచి రీ రీత్రి౯. 


“మే మయోధ్య "కేగం బోము; దండకవని 
కేగ( బోవ; ముందు మిందె వేడ్క; 
భరతునకును నెందు భ్యదం బగుంగాక |! 
సేమ మగును గాక రామునకును. * 


అని కాలిబంటు జోదులు 
ఘనగజహయరక్షకులు సుఖ|పముదితులై 
తనకుం దానే (పభుండని 

యనుకొని మైమజిచియుండి రా వేడుకల౯. 


భరతు వెనువెంట వచ్చిన 
పరిజనములు వేన చేలు (పత్యేకసుఖాం 
తరులై యజచిరి “మా కిదె 


పరమపదము స్వర్గ” మనుచు. (బమదాన్వితులై. 


ఆడుచు6€ దందనపదముల- 

బాడుచు వెడనగవు నగుచు( బరుగుల నిడుచు౯ 
గూడుచు వీడుచు జోదులు 

వేడుక విహరించి రపుడు విరిసరు లూగన్‌, 


అమృతమయ భక్ష్యములతో 

నమృతాన్నము పొట్ట విచ్చునట్టు మెనవి ది 
వ్యము లగు భోజ్యములం గని 

తమకంబున మరల దినంగ దలంచి రనేకుల్‌. 


£701 


2702 


2708 


2704 


27095 


2706 


మీ 
ళ్‌ 


అయో ధ్యాకొండము 495 


సైనిక పరిచారికలును 

సైనికదాసీజనములు సైనికవధువుల్‌ 

నానావిధ నవవస్త్రము 

లూని సగర్వముగ6 దిరుగు చుండిరి సేనన్‌. 2707 


అచ్చటి ఖరోష్ట్ర గణములు 

నచ్చటి మృగఖగము లచటి హయకరినిచయం ' 

బచ్చటి వృషములు మునికృప 

నిచ్చిన మెంతలను దనిసి యెటు(గ వితరమున్‌. 2708 
మలినవసను(డైన మలినాంగుండై నను 

కుభితకేశుగాన కుధితు(డైన 

నపరితృప్తుండైన ననలంకృతుండైన 

సేన నొక్కంత్రైనం గానరాండు. 2709 


* కలిత వరాహ మేష పలఖండములున్‌ దగు వ్య్వంజనంబులున్‌ 


ఫలరసశర్క్మరాదులును భవ్యసుగంధ రసంబులున్‌ సుధా 
మల రుచిరాన్నసూపము లమర్చిన యట్టి [పసూనకేతనో 
జ్వల నవ హేమ పాాతము లసంఖ్యములై యట దోశె వింతగ౯. 


బావు లెల్ల నిండె పరమాన్నములతోడ 

నాలు వలసినన్ని పాలు. బిదికె; 

కురిసె6 దేనెవాన విరిమోక లలరారి 

మునివరేణ్యు ఘనతపోవనమున. 2711 


అచటి నడబావు లెల్ల మద్యముల నిండి 

పక్వమృగకుక్కు టమయూరపలలపూర్ణ 

కుంభకలితంబులై యింపుగొలుపుచుండె 

భరతు వెన్నంటివచ్చిన బల(గములకు. 2712 


496 


ee 


నిర వచ న రామాయణము 


వేలును లక్షలు కోట్టుగ( 

గాలుచుః బరమాన్నీ భక్ష్యఖాదనపా తల్‌ 
తాలింపు బెరుంగు పా్యతలు 

రీలాగతి. దోంచె నచట లెక్కకు. బెక. 


దోర వెల౦గపండుతో. దుల్యమగు కమ్మ 

తావు లొలయునట్టి త క్రరసము 
నిండియున్న చెలమ లుండె నే యెడంగన్న( 
[దావంగోరువారి తనివి దీజి. 

సరసులను గొన్ని కమ్మని 

సపెరుగులతోం బోగచినట్టి సపెరుగులతోడన్‌ 


బరమాన్నంబులతో శ 
ర్కరతోం బూరీలతోడ రాజిలుచుండెన. 


కమ్మనూనియలును గంధంపుంబొడులును 
దావి నలు(గుబిండ్లు దానములకు 
వలయు నెల్లవస్తువులును గాబులనిండి 
నదులరెవులందు( బొదలుచుండె, 


మును పెన్నడు వినినదియున్‌ 

గనినదియుంగాక స్వప్నగతచిహ్నముగా 
మునిభగవాను(డు భరతుని 

కొనరించిన విందుంగని యహో! యనిరి |పజల్‌, 


ధవళంపు(గుంచెల దంతకాష్టంబులు 
స్వచ్చచందనకల్కసంపుటములు 


నిర్మలీకృతములౌ నిలువుటదంబులు 
(౧) 


నుతికిన మడుంగుదోవతుల జతలు 


2718 


2714 


£719 


£716 


£717 


అయో ధ్యాకాండము ... 497 


బహుళసంఖ్యాక ముల్‌ పాదరకలజోళ్లు 
1పన్నని నున్నని పావకోళ్లు 

కాటుక బరణులు నీకైన దువ్వెనల్‌ 
గుజ్జుమోసల దిద్దు కూర్చిక లును 


కార్ముకములు శస్త్రమ్ములు కవచములును 
వివిధశయ్యాసనంబులు వెన వేలు 

మంతరించినయట్టు లా మౌనిమహిను.. 
బొడవుసూపుచునుండె నబ్బురము గాంగ, 2710 


. తురగ ఖరోష్ట్ర వారణతతుల్‌ జలపానము సేయునట్టి పెం 


దొరువులు ముని స్నానముల, రోగ జాలినయట్టి కల్వ తా 
మరల కొలంకులుర్‌ బసులమందలు దృప్తిగ మెయునట్టి ల్సి 
లరుచుల నొప్పు శాద్వల తలంబులు వింతగ, దోశె నెల్లెడన్‌.£719 


నందనవనమున వేల్పుల 

చందంబున భరతు సర్వసైనికులు మహో 

నందమున మునితపోవన 

మందున్‌ విహరించుచుండ'నా రేయి చనెన్‌, 2720 


అరుదార6గ గంధర్వులు 

సురవరు లచ్చరులు నరులు చూచుచు నుండ౯ 

బరమర్గి యాజ్ఞ గైకొని 

యిరమ్మదము లట్టు లేగి రెవరికి' వారై. 2721 


కాని యచటి [పజల గందంపుంబూ(తలు 

వారు (గోలు నాసవముల మత్తు 

వారి దివ్యకుసుమహార సువాసన | 

లనుభవించుచున్నయ ఫ్రై యుండె, 2722 
నిర్వ రా=1 32 


498 


ee 


నిర్వచన రామాయణము 


సరసాన్నపాన భత్త్యము లారగించిన 
తీయని [లేను వాతెజనె యుండ 
తమి( గొంగిలించి గాంధర్వి ముద్దిడి యొసం 
గిన కమ్మతమ్మ పుక్కిటనె యుండ 
కొసరి యూరించి జిత్తుల జాణ యిడు మద్య 
కనకపాాతము కరంబుననే యుండ 
నరుగుచు మేలొల్ప నచ్చర విసరిన 
పూబంతి పేరురంబుననె యుండ 


ఆనవా లిది యని వేల్ఫుసాని నగుచు 
నినుచు కొనగోటి నొక్కు చెక్కుననె యుండ 


. బల్గునం దెల్లవాజి వి|భాంతి( జెంది 
షి, య 


వెల్లబా(ణలి దొడంగి ర ప్వీరభటులు, 


92_ప సర్దము 
పరిజనంబుతోడ భరతు. డా రేయెల్ల | 
నతిథి యగుచు విందు నందు గడపి 
యన్న రాము( జూచు నభిలాషమున. జేసి 
సెలవుగొనంగ6 దపనిచెంత కరిగె, 


అహ్నాకముల( దిర్చి నటి య మ్ముని తన 
వం 

యొద్ద( [(బాంజలించి యున్నవాని, 

నరవ రేణ్యు భరతు నరసి యాదరమున 

హితమృదూక్తు లొలయ నిట్టు లనియె. 


“ఓ యనఘచరిత! భరతా! 

మా యా(శమమందు నీకు మా విందులతో 
రేయి సుఖంబుగం గడచెనె? | 
హాయి న్నీ సేన తృప్పినందెనె చెపుమా |” 


డ7డికి 


4724 


2720 


2720 


ee 


a అయోధ్యాకాండము. 


అని య్యాశమమును వెలువడు 

మునికిన్‌ దశరథసుతుండు [మొక్కి “మహాత్మా! 
కనినాడ సచివబల వా 

హనయుతముగ( దృప్తి తావకాతిథ్యమున౯. 


పరిజనులు మొదలు మేమం 
దణమును [శమదీజ నాం 


బరమాన్న భోజనాదుల( 


బరితృప్తుల మగుచు సుఖము బడసితి మనఘా | 


మునిభగవాను(డ । యింకన్‌ 
నిను వీడ్కొని యన్న రామునిం గన నేగీ 
బనిగొనంగాల€ దగు గరుణం 
గనంగాం దగు [(బేమ నంపంగాం దగు నన్నున్‌, 


ధర్మవిదు(డ ! పరమధార్మికుండు మహాత్ము( 
డైన రామచందు నాశమమున 

కేదితోవ? యిచటి కెంతదూరం బది? 
దయ నెజుంగం జెప్పం దగును నాకు.౫.. 


అని భరతుడు రాముం గన 

మనమున( ద్వరపడుచు( బలుకు మాటలు వినియ 
మ్మునికులశేఖరుండు తపో 

ధనుండు భరద్వాజు( డనియె దయ దయివాటన్‌, 


భరత! యిచ్చోటికి. బద్మికోశములదూర 
మందు నిర్ణనమైన యడవి దోంచు 
నట రమ్యతరుపంక్తు లలరు నెత్తములతో, 
జి తకూటసమాఖ్య శిఖరి వెలయు 


499 


2727 


726 


2729 


£780 


2781 


"500 


నిర్వచన రామాయణము 


నా నగంబున కుత్తరాశ మందాకిని 
తీరపుష్పవనాల( బాజుచుండు 

నాశ్రైల దివ్యాపగాంతరపావన 
స్థలమున ఘనపర్గ శాల యలరు 


నందు శ్రీరామచందు. డర్ధాంగియెన 
సీతతో లక్ష్మణునితో వసించి యుండు 
తం[డియానతి. బాలించు తల(పుతోడ 
నే నెటుంగుదు నియ్యది నిశ్చయంబు. 


నీ విచటి నుండి వలకడ 

[తోవ నయిన నిర్భతిదిక్కు తోవనె యైన౯ 

నీ విపులవాహినులతో( 

బోవచ్చును; రాము నచట. బొడ(గన వచ్చున్‌.” 


పీయముగ ముని యిటు దెలిపెడి 
పయనపువార్త లను విన్న పంకి ల 
నయగతి నేగిరి వాహన 

చయముల దిగి మౌనిచందు సందర్భింపన్‌, 


కంపమానదేహా కడు. గృశ కౌసల్య 
మిగుల దీనయె సుమి|తతోడ( 
గలసి మౌనిపాదక మలంబులనుబట్టి 
భక్తి మిజ నపుడు |పణతి(జేసె, 


కోరిక వమ్మె పోగా 

నేరమునకు లోకనింద నెత్తి. బడంగా( 

గూరిన సిగ్గున గైకయు 

యా రుసి చరణముల కెజలె నవనతముఖియై. 


£732 


2788 


2784 


£780 


2786 


అయోధ్యాకాండము 501 


ఆ. అంతలోన లేచి యా రక భగవాను( 
డైన మౌనిమొగము నరయ లేక 
యలఘుతేజు నతని వలగొను నెపమున( 
జింత భరతువెన్మ. జేరి నిలిచె, 2787 


గ్ర అ మౌని భరద్యాజు(డు 
భూమిపసుతు భరతు నపుడు పొడంగని “వత్సా! 
నీ మాత లెవ్వ లెవ్వరొ 
నామంబులు వేజువేజు నాకుం జెపుమా |!” 2788 


క, అని ధిమంతుండగు న 
మ్మునిచం!దు(డు పశ్నసేయ మోడ్సుంగేలన్‌ 
జననుతుండు వాగ్విశారదు( 
డనఘుండగు భరతు( డిట్టు లనియె వినతు(డై. 2789 


చ, “అనవరత వ్యథావికలితాత్మ యభుక్త కృశాంగి దీన నా 
జనకుని దొడ్డరాణి హరి( జ|[కధరుం గను దేవమాత య 
ట్రనుపమతేజు రాముం గడుపారంగ6 గాంచిన కోసలేర్యదనం 
దన యదె దేవతాపతిమ నా పెదతల్లి తపోధనా|గణీ | 2740 


మ. కణమై రాలిన గోంగుపూవుక రణిన్‌ గౌసల్య గేల్వట్టియే 
(పణతిన్‌ నీ కొనరించె; నీమయె సుమ్మితాదేవి నా తండి రా 
ణృణికిన్‌ రెండవభార్య; నా జననులన్‌ మధ్యస్థ; యా వీర ల 
క్షణ శతుఘ్నుల6 గన్న భాగ్యవతి సుమ్మాతాపసోత్త ౦సమా | 


oe 


ఎవతెచే( బురుషపుంగవులైన రామ ల 
క్షణుల జీవిత మలజడుల. బడియె 

నెవతెచే దశరథాధిశుండు దుఃఖించి 
సుతవియోగమున స్వర్షతిని గాంచె 


502 


నిర్వచన రామాయణము 


నెవతెచే సుపసిద్ధి క్వాకురాజాన్వ 
యమున కింతటి యపయశము గలిగె 
నెవతెచే నాకు నహీంప శడ్యము గాని 
దారుణదుఃఖంబు దాంవురించె 


నట్టి యెశ్వర్యకామ పాపాత్మ కుటిల 
గోముఖవ్యా ఘము నృశంస | కోధళీల 

అజ్ఞ సౌందర్యగర్వితయెైన రైక 

యీమె నను గన్న తల్లి మహామునిం|ద |!” 
మునినాథున కిటు దెలుపుచు 


గనుంగవ. గెంపొదవ బాష్ప గదద గళుండై 
జననాథసుతు(డు భరతుడు 


గనలిన యహి( బోలి యూర్పుగాడ్సులు విడిచె౯. 


అను భరతుని పలుకులు విని 
యనాగతజ్ఞు(డగు మౌని “*యనఘా! యిది నీ 


జనని యొనర్చిన తప్పని 


కన లొంద(గ వలదు దైవగతి యిట్టుండెన్‌, 


సురవరులకు దానవులకు.( 
బరమర్హ్దులకును హితంబు బరమార్గంబై 
పురుపోత్తము( డగు రాముని 


యరణ్యగమనంబు [శేయ మగు జగములకున్‌”. 


అని తెలుప దేశీ భరతుండు 

మునికి( (బదక్షిణముచేసి (మొక్కి వినతు(డై 
పనిగొని యా -క్ల్షణమందే 
యనుమతి నిడె పేనలకు6 | బయాణముసేయ౯. 


2742 
2748 
2744 
2749 


2746 


అయోధ్యాకొండము 


అంత పవనజవనహయముల( బూన్చిన 
రత్న క నకరమ్యరథము లెక్కి 
భరతసేనలోని బహుజనగణములు = 
పమద మెసకమెస౦గం బయన మైరి.. 


కరిణీ కరి యూధము బం 

గరుగొలుసులు కేతనములు గంట లులియలా 
నుటుముచు. గమ్మోంతంబున( 

బఅతెంచు ఘనాఘనములభంగిం గదలెన్‌.. 


పెద్దలు పిన్నలు ముదితలు 

ము ద్రినుసుల వాహనముల ముఖ్యులు చనా 
దద్దయు వేడుక నడచిరి 

దిద్ది నటుల వరుసదారి తెన్నున సుభటుల్‌. 


అంత( గౌసల్య మొదలగు నంతిపురపు( 
గాంత లెల్లరు (శ్రీరాము. గాంచువేడ్క 
స్వాంతముల నిండ నర్హ్ల వాహనము లెక్కి. 
పయనమై చని రా|శమపదమునుండి. 


గురునానతి శ్రీమంతుడు 

భరతుడు పయనం బొనర్చ్బె పరివారముతో 
నరవిందమి| తశశినిభ 
సురుచిరమణికనకఖచితశుభశిబికపయిన్‌. 


కరితురగరథాకులమై 

తరువనగిరిరురుల. గడచి దక్షిణదిశగాం 
బజచు ఘనాఘనమోయన 

నరిగ మహాసేన గంగ యవలితటమున౯. 


503 


2747 


2748 


2749 


2790 


2791 


2792 


504 


నిర్వచన రామాయణము 


పరమానందాన్వితమై 

కరి తురగ భటాళితోడ6 గాన నరుగు నా 

భరత చమూనిర్హోషన్‌ 

వెబచి పజచె నచటి సకలవిహగమృగంబుల్‌, 2758 


లఏ-వ సర్గము 
ఆ గతి ననంతవాపహిొని ' 
యేగుచు నుండంగ వనమదేభఘటలతో 
నాగేందంబులు భయపడి 
వేగంబుగం బాజె దూరవిపినంబులకు ౯. 27934 


గిరుల రురుల దరుల దిరుగుచు నుండెడి 

హరిణ బుక్ష రురు మృ గాళి, గనుచు 

నతుల గతుల మొరయు చతురంగబలముతో 

భరతు( డట్లు (పీతి బయలువెడలె 21959 


కరితురగాళితో రథనికాయముతో భట కోటితోడ సా 


_గరనిభమై నభంబు పయి, (గమ్మిన వార్షి కవారిదంబు నా 


భరతు ననంతసైన్య మిల బట్టక నెట్టన నేగుచుండంగా 
ధరణి యొకింతసే పయిన దాంక గనంబడదయ్యె నయ్యెడన్‌. 


బాల దూరమట్లు చని చని వాహకు 

లలసియుంట భరతు (డరని ముఖ్య 

మం[తియగ్గు వసిష్టమౌనందు( గను6గొని 

యా పథంబు.( జూపి యనియు నిట్లు. 2797 


“మన మూహించిన యదియును 

మును నే విన్నదియు మౌనిముఖ్యుండు మనకు౯ 
వినిచినదియు నగు నెల విదె 

యనుమానము లేదు నిశ్చయము గురువర్యా! 2798 


ఇన్నా 
. 


అయోధ్యాకాండము 


ఇదె చితకూటగిరివర; 

మిదిగో ! మందాకినీమహానది; నిలాం 

బుద నిభమై దూరంబున, 

నదె సాం|దవనంబు కనుల కగపడుచుండె౯. 


కొండలం బోలు మన మదకుంజరంబు 
లవిగొ ! గిరిసానువుల నడయాడుచుండె; 
వార్షి కాబ్బముల్‌ జలధార వదలునట్లు 
పూలంగురియుచునున్న వా పొగడతరులులో 


అని శ తుఘ్నుం గను.(గొని 

“యనుజా! కను6గొంకు కిన్నరాంచిత మగు నీ 
ఘనగిరిమృగసంకులమై 

కనుపళ్లై౯ బహుళమకరగతజలధీవ లెక. 


పవనవేగవశత దివి దూలియాడెడు 
శారదా భఖండ చయము. బోలి 
మనదు సైన్యవితతి ఘనతరార్భటి కోడి 
చెదరి పాజుచుండె జింక లవిగొ | 


'జలదనిభ వినీల శాఖా గముల( జూచి 


పరిమళించు నిచటి తరులు వొలుచు 
నిలకాంతు లొలుకు నెటి సిగచుట్టల 


ననల( దాల్చు దాక్షీణాత్యు లట్లు. 


జనసంచారము లేకయె 

కనులకు మును వెజిపుగొలుపు కానన మయ్యున్‌ 
మన జనములచే నివు డిది 

కన వచ్చెన్‌ నా కయోధ్యకైవడి వత్సా! 


505 


“2759 


2760 


6761 


2706 


£708 


2704 


506 


నిర్వచన రామాయణము 


తురగ ఖురొత్టిత ధరణీ 
పరాగములు రే(గ వేగ పెకొని వానిన్‌ 
దెరలించి చూపుచుండెన్‌' 


దెరువు |పియుని(బోలి వాయుదేవుడు మనకున్‌. 


సారథులు వేగ నడపించు స్యందనముల 
భీషణాఘోషణములకు బెగ్గడిల్లి 
బ్హిముఖ్యంబులగు వనపక్షితతులు 

చెదణి పాజుచునుండె( జూచితివె యనుజ |! 


పరమ రమణీయమైన యో భవ్యపదము 
నాకు. జూపటుచున్నది నాకమట్టు; 

౬ ళు 
లిది తపోధనులైన మునీశ్వరులకు 
నర్హతమ పావనక్షేత మని తలంతు, 


తెలిచుక్కలు నెమ్మెనుల( 
జెలువంద(6గ లేడు లా(డుజింకలతోడన్‌ 
గలసి వనిన్‌ విహరించుచు 

నలరుల( జితించినట్లు లగపడుచుండెన*. 


అని వినిపించుచు భరతుడు 
తన సేనల. గాంచి “రామధరణివిభుం డే 
వనమున నెందున్నా (డో 


కనుంగొనిరం” డనుచు నాజ్ఞ గావించుటయున్‌, 


వార లేగి వెదకివచ్చి సంతసమున 
భరతు6 గాంచి *దూరపదమునందు 
ధూమపటలి( గాంచినా మట రాము.డో 


యట్టి మునియొ యుండ నగు” నటన్న. 


ద్‌/65 


2766 


RT. 


2768 


2769 


£770 


అయో ధ్యాకాండము 507 


సముచితములైన వారి వాక్యముల కలరి 
భరతు( “డేను సుమం|తుండు గురునితోడ 
నచటి కేగెద; మిందె మొ రా(గ్లు” డనుచు 
బలంగముల నిల్పి పొగవంక బయలుదేజి ! 2771 


భరతుని యానతి సేనలు 

శిరసా వహియించి |పియుని శ్రీరామువెసన్‌ 

దరిసింతు మనుచు బొగదెస 

నరయుచు నట నిలిచి యుండె నౌత్సుక్యమునన్‌. 2772 


94_వ సర్దము 


శ్రీరాముడు సీతతో చితకూటమున విహరించుట 


చ. గిరివనదర్శన|పియు(డు శేవలదేవసమానమూర్తి వా 
శరథి చిరాధివాసఘన శై లవరంబగు చ్మితకూట భా 
సురవిభవంబు జానకికి. జూపుచు వేడ్క( బులోమజాతతో 
హరిహయు(బోలి య న్నగమునందు( జరింప6 దొడంగె నామెతోన్‌. 


ఆ, 


అపుడు రానుచందు6 డవనిజ('గను6 గొని 

“మంగళాంగి! రాజ్యభంగ వని 

హితవియోగ మేని నెద నన్ను బాధింప 

వీ మనోజ్ఞ గిరినిరిక్ష( జేసి. 2774 


సీతా! చూచితె నానా 
జాతివిహంగమ విహార సంశోభితమై 
ద్యోతలము నొరయు సురుచిర 


' ఛాతుళిఖల మెజయు నీ యుదారాచలము ౯, 271 


508 


నిర్వచన రామాయణము 


' కనక కేతక పుమ్యార్కకాంతు లొలయ 


రజతరసర క్ర చితవర్గములు వెలయ 
నెల్రెడల సదుచుల నొప్పు నీ నగంబు 
కనులపండువుగా నుండె. గనుము దేవి! £776 


వరమునిగణంబులకు నదావాస మగుట 
గూరసాధుజంతువులు శకుంతములును 
సహజవైరముల్‌ విడి యిందు సంచరింప 
శాంతిసదనమై యున్నది శైెలవరము. £777 


చ చలువల నీడల౯ దైసవసత్సలసంపదల౯ జెలంగు (6 
ఫలపనన్మామ జంబ్వసన పర్గ క సాల మధూక దాడిమో 
తిలక ధవ |పియాళు ఘనతిందుక కోల కదంబ కీచకా 
మలక ముఖాఖిల [దుమ సమంచిత మా నగశోభ గాంచితే | 


తిలకించువారి మేనులు 

పులకింప(గ శైలసాను పుష్పవనముల౯ 

మెల€గడి కిన్నరదంపతి 

విలానఖేలనల( గంటి వే కల్యాణీ | 2779 


కమ్మవిరిగొమ్మలందు ఖడ్గములం గూర్చి 
సరిగ వలువలం గుసుమ వల్లరుల( చేర్చి 
యలరి విహరించుచున్న విద్యాధరులను 
వారిచెలువల. గంటివే వనజనయన? 2780 


జాలువాలుచున్న జలపాతములు నూట 

బుగ్గలందునందు( బూరటిల్ల 

ని ree వొలుచుచున్నది కనుగొంకు 

దానధార లొలకు దంతి. బోలి. 2781 


అయో ధ్యాకాండము 


ఈ నగగుహాగతము లై 


నానావిధ సూన వాసనల |(ఘాణసుఖ 


“శీనించు చలువతెమ్మెర 


లేనరునకు నైన గూర్చవే | పమదంబు౯? 


సాధ్వి! నీతోడ |భాత లక్ష్మణునితోడ. 
గలసి యీ చి తకూటనగంబునందు( 
జింతలును వంతలును దరిజేరకుండ 

నెన్నియేండ్లైన నే వసియింప( గలను. 


సుమ ఫల సంభరితంబై 

[పమద ద్విజవిహరణా గ భాస్వంతంబై 
రమణీయంబగు నీ.గిరి 

తమి( గొల్పుచునుండె సంతతము నామదికి౯. 


జనకాజ దీర్చి బుణమో 
ఖు 


చను(డ నగుట భరతుుపియము6 జలుపుట యను ని 
యనఘఫలయుగము నా కి 
వనవాసమువలన నబ్బె వనజాతాక్షీ ! 


సీత! నాతోడ నీవు నీ చితకూట 
చి|తచితభావంబుల చెలువు( గనుచు6 
[దికరణంబుల6 దనువు నీ దివ్యసిమ 
నెలమి విహరణ మొనరింప నిచ్చగింతె! 


రాణి! వైదేహీ! మాపూర్వరాజబుషులు 
భవము దరియింప సంసారబంధ మెడలి 
స్వర్గము గమింప నీ వనవాసనియమ 
ముత్తమం బని వచియించి యుండిరి సుమి! 


509 


2782 


2788 


2784 


£789 


2766 


£787 


510 


నిర్వచన రామాయణము 
తెలని పచ్చని యెఆిని 
౧ ఆ 
నల'ని రంగుల నెసంగు నానాశ్మరుచుల్‌ 
పెల్లుగ వెల్లి విరియ రం 
జిల్లెడు నిచి తకూటశిఖరిం గం'కే | 


ఈ నగేం[దమందు నెన్నియో యోషధు 
లనలళిఖల6 బోలి యాత్మరుచులు 


దెసల నలమికొన(ంగ( దేజరిల్లు చునుండు 


రా|తివేళలందు రాజవదన! 


బక యెడ గృహములుగా నొం 

డొకయెడ నుద్యానవనసముత్కరముగ వే 
తొకయెడ సువిశాలళిలా 

సకలముగా ని మ్మనోజ్ఞశై లము దోంచున్‌. 


నేల జిలుచుకొనివచ్చి నింగిముట్టి 
కొలువుదీరి నట్టున్నదీ గో తధరము; 
దినిశిఖరమణిిపభల్‌ దెసల. బర్వి 
యేలుకొనుచున్న వెల్రెడ మేలుకొరిపి. 


కలువలు పున్నాగంబులు 
పలువిధముల( జెలువుగులుకు (పసవమ్ములతో 
నలినదళ భూర్ణ పత 


మ్ముల( దగు కిన్నరుల శయనములు గను(గొంకేు |! 


నలంగి చెలువ మెడలు నలరులదండలు 
నారగింప మిగిలినట్టి పండ్లు 

గానవచ్చు చుండె( గాముకుల్‌ వెడలిన 
శయనతలములందు సకియ ! కంశు! 


2788 


2789 


2790 


2791 


£792 


2798 


ot 


అయో ధా శ్రరాండము 


అలకకంకు ను త్తరకురుతలముకం౦ కొ( 
జలువ లొలుకు సౌగంధిక సరసికంకె 
బహుళఫలమూలజలముల( బరిఢవిలు 
నీనగం బెల్లెడల వన్నె కెక్కు చుండె. 


_పేమమయి! సీత ! నీవును 

సౌమితియు వెంటనుండ సాధుపథమునన్‌ 
నేమము నే నిట దీరిచి 

శ్రీమత్కుల ధర్మ సిద్ధిః జెందుదు నెలమిన్‌.” 


9ిక-వ సర్గము 


అనుచు నీరితి( జితకూటా ది బొగడి 
చం|దవదన వరారోహ జనకజాత 

కంత మందాకిని స్మ్యుసవంతిం జూపి 
యలబ్దనే తుండు రాము, డిట్లని వచించె.. 


. నలువగు చితచి[తపులినంబులతో నళినీ వనాళితో 


గలరవహంస సారస వికాసముతో ఫలపుష్పభూజ సం 


కలిత తటాంత మైన యలకావిభు గంధసరోవరంబు నాం. 


జెలువగు ని మ్మహానది విశిష్టత( జూచితివే సులోచనా? 


మృగయూధ మొకచక్కి దగ వోవ6 దిగి|తావ 
గల౭గిన రేవులజలముతోడ 

జడదారు లొకచోట స్నానముల్‌ పచరింప;, 
దరంగలు (గమ్ము తీర్థము లతోడ 

స్మద్వతు లొకచాయ సవిత కర్ష్యము లీయ 
రవణించు జలసుస్వరములతోడ. 

దటతరు లొకవంకం దావిపూ ల్లురియంగ 
నెజ్రిమించి మెణియు వేణికలతోడ 


51 1. 


£794 


2799 


£796 


2797 


512 నిర్వచన రామాయణము 


అ. మౌ క్షికాభమైన మధురజల౦బుతో, 
[బియము గూర్చు పులినచయము తోడ 
సిద్లసేవ్య మగుచు. జెలంగు మందాకినీ 
@ 
విలసనముల( గంకు జలజనయన ! 2798 


చ. చల దనిలాహతిన్‌ దరుల జాణీన |కొవ్విరు లి మ్మహానది 
జలముల దీరదేశముల తతత తావులనించు సెజ్జ ల 
తులర(6గ జక్కవల్‌ కలగళారవముల్‌ చెలువార' వానిపై 
నెలమి విలాసకేళి. జరియించుచునున్నవి కంకె జానకీ! 2799 


ఆ. బోటి! నాకు. జితకూటవాసంబు మం 
దాకినీ |సవంతి దర్శనంబు 
మన యయోధ్యకంకు నిను6 (బేమమై. జూచు 
కొనుటకంకు ముదము గూర్చు చుండి. 2800 


ఉ. ఓ కమలాననా! శమదమోరుతపస్వులు ధూతకల్మషా 
నీకు లశోకులౌ బుషుల నిత్యనిమజ్ఞనపూతమైన మం 
దొకినివారి నెచ్చెలి విధంబున నన్లవ గూడి వేడ్కమై 
కోక నదాబ్బముల్‌ సెదర( గ్రుంకులువెట్టుచు( జల్లులాడెదే! 2801 


క. తిరిగాడు నీ వనమృగముల( 
బురజనులుగ జి తకూటభూ|ద మయోధ్యా 
పురముగ మందాకిని నే 
సరయువుగా నరయు మింక జనక తనూజా | 2802 


గ, జానకీ! ధర్మమూ ర్తి లక్ష్మణు(డు నివు 
నస్మదియాజ్ఞలం దిర్చి యహరహంబు 
న్యపమత్తులె నాకు, [బయంబు. గూర్చ 
నుచితగతి సేవ గావించుచున్న వారు, 2808 


అయో భ్యాకాండము 513 


కాంత! నీ తోడగూడి |తికాలములను 

నీ నదీస్నాన మొనరించి తేనె లాని 

మూలఫలభుక్షి గడపుకు చాలు నాకు 

గోర నింక రాజ్యము నయోధ్య; గోరం బోను. 2804 


. హరిణగణంబు నిర్భయవిహార మొనర్చ స్వజాతివైరముల్‌ 

మజచి మదేభసింహములు మచ్చిక నొక్కెడ నిరు ద్రావ( బూల్‌ 
చెరివి తరుల్‌ దరుల్‌ నినుప సేవ్యము దివ్యము భవ్యమైన యీ 
వరనది. |గుంకులాడి |శమవాయ నెవండు సుఖింపకుండెడి౯? ” 


జనకజ కిటు రఘురాము(డు 

మన మలర;గ జి|తకూటమందాకినులన్‌ 

గనిపించుచు వినిపించుచు 

ననుపమ సమ్మోదభరితు(డై విహరించెన్‌. 2806 


96-వ సర్గము 


పదపడి గిరికటి రాముడు 

హృదయేశ్వరిC గూడి పలల మింపొదవంగా 

నిది పక్వం బిది శుద్ధం 

బిది రుచ్యం బని భుజించె నిష్టా గోప్టిన్‌, 2807 
ఆలో భరతునిపేనల 

కోలాహలములకు బెదరుంగొని కుంజరముల్‌ 

డీలుపడీ పజవ రాఘవ 

డాలించెన్‌ వనమృగముల యలజడి( గనుచు౯. 2808 


విని రాముడు లక్ష్మణు( గని 

“యనుజ ! సుమి|తాభిరామ! యదె గంభీర 

ధ్వని యేమో భయదంబై 

విన నయ్యెన్‌ నివుగూడ విని పోల్చితివే! 2809 
విర్వ రా.1] 3౨౩ 


514 


నిర్వచన రామాయణము 


వనమదగజయూధంబులు 

నెనుబోతులు సింగములును నెలు€గులు బింకల్‌ 
వని౭ జెదరి పాటుచున్న వి 

కనుంగొంటివె రఘుకుమార ! కారణ మేమో! 


ఏ రాజమాతుండో మథి 

యే రాజో వేం కిటకు నేతంచెనె?యే 
[కూరమృగ మైనం గానీ 

గోరాడుచు నడవి మత్తుగొని రేంగినదో ! 


మృగములవలెనే యిచ్చటి 

నగ తరు వివాగములుగూడ నానాగతుల౯ 
బెగడుపడి పజచె; దీనికి, 

దగు కారణ మేమొ తెలియందగు వేగముగన్‌.”” 


అని నంత లక్ష్మణుం డొక 

ఘనపుష్పిత సాల మెక్కి కడ లరసి [కమం 
బున నుతరాభిముఖు(డై 

కనుంగొనె జతురంగబల నికాయము నెదుట౯, 


పరికించి లక్ముణుండు రఘు 

వరు నుద్దేశించి కళ యదిగొ! వచ్చు చునుండెన్‌ 
వారి రథ భట కరి పరివృత 

వరవాహిాని ఘోరఖై రవ ధ్వానముతో౯. 


అనఘ! నీ వింక వేగంబ నగ్ని నార్పి 
కుశలముగ దేవి జానకి గుహను జేర్చి 
శర శరాసన కంచుక ధరుండ వగుచు 
యుద్ధసన్నద్ధుండై నిల్చియుండు” మనిన. 


2810 


2811 


2812 


2818 


2814 


2815 


ర్‌ం 


అయో ధ్యాకాండము 


జనవరేణ్యుండు రఘురాము( డనుజుతోడ 
సేన యెవ్వరిదో పరీక్షింపు మనిన 
గాంచి సౌమితి దావాగ్ని కరణి మండి 
పడుచు న్మగజునిం గాంచి పలికె నిట్లు. 


“కెకకొడుకు భరతుం డభి 

"షక మెలమి గాంచి శ తుశేషం బెందున్‌ 
లకుండ రాజ్య మేలంగ 

నేకటపడి వచ్చె మనల నిట జంపుటకున్‌, 


అదిగో |! శ్రీమంతంబై 

విదితదృ్భఢన్మంధ మగుచు వివులాగమ సం 

పద. గోవిదారకేతన 

ముదయార్మ ప్రభల మెజయుచుండె రథము పైన్‌. 


కరితురగారోహకు లిటు 

ఆ స ఆలో ల. 
పజితెంచుచు నున్న వారు పధనోద్ధ న 
య్యరుల౯ సన్నద్ధులమై 

ధరనో గిరినో వసించి తాకంగ వలయున్‌, 


నీకును సీతాదేవికి 
నాకు నెవనివలన నిట్టి నవత గలిగనో 


యాకోవిదార కేతను( 
గైకకొడుకు నెదురుకొందు(6 గదనతలమున౯. 


ఓ రఘువర! శాశ్వత మగు 


చన రాజ్యము నిటు త్యజించి యిడుమలం బడ6గా 


గారణ మెవండా భరతుండు 
'వైరియు వధ్యుండు నగు నవశ్యము నాకున్‌. 


515 


2816 


2917 


2818 


2819 


2820 


2821 


516 


నిర్వచన రామాయణము 
కలుషచిత్తులు పూర్వాపకారు లైన 
యరుల నిర్ణించుటయె ధర్మ మగును గాన 


నిటు సేనలతో వచ్చి యెదురుచున్న 
య 
భరతు6 జంపుట నాకు బాపంబు గాదు. 


కరితుండనిహతి౭ గూలిన 
తరువువలెన్‌ మత్కరాసిధార£౬ బడుసుతు౯ 


భరతు( గని రాజ్యకాంక్షా 


పరవశయగు కైక దుఃఖపడి చెడు. గాతన్‌. 


సక లబందులతో పరిజనముతోడ 
జెన(టి కైకను గూడ నే6 దునిమి వైతు 
వీత కిల్పిషభారయై భూతధాతి 
యింక సర్వతోభ్యదాప్తి నెసంగు6 గాక! 


పరిభవ|కోధముల మది మటింగుపజచి 
యింతవజకును నే సహియించియుంటి; 


వరుగువారిన కసవుపై వహ్ని. బోలి 


వాని నరిసేన పై |దోసివైతు నింక. 


కదనరంగంబునను మహాకాలు( బోలి 
పటుధనుర్ముక్తశరపరంపరల నిపుడు 

శ్య్వతుగ్యాతంబులను జీల్సి చితకూట 
వనతలం బెల్ల రక్తవాహినుల నింతు. 


మామకో[గశరాహతి భూమిం బడిన 
కరిపదాతితురంగాంగఖండములను 
శ్వాపదంబులు వనచర జంబుకంబు 
లీడ్చుకొని పోవుయగాత య థేచ్చముగను. 


2822 


2828 


2824 


£829 


£826 


2827 


అయోధ్యాకాండము 


ఖర విళిఖ కార్ముకములకు 

దురముల నప్పువడలేదు తొల్లి యొకపుడు౯ 
భరతుని సబలు౯ బొరిగొని 
శరచాపబుణంబుం. దీర్చ జాలుదు నిపుడు౯.” 


97-వ సరము 
అని ఘనరోష వికంపిత 
తను/డై గర్షించుచున్న తమ్ము సుమితా 
తనయుని లక్ష్మణు. గని యి 
ట్రనియె౯ రాఘవు(డు నాలల లాల క్‌ 


ప (పొజ్జు( డున్నతకోదండపాణియైన 
భరతుండె స్వయమ్ముగా నిట కరుగుదేర 
గార్ముక ంబులతోడ ఖడ్గములతోడ 
నెదురుకొని నిల్వ పసల! బనేమి యనుజ |! 


పితృనానతి దీర్చెద నని 

[వత మూనిన నేనె యిటకు వచ్చిన భరతున్‌ 
హతు( జేసి నిందపాల్పడి 

కితితలరాజ్యంబు నెట్టు చేకొన నేర్తు౯? 


ఇది హితం బిది యహిత మంచెటీ(గి యెటీ6గ 
విష వికృత భత్ష్య సమితి సేవించినట్లు 
సఖుల( జుట్టాల వధియించి సం|గహించు 
పాపసంపత్తి ననుభవింపంగ నల్ల, 


సత్యము వచించుచుంటి శస్త్రంబు ముట్టి 
తమ్ముడా ! లక్ష్మణా ! యెట్టిధర్మ మైన 
నర్గకామంబులై న రాజ్యంబు నైన 

మొ యభీషంబుకొణకే నేం జేయువాండ., 


517 


2828 


£829 


2880 


2831 


రడ 


2883 


518 


అలి 


నిర్వచన రామాయణము 


సాగరాంబరవిలసిత సకలధరణి 


రాజ్యలక్ష్మీ నాకెందు దుర్తభము గాదు; 


కాని ధర్మవిరుద్ధమార్లమున నొదవు 
నిందపద మైన నే నిచ్భయింప( జాల. 2884 


అనుజా ! మానధనా! విను 

జననుతభరతునకు నీకు శ|తుఘ్ను నకున్‌ 

మన మలరింపని యెంతటి 

ఘనతరసుఖమైన నేను గాంక్షింప6 జుమోొ. 2889 


రఘుకుల ధర్మకర్మరతుండు భరతుండు 
(భాతృవత్సలుండు మ్మత్పాణసముండు 
తమ్మునితో నయోధ్యకు వచ్చి నే జటా 
వల్కల ధారినై వనికి నిట్లు 
సీతతో నీత్రోడ నేతెంచుటను విని 
కడు జాలింజెంది దుఃఖమున ముని(గ 
ఘనరోషమున( దల్లి గైకను నిందించి 
జనకు( (బార్థించి (పసన్ను6 జేసి 
[పేమ మోజంగ రాజ్య మర్పించుకొజకు 
నన్ను దర్శింప వచ్చుచున్నా(డు గాని 
యతని కన్యథా చింత లేదని తలంతు 
నార్య! పురుషవరేణ్య ! వీరా!గగణ్య ! 28836 


మనల నిటు జూడంగోరి యా మాన్యచరితు. 
డుచితసమయంబుననేె వచ్చు చున్న వా(డు 

భరతు శంకించి యిటు భయపడంగ నేల? 

యె గ్లొనర్చెనె మన కాత డెన్న(డైన? £887 


అయో ధ్యాకాండము 


భరతుని గూరిచి నీ విటు 

పరుషూ పియ భాషణముల. బలుకం దగదు తొం 
దరపడి యింక6 బలికిన నను 
నిరసించుచునున్న యళ్లై నే నెంతు6 జుమా! 


అపద లేవో యెవుడో 

(పాపించుం గాక సుతు(డు పాణసమానుం 
డౌ పితను గాని తమ్ము(డు 

|పోపుగొలుపు నన్నం గాని పారిగొనం జనునే | 


ధరణీరాజ్యనిమిత్ర మె 

పరుసము లిటు లాడెదేని భరతుం గని ని 

కొల కీ రాజ్యము నిమ్మని 

యెటి(గించెద; నతడు దాటు డెవుడు మదాజ్ఞ భా”? 


అనుచు ధర్మశీలు( డగు రాముడు వచింప 
నతనిహితముకొజ కె వెతల బడెడు 
లక్ష్మణుండు ముల్కులం బోలి యా పల్కు 
లాయములను గాండినట్టు దోప, 


విని సిగ్గు వడుచు నాతం 

కకయుదరక రాము. గాంచి “యాత్మీయులతో 
మన జనకు(డు దశరథుండే 

నిను. జూడ౯ వచ్చెనేమొ నేం డిట” కనినన్‌, 


చిన్నవోయి యున్న చిన్నితమ్ముని పల్కు 
లాలకించి రాము డాదరించి 

“యగును మనల జూడ న మ్మహాభాగుండే 
యరుగుదెంచుచుండె నని తలంతు, 


519 


2898 


£839 


2840 


£841 


2842 


£848 


520 


నిర్వచన రామాయణము 


అనుజా ! సుఖముగ. బెరింగిన 
తనయులు వనవాసమునకు[౬ దగ రని మరల౯ 
మనల. బురికిం గొనిపోవ(గ: 

జనకుం డిటువచ్చె ననుచు సంభావింతున్‌. 


కాదేని సీత నబలన్‌ 

గాదిలి కోడలి, గుమారి. గానలం |దిప్ప౯ 
రాదని యంతిపురికి గొని 

పో(దల(చియె వచ్చె నేమొ భూవరు. డిటకు౯, 


అవ యమలము లుత్తమములు 
పవనజవంబులు సుగోోతభవములు ధరణీ 
ధవుం డగు దశరథు రథ సైం 

ధవములు రుచిరాకృతిం గనంబడుచుండె ౯. 


శ్రీనిధి దశరథుపట్టపు 

కేను(గు శతుంజయంబు హిమనగమువలె౯ 
సేనాముఖమున నల్రదె 

కానంగా నయ్యె భ్యదగమనోన్నతుల౯. 


జనకు రథము. గంటి జవనాశ్వముల గంటి. 
గోవిదారపటము గూడ గంటి. 

గాని తేర దం|డిగారి శ్వేతచ్చ త 

మిపుడు దో(పకున్న దేమి చెపుము? 

ఇ మ్మహిజమ్మును డిగి యిటు 

రమ్మా లక్ష్మణ! యటంచు రాముడు వలుక౯ 
సమ్మతి దిగి రణధీరుండు 

తమ్ము(డు 8 మోడ్చి యన్నదండన నిలిచెణ, 


2644 


2649 


2846 


£847 


2848 


2949 


అయోధ్యాకాండము 5291 


ర అనఘు౭డు భరతుం డచ్చట 
జనరవ సంఘర్థ ణంబు సనదని దెలుప౯ 
విని సేనాపతి గిరిదరి 
ఘనసేనావాస ముచితగతి( గల్పించెన్‌. | £850 


క. కరి తురగ స్యందన జన 


భరితంబగు భరతుసేన బహుశాంతముగా 
గిరిచుట్టి నార్ధయోజన 


పరిమిత ధరణీతలంబు+ బట్టి యొసంగెన్‌, 2891 


ఆ. స్వామి రాను సుపసన్నుని( గావింప 
ధర్మపరత గడంగి దర్ప ముడిగి 
విజ్ఞుండైన భరతువెంట వచ్చిన సేన 
చ్మితకూట వని వసించె నెలమి. 2892 


98 _స సర్దము 
ర్‌ం పావన పదు(డగు భరతుం 
డా వనమున సేన నిలిపి య[గజు. బ్మితా 
జ్ఞావర్షి6 జూడ. గాల్నడ౦ 
బోవుచు శతుఘ్ను దమ్ము. జొడంగని యనియెన్‌, 2850 
చ, “అనుజ! వనేచరాన్వితుండవై మన యగజు సన్ని వేశమున్‌ 
గనుంగొనిరమ్ము; సాయుధులు జ్ఞాతి సహ్మసముతో గుహుండు వే 
చని పరికించు( గాక! వనశై లము లేనును బాదచారినై 
వని గురు విప మంతి పురవర్యులతో వెదకంగ నేగెదన్‌. 2854 


సీ. శాంతి గల్లునె నాకు జానకీ రాముల 
ననుజు లక్ముణు. జూచునంతదా(క 

శాంతి గల్లునె నాకు సారసాక్రుండై న 
యన్న యాననచం[ దు6 గన్నదాక 


522 


నిర్వచన రామాయణము 


శాంతి గల్లునె నాకు జనపాల చిహ్నిత 
శ్రీరామ పదసేవ౭ జేయుదా(క 

శాంతి గల్లునె నాకు స్వకులానుగతరా జ్య 
పీఠ మ్మగజున కర్పించుదా(6 


బూర్జ చందాస్యు( బద్మాక్తు( బూజ్యు రాము 
నెవుడు దర్శించు లక్ష్మణుండే ఘనుండు; 
సాగరాంత మహీతల స్వామియైన 

భర్తతో నున్న సీతయే భాగ్యరాళి. 


నందనమున గుబేరునిచందముననె 

యి వ్వని౯ రాఘవుండు వసియించుక తన 
గో తరాజ మట్టీ చి తకూట నగము 
ధన్యతమమును భాగ్యవంతంబు నయ్యె. 


దుష సత్వ పకీర్షంబు దుర్గమంబు 

రు జాలి దం ౧ 
నైన యీ చ్మితకూట మహావనంబు 
ధార్మికా|గేసరు(డు గుణధాముండైన 
దాశరథి కాశయం బౌట ధన్య మయ్యె.” 


అని కొనియాడుచు భరతుడు 

చనె పుష్టిత తరు వికీర్ణ సాను వనములన్‌ 
జననాథు రామచం|దుని 

గను(గొన గబియజనముతోడ. గాలినడలనే. 


అట్టు లెగి భరతు€ డా చిితకూట్ళాది 
విరిసియున్న యొక్క తరువు దరిసి 
యరసినంత రాము న్మ్యాశమానల ధూమ 
కాండ మష్పు డతని కనుల. బడియె. 


2899 


2890 


2897 


2808 


2899 


అయోధ్యాకాండము 


(శ్రీమంతుడు భరతుం డా 

ధూమము గని పరిజనంబుత్రో నచ్చటనే 
రామవిభు డుండు ననుచు మ 

హామోద రసాబ్ది మగ్ను (8 మైమజచెన్‌. 


అనఘు(డు భరతుం డటు స 

జనసే సవితమైన రామచందాశమ మా 
ఘనగిరి, గని పరివారము 

వెనుక నిలిపి గుహునితోడ వెడలుచు వేడ్కున్‌. 


99-వ సర్హము 


కను మదె య గజు నాాశమ 
మని శృతుఘ్నునకు€ జూపి యంత గురునికిన్‌ 
జననుల వెంబడి౭ గొనిరా( 


జను నని యెజి6(గించి తాను జనె మునుమున్నన్‌. 


భరతశ। తుఘ్ను లట్టు లే పభుని రామ 
భ[దు దర్శింప 'వేడుకపడుచునున్న 

యా సుమం[తుండు శతుఘ్ను ననుసరించి 
యనతిదూరంబుననె వేగ మరుగం దొడంగ. 


అట్లు చనుచునె ఢ్రీమంతు౭ డగు భరతుండు 
సుమహితములైన మున్యాశమముల నడుమ 
(బభుని శ్రీరామచం[దుని పర్ణ శాల 

నతడు నివసించు నుటజంబు నపుడు గనియె. 


నిరతాగ్నిహోగతములకున్‌ 
నటకిన కమ్రైలును పూజనములకు6 బతాం 
తరముల నినిచిన వువ్వులు 
బరిసరమున( గాననయ్యె భరతుని కచటన్‌, 


523 


2860 


2861 


£862 


దిరీ68 


£864 


2865 


524 


నిర్వచన రామాయణము 


పథము దప్పకుండ పర్ణ శాలకు6 బోవ 
గుణుతు గా6౮గ( జెట్టకొమ్మలందు 
రామలక్ష్మణులు తిరంబుగ నెడనెడ 
నిడిన కుశలు( జీర లెదుట. దోంచె, 


వడశించెడి చలి వాపంగ 

నడవిం గల మహిష గోగణాదులవలనన్‌ 
గడులై! పొడమిన యేరుం 

బిడకల గుట్టల నతండు పెడలం గనియెన్‌. 


చనుచు నాతం డపుడు శతుఘ్ను నచివులC 
బిలిచి “మనకు మౌని తెలిపినట్టి 

మనికి యిదియె యిటకు మందాకిని సమాప 
మంది యుండవచ్చు నని తలంతు. 


అదిగో! కంటిరె యాశమ 

పదమార్లము రేల నెణుకపడ ఘనతరులన్‌ 
బొదలెడు వల్కుశకలతతి 

నిది లక్ష్మణకృత మటంచు నే నూహాంతున్‌. 


గిరితటంబుల మదకరుల్‌ ఘీంకరించి 
ఘన రదాపహాతి. బోరిన కందువ లవె 
తపసివరుల నిత్యాగ్నిహోతముల నుండి 
చదలి కెగసెడి ధూమధ్వజంబు లవిగొ! 
గురుసంస్కార మొనర్చెడీ 

పరమర్షి ౦బోలు పూజ్యపాదకమలునిన్‌ 
బురుషో త్రము రఘురాముని 

దరిసింతుం గాత సమ్ముదంబున నటనే,” 


2806 


2867 


2868 


2869 


2970 


2871 


ew 


అదా ధ్యాకాండము 


అని వచియించుచు భరతుడు 
చని చని యా గిరివరంబుసన్నిధి మందా 
కిని దరిసి చూచి శతు 


ఘ్నుని6గని యిట్లనియె వంతగూరిన మదితోన్‌, 


“అనుజా! చూచితె యక్కట | 

జననాథుం డయ్యు రామచందుండు విజనో 
ర్విని గూరుచుండి యుండెన్‌ 

నను నేమనుకొందు నింక నా |బదుకేలా? 


నా మూలంబునః గాదే 

కామార్గము లుజ్జగించి ఘనతేజుండెౌ 
రామ|పభు( డి కానన 

సీమన్‌ దుఃఖార్తు.డై వసింపంగ వల సెన్‌. 
ఇట్టి లోకనింద నే భరింపగ జాల 

స్వామి రాము స్ముపనన్ను6 జేయ 
బదము(బట్టి యతని బతిమాలి మణి మతి 
వీత కెఅంగ్గ మనవి చేసికొందు.” 


అని చింతించుచు దశరథ 

తనయుడు భరతు. డటు లేగి తద్వనసిమన్‌ 
గనె రాముని పర్షని 1 

తనము న్నూతనము నంచితము శ్రీయుతమున్‌, 


ఘనసాల తాళాశ్వకర్ణా దిభూరుహ 
పర్రసంఛన్న మె పర(గుదాని 
£3 Ln 
విస్తీర్ణ మృదుల కుశా స్తరణంబుచే 
సవనవేదిక య క్రుసంగుదాని 


525 


దధ 75 


2878 


2874 


డర 79 


2876 


526 


ఇలా 


నిర్వచన రామాయణము 


వరసర్పయుత భోగవతి. బోలి కనక కో 
శాంచితాసిద్యుతి నలరుదాని 

యరిదుర్గమం బయి యన్యమృగాలంఘ్య 
మగు సింహగుహ(బోలి నెగడుదాని 


నింద ధనువువలి నహీనసారంబులు 

భారసాధక ములు భర్మమయము 

లెన కార్ముకముల హవణిల్లు దాని నా 

పర్ధశాల( గనియె భరతు. డవుడు. 2877 


అంగుళి సం తాణంబులు 

బంగరుళిల్పములు గూర్ప్చంబడి చ్మితములౌ 

రంగుల ఖేటంబులు నుట 

జాంగణమున( గాననయ్యె నా భరతునకున్‌. 2978 


ఈశాన్యకోణమందు( |బ 

కాళిత శిభిశిఖలతోడ( (గమనిమ్నంబై 

వైశాల్యం బయి రామని 

వేశంబున జాతవేదువేదిక దో(చెన్‌. 2879 

అజిన జటావల్కలాంచితపరి ధాను( 
దైజ్వలాగ్ని|పభాభాసమాను( 

గంఠీరవోన్న తస్కంధు మహాబాహు 
నిరజాతారు వినీలదేహు. 

జతురంబుధి పరీత సర్వంసహానాథు 
శాశ్వత (బహ్మతేజ స్పనాథు. 

బితృవాక్యపాలన [వత నియమాచారు 
నాగమ విహిత ధర్మావతారు 


౭ 


అయోధ్యాకాండము 527 


సతి మహీజతో ననుజ లక్ష్మణునితోడ( 

గలసి దర్భలు పజచిన కటిక నేల 

నుటజతలమున, గూర్చుండియున్న రాము 

నగజుని భరతుం డై యరసి యరసి, 2280 


పొంగి పొరలు దుఃఖము నా 

పంగా నోపంగ లేక భరతు( డపుడు క 

న్నుంగవ నుష్టాశువు లొ 

ల్కంగాం దడంబడుచు నన్న కడకు౯ జనుచు౯. 2881 
సామంత సచివ గురుజన, 

ధీమంతులతోడ( గొలువు దీర్పం దగు సు 

శ్రీమంతుడు మా యన్న మ 

హామృగ వనసీమ నుండెనా? యకటకటా |! 2882 


మృదులకౌశేయముల్‌ మెయి దాల్చు శ్రీమంతు( 
డెటు లీ వల్కుముల్‌ గటంగలిగె 
(EM) ee 
నెజీ సిగ విరిసరుల్‌ దుజుము సుందరమూర్తి 
యెట్టులి జటలు వహాంప( గలిగె 
తావి మైపూ(తల6 దనరారు సుకుమారు( 
డెట్టు లీధూళి సహింప( గలిగె 


. సవనాళి ధర్మసంచయము గూర్చు మ హేందు6 


డెటు లీ కటుదీక పట(గలిగె 
లు) 6 


సంతత సుఖార్లు (డైన యీ జనవిభుండు 

తపసియయ్యెను నా నిమి త్రమున( గాదె 

యఖిలలోకనిందా ర్లుడనైన నాకు 

హింసకు(డవైన నాకు నింకేటి (బదుకు ?” 2888 


528 


నిర్వచన రామాయణము 


అని విలపించుచు భరతుండు 

కనుదమ్ముల నశులొల్కలా దీనుండై 

తన యన్న యడుగుందమ్ముల' 

గని | మొక్కం౦బోయి వాని( గాన కిల. బడెన్‌. 


భూరిబలు.డు రాజవుత్తుండు భరతుండు 

గాఢ దుఃఖబాష్పకంఠు డగుచు 

నన్న నొక్కసారి “*యార్యా!? యనుచు. బిల్సి 
యవల బలుకనేర( డయెత్మీనార్తి. 


శ|తుఘ్నుండును రాము ప 

వి|తాం[ఘుల (వాలి | మొక్కి. విలపింపంగ నా 
(ఖా తనురక్తు(డు దమ్ముల 

గ్యాతాశ్హేషణ మొనర్చి. గన్నీ రొలుకన్‌. 


రామలక్ష్మణు లపు డా యరణ్యమందు, 
బియులగు సుమంత గుహులతో. బిర్మి గలసి 
కవి బృహస్పతులం గూడి దివి వెలుంగు 
దినకర సుధాకరుల యోజం దేజరిలిరి. 


ఆ విశాలవనంబున హ స్టియూధ 

నాథులం బోలియున్న భూనాథసుతులు 
నల్వు రట గూడీయుంట( గన్నారం గాంచి 
హర్షబాప్పాంబునయనులై రచటి బుషులు, 


2884 


2889 


2886 


2687 


2888 


అయోధ్యాకాండము 529 


100-వ సర్వము 


శిరమునందు జడలు చీరముల్‌ మెయి. దాల్చి 

కేలు మోడ్చి నేలంగూలియున్న 

[పళయకాలసూర్యు పగిది దుర్దర్శనుం 

డైన భరతు రాము. డ క్రైచూచి, 2889 


వనటం( జిక్కియున్న యనుజుని గురించి 

కరము సాచి యెత్తి కౌంగిలించి 

యంకమందు( జేర్చి యాదల ముద్దిడి 

రాము డిట్టు లనియెం (బేమమిటి. 2890 


“దవులనుండి పురికి దరలి వచ్చిన నిన్ను 

గాంచం గంటి చాల కాలమునకు; 

సంతసంబె కాని జనకుని వీడి యీ 

వనికి రాం బనేమి వచ్చె వత్స: 2691 
తంగడి పుత్ర శోకతపు(డై దీను(డై 

యుసురులను ద్యజించియుండ(డు గద | 

జనకదత్తమైన శాశ్వతరాజ్యంబు 

బాల్యవశత భంగపజుపవు గద | 2892 
ఏలిక సత్యపరా కమ 

శీలుండగు జనకసేవ సేయుదు గద! య 


శ్వాలంభరాజసూయ ను 
ఖాలబ్ధయశో విశాలు( డయ్య కుశలియే ? 28983 


(బహ్మతత్త్వ వేత్త (బబహ్మవర్చస్కుని 

'వేదవిదుని పూజ్యపాదకమలు 

నిద్ధధర్మనిరతు నిక్ష్వాకు కులగురు 

ముని వసిష్టుల గొలుతె మున్ను వోలి, 2884 
విర్వు లా.11 34 


530 


ల, 


నిర్వచన రామాయణము 


అమ్మ కౌసల్యకు సుఖంబె యా సుమిత 
స్యుపజావతి కుశలయే? కోణివిభు(డు 
దశరథునిదేవి కేకయతనయ యైన 

కైక సుఖముగ నున్నదే ? కౌతుకమున. 


ar వినయాన్వితుని బహు శుతు 


ననసూయుని బరమపావనాన్వయుని సుద 
ర్భనుని సుయజ్ఞుని గురుసుతు 
నను(గు6 బురోహితుని( బీతి నర్చింతు గదా! 


' బుతమతి వేదవిధిజ్ఞుండు 


హుతవహసత్మార్యచయనియుక్తుండు పురో 
పాతసుతు(డు సకాలముననె 
కృతకృత్యంబులను నీకు నెజీంగించు. గదా; 


దేవ పితృ మాతృ గురులున్‌ 

భూ విబుధులు పితృసమానపూజ్యులు వెజ్జుల్‌ 
నీవలన నిత్యశుభ సం 

భావితు లగుచున్న వారె భరతకుమారా |! 


ఘనశస్రాస్తబలోన్నతు 
'ఆో 
జననుతునివ్‌ రా జనీతిశాస్త్రనిధాను౯ 
ధనురాచార్యు సుధన్వుని 
సనయు,డవై యాదరించి సన్మానింతే | 
అత్మసములు శూరు లరకాసాభిజు 

థి ఆ'ఇ 
లింగితజ్ఞులును జితేం| దియులును 


మహాొతవంశజులు సమర్థులౌ మంతుల. 
జేర్చి మం[తరక్ష సేయుచుంశె ? 


2895 


2890 


2897 


2898 


2899 


28900 


అయోధ్యాకొండము 


తమ్ము(డా |! రాఘవా! భూమిధవుల కందు 
శాస్త్రవిదులును సన్మం[తచతురు లైన 
(పగ్గడలచేత రక్షంపంబడుచునుండు 
మం|తమే కద విజయ సమంచితంబు. 


లోలుండవు గాక ని|దకు 

వేళకె మేల్కని నిశీధవేళలనె రహ 
స్యాలోచన మొనరింతువె 

వొలాయము నీ యమాత్యవర్యులతోడ౯. 


ఒక్కు(డవె నిశ్చయింపక 

"పెక్కురతో మంతనమును బెట్టక యెపుడున్‌ 
జక్కని మంతము పెలికిన 

బొక్కింపక రక్షణంబు. బొనరించెద వె, 


సులభ ప్రయత్న సాధ్యము 

నలఘు ఫలాభ్యుదయ మగు మహత్కార్యంబు౯ 
జలుపుదుగద శీ,ఘంబుగ 

విలంబనముచేసి యదను విడంబోవు6€ గదా! 


ని వొనరించిన సుకృతుల( 

గావించుచునున్న కృతుల. గని స 
భావమున మెత్తురేగద 

భావికృతులు వారి కెజుకపడకుండు6 గదా! 


యు క్రి వలన గాని యూహలచే6 గాని 
యెట్టి యింగితములనేన గాని 

నీవు మం|తీవరులు నెజిపీన మం్యతంబు 
వెలికి దోంయకుండ నిలువుము గద! 


531 


2901 


2902 


2908 


2904 


2905 


2906 


532 


నిర్వచన రామాయణము 


కేవల మూర్ధజనంబుల 

వేవురినైన౯ ద్యజించి విబుధు నొకని సం 
భావించి యాదరింతువె 

కోవిదు. డాపదల మేలుగూరుచును గదా! 


విభుడు మూర్చజనుల వేలకు వేలుగా 
సంగహించుకం కు. జతురు శూరు( 
(బాబ్జి దక్షు నొకని( (బగ్గడగ వరించి 
యభ్యుదయ సమృద్ధినందు, గాదెః 


కమభంగము సేయక తర 

తమము లెణి గి భృత్యజనుల( దగు తెజయగున ను 
త్తమ మధ్యమాధమము లగు 

సముచిత కృత్యముల నిలిపి సాగింతు గదా! 


పిచ్చపితామహకుల సమాగతులు హితులు 
శుచియుతులు స్వార్థవిరహొతు లచలమతులు 
నైన సచివుల ముఖ్యకార్యములయందు 
నుచితరీతి నియోగించుచుందువు గద! 


అనుజా | 3 కేయిసుతా | 

జనదుస్పహములగు కఠినశాసనములు నీ 
వొనరించునెడ నమాత్యులు 

మనవులు నయగతులు. దెలిప మరలిం|తు గదా! 


పతిత యాజళకునిం దూయు పజలయట్టు 
బరిమి(గొను కాముకుని దిటు పడ(తు లట్టు 
భూజనంబులు ని న్నాడిపోయునట్టు 
పెచ్చుపన్నులం గోశంబు. బెనుపవు గద! 


£907 


2908 


2909 


2910 


2911 


2912 


ల 


అయోధ్యాకాండము 


కపటోపాయు(డు శూరుడు 

నిఫుణుండు |పభుభ క్రభృత్య నిందారతుండన్‌ 
వివులశ్రీకాముండు నగు 

కృపణున్‌ వధియింప కున్న నృపు( జంపు6 జుమీ! 


మతిమంతుని ధృతిమంతుని 
నతిశూరుని సత్కులిను నమలు సుదక్ష్షున్‌ 
హితుని |గహియించి సేనా 
పతిగా నియమించుకొంకు పావనచరితా! 


ఆహావవిశారదులు శూరు లధికబలులు 
(పముఖులు పరీక్షితులునైన సమర జయుల 
సైనికదళంబులను జేర్చి సత్కరించి 
యుచితగతి గౌరవించుచు నుంటివి గద. 


బలములకు న్నాయకులకు. 

దళపతులకు నెపుడు గడువు దప్పకయుండన్‌ 
నెలజీతంబులు బృత్తెం 

బులు నందంజేసి వారి. బోషింతు గదా! 


బత్తెములును భృతులె |బదుకై న సైనికుల్‌ 
తరియొకించుకంత దప్పె నేని 
నధిపునెడల( గుపితులై దుష్టచిత్తులె 

చెట్ట లెన్నియైనం చేయం గలరు? 
సమరథధికులై న జ్ఞాతిసుక్మతియుల్‌ 

నిన్ను. |బేమ. గొల్చుచున్న వారె? 
యదనులందు నర్గమైన మానంబైన 
నుసురులైన నొసంగ నున్న వారె? 


533 


2918 


2914 


2915 


2916 


£917 


£918 


534 


ఖ్‌ 


నిర్వచన రామాయణము 


శుతీమంతుని దేశీయుని 

(బతిభావంతుని సమర్గు( బండితుని యథో 
చిత వాగ్విలనితు నీకున్‌ 

హితు దూతగ౭ం జేసికొంటివేకద భరతా |! 


వినుతుల * యష్టాదశ త్రీ 
ర్థములన్‌ భవదీయ పంచదశతిర్థ ములం 
[గమగతి [పత్యేక రహ 


స్యముగ వినెదె ముగురు ముగురు చారులవలనన్‌. 


ము న్నొకపరి నీ చేతం 

బన్నముపడి మరల వచ్చు. బగతు నబబుగా 
నెన్నక నాతనిపై నొక 

కన్నుంచి పరిస్థితులను గనుచుందు గదా! 


లోకాయతిక [బాహ్మణ 

లోకుల |పతిబోధములకు లో(బడవు గదా! 
లోకాపకృతుల న య్యువి 

వేకులు గావింతు తామె విజ్ఞుల మనుచున్‌. 
కుమతులగువార లు త్రమో త్రమము లెన న 
ధర్మసమ్మ తముఖ్యశాస్త్రముల వీడీ 
తర్కరాద్ధాంతముల బుది తగులుపణచి 
బోధ లొనరించుచుందురు పొల్పునుడుల. 


2919 


2920 


2921 


2622 


2928 





అష్టైదశతీర్ధములు; 1. మంత్రి, ఓ. పురోహితుండు, శ. యువ 


రాజు, 4. సేనావతి, ఫ్‌, “ద్వారపాలకులు, 6. జ్ఞాతులు, 7. కారాగారపతులు 
8. కోశాధిపతి, 8. నియోగులు, 10, (పాడ్వోవాకుండు, 11. సెనానాయ 
కుండ్కు [1 నగరపాలుండు, 19. కర్మాంతికుండు, 14. సభావతి, 15. ధర్తా 
ధికారి, 16. దండపొలుండు, 17, దుర్గపాలు(డు, 18, రాష్ట్రాంతపాలకుండు. 
మొదటి మువ్వురుగాక తక్కినవారు 'న్వతీర్థములు. 


ee 


e€ 


అయోధ్యాకాండము రి3రి 


తరతరంబుల మన తం డితాతలచేత( 
బరిపాలనముచేయ.+ బడినదాని 
హన్యశ్వ భటశతాంగాకీర్ద మగు దాని 
ఘనదృథఢద్వారయు క్ర మగుదాని 
నిరత స్వధర్మ తత్సరులైన కుల చతు 
ష్టయసంతతులచె నెసంగుదాని 
విజితేం్యదియులు (పభవిష్ణులౌ నార్య స 
హసాళిచే ధన్య మైనదాని 
బహువిధంబులైన | పాసాదములతోడ 
విబుధగణముతోడ వెలయుడాని 
హర్ష విభవధామ నన్వర్థనామ న 
యోధ్య నెపుడు. |బోచుచుందువు గద! 2924 


హయ మేధముఖ శతాహవకృత క్షే తంబు 
సన్ని విష్టపజాసంకులంబు 
ఘనదేవగ్భహా తటాక |పపా కలితంబు 
కాంచన నవరత్న ఖనియుతంబు 
ననిశ సమాజోత్స వానందధామంబు 
హర్షితస్త్రీ పురుషాన్వితంబు 
సమధిక పశుగణ సస్యసంపన్న ౦బు 
జీవ నదీజల పావనంబు 
వన్యమృగ చేరబాధా వివర్షితంబు 
పాపరహీతంబు మనుముఖ్యపాలితంబు 
నైన మన దేశ మెల్ల సుఖావహాముగ 
నిఖిలసంప త్సృమృద్ధమై నెగడు౭ గాదె |! 2925 


536 


ల 


నిర్వచన రామాయణము 


భరతా | కృషిగోరక్షణ 

నిరతులు వెశ్యవరు లెల్ల నీకుం | బియులి 
వరలుదురు వార్త వలననే 

శరణ్యులగు (పజలు సొఖ్యసంపన్ని ధులై, 


అటి వెశ్యజనుల యభిమతంబులుదీర్సి 
ఈ అ 

కవషముల౭ దొలంచి కాతువు గద! 
(=) 

రాష్ట్రజనుల నెల్ల రక్షింప జనుంగదా 


యరసి నృపుడు ధర్మపరత నెపుడు, 


అంతివురవునతుల ననుర క్రి నలరించి 
యుచితరితి వారి నోముదు గద! 
వారిమాటనమ్మి వారికి నీ మది 
నున్నగుట్టు చెప్పకుందువు గద | 


ఏను(గులు పుట్టి పెరిగెడి 

కానల రక్షింతుగాదె గజలబ్బికీ నా 
డేనుంగుల. జేర్చి యుంచితె 

పూనిక గరితురగవృద్ది( బొనరించెద వే? 


కాలమునకె మేలుకని యలంకృతు(డవె 
గురుజనాళితోడ( గొలువుదిర్చి 
యనుదినంబు నిన్ను గనవచ్చు (పజకు ద 
ర్శన మొసంగుచుందె సమయమునకు. 


చన విచ్చిన లోంకువయగుం 
గనులం బడనీయకున్న గడు భయమగు6 గా 


వున భృత్యుల కెడనెడ ద 
రృన మిచు* చు వారి నిలుపః జను |,ప 
ఎ చు వారి నిలుపం జను | పభు(€ డాజ్ఞన్‌, 


2926 


2927 


£928 


2929 


2930 


2981 


అయో ధ్యాకాండము 


అఖిల దుర్గములు ధనాయుధ ధానోద 
కములతోడ శిల్పకరుల తోడ 
వీరభటులతోడ వివిధయం| తము లతో 
నిండి రక్షణమున నుండును గద! 


ని కోశంబున నాయము 
సాకల్యమకాదె వ్యయము స్వల్పంబె కదా! 
యే కడ నపాతదానము 
గాకుండ(గ౭ జూచుకొందుగద నీ ధనమున్‌, 


దేవ పితృదేవ ధరణీ 

దేవాభ్యాగత సుహృత్సుధినిధులకు యో 
ధావళికి నీ ధనరిబున( 

గావింతువె వ్యయము తృప్తి గదురగ వత్సా! 


చోరుండని నేరమును మోపి సుమతి శుచిని 
గేవలార్యుని రచ్చ శకెక్కించినపుడు 
శిష్టధర్మవిధిన్‌ బరీక్షింపకుండ( 

గృపణవృ త్తి వహించి శిక్షింపవు గద! 


సాక్షు లున్నయవుడు స్వయముగా వేళకే 
దొంగ సొత్తుతోనె దొరకి నపుడు 

ధన విలోభవశత దండింపకుండ నీ 
వక్టైవాని విడిచిపెట్టవు గద! 


సునివుణులగు నీ మంతులు 

ధనికునకు దరిదునకును దగ వగు నెడలన్‌ 
ధనికుని కిష్టము పేదకు 

ఘననష్టము గూర్చంబోరుగద లోభమునర్‌. 


537 


2982 


2988 


2934 


2989 


2986 


2987 


538 


నిర్వచన రామాయణము 


తప్పుసేయకుండ దండింప బడిన ని 
ష్కలుషచరితు వేడికంటినీరు 

[పభుని సంతతులను బశుసంపదను గూడ 
నీలుసేయకుండ నిలువ దండు. 


బాలుర వృద్ధుల విద్యా 

శాలుల ధన కనక వస్తుచయదానములన్‌ 
దేలించుచు నాదరమున'( 

బాలింతువె స్ముపసన్న భావముతోడన్‌? 


గురుల( దపస్వుల వృద్దుల 
ధరణీసురవరుల దైవతముల నతిథులన్‌ 
బురచైత్యతరుల నెప్పుడు. 

బరమం బగు భ క్త్రియు క్రి భజియించెద వే | 


ధనమున కై ధర్మంబును 

ధనమును ధర్శంబుకొ టికు దనక్రుం |[బియమౌ 
ఘనతరకామేచ్చకునై 

థనధర్మంబులను జెజుప, దగదు కుమారా! 


వరదు(డగు నీవు సతము( ద్రివర్గ్షములను 
వేజువేజుగ విభజించి వేళ లఆింగి 
సార్థక ంబుగ నా పురుషార్థము లను 
విజయళీలుండ వగుచు సేవించుచుందె? 


అఖిలశా స్త్రార్ధ వేదులె యవనిసురులు46 
జెారులును జానపదులును భక్తియు కిం 
(బాజ్జశేఖరుండవు ధర్మపరు(డ వైన 

ని శుభంబును గోరుచుండెదరు గాదె? 


2983 


29839 


2940 


£941 


2942 


2948 


లైలా 


oe 


అయోధ్యాకాండము 539 


అలసభావంబు దిర్దాలోచనము చేత 
చిరకోపయుకి, నాస్థిక్యబుద్ధి 
యభ్యుదయ[ కియానాచరణంబు (ప 
మాద మజ్ఞు లతోడ మంతనంబు 
నిందియ'చాపల్య మేకచింతనము ను 
శ్రమజనంబులక్షు నదర్శనంబు 
సర్వశక్తుల నొక్కసారిగా మార్కొంట 
నిశ్సి తకార్యంబు నెటిసక్షుంట 
మం|తరక్షణంబు మజిచుట యన్ఫ తంబు 
నాగ నెగడు పదియు నాల్లు రాజ 


దోషముల నొకండు దొరయంగ నీయక 
పభుత నెజిపుచుందె భ్యదగతిని? 2944 


దశ పంచ వర్ష విద్యాతయమ్ముల. జతు 

స్స పవింశతివర్ష సదుణముల 

జాలి ౧ (౧ 
నషవర తివరాఖిలేం దియ జయో 
యు (౯ ౧ 

పాయమ్ములను దెవపౌరుషముల 
విద్యాతితయ సంధివి!గహమ్ములను యా 

తాదండ ముఖ్యవిధానములను 
కారణద్వయ దెవవౌరుషద్వయముల( 

తిముండల భేదవ 

(బక మండల భేదపద్ధతులను 
స్వయముగ నెణింగి వానిత త్రము (గహించి 
సమయముం బట్టి తతయోజనము( బట్టి 
యుచితగతి నుపయోగించుచుంటివి గద! 
రాజ్యసంరక్షణమున'కై రఘుకుమార |! 2945 


640 


నిర్వచన రామాయణము 


నలుగురొ ముగురో సచివుల 

గలసియొ (పత్యేకముగ నొకండవు గానో 
సలుపుదె మం|తాలోచన 

ముల శాస్త్రోద్దిష్టమార్గమును విడకుండన్‌. 


ని వేదాధ్యయనంబును 

న్‌ విభవ పాభవములు నీ [పియసతులన్‌ 
న విబుధగోష్టియును స 

ని వలన౯ సఫలగతుల నెగడుం గాదే, 


సంతతాయుష్కరంబు యశస్కరంబు 
ధర్మకామార్థకలితంబు శర్మదంబు 

మదుపదిష్టంబు నైన యీ మహిపనితి 
ననుసరించుచునుం కొ నిత్యంబు వత్స! 


తండి దశరథుండు( దాత ముత్తాతలు 
నే నయ్మపవృత్తి. బూనినారొ? 

యట్టి భృదవృత్సి ననుసరింతువె నీవు 
రాజ్యపాలనమున రఘుకుమార |! 


పరమాన్న భక్ష్యముల నొ 

క్కురు(డవె సేవింప కుందుగద! యే వేళన్‌ 
బరమాపబంధుజనముల 

బురస్మృతుల జేసి తృప్తి బొందింతు గదా! 


మతియుతు(డు( (బాజ్జుండగు నర 

పతి ధర్మాత్ముండయి (పజల, బాలించిన నీ 

కతి కెల్ల (బభుండై శా 

శ్వతముగ( బరమందు స్వర్షసౌఖ్యము లందున్‌. 


2946 


2947 


2948 


2949 


2950 


2951 


అయో ధ్యాకాండము 


101-వ సర్దము 


అనుచు బోధచేసి యా రామచం[దుండు 
థితృవత్సలు(డని భరతు నెజింగి 
సంతసించి యంత నౌమిితియుం దాను 
గలసి యతనిగూర్చి పలికి రట్టు. 


అన విని భరతుడు*గతధ 

ర్మునికి న్నా కేటి కిట్టి బోధనములు ? జ్యే 
షుని వీడి మన కులంబున( 

గనిష్టు( డెపుడైన రాజుగా నున్నా(ండే? 


సకలసంపన్న మగు న యోధ్యకును మరలి 
రమ్ము నా వెంట? గరుణించి రఘువరేణ్య ; 
ఘన సనాతన ధర్మపాలన మొనర్చి 

కులము వెలయ( బట్టా భిషిక్తుండ వగుము, 


నరు డనుకొందురు కొండు 

ధరణీశుని, నేను పభుండె దైవం బందున్‌; 
బరమార్థధర్శయుత నృప 

చరితము దివ్యం బమానుషం బగు గాదే! 
అన్న | కేకయనగరి నే నున్నయపుడె 
జానకిని నిన్ను లక్ష్మణు( గాన కంపి 
సాధుహితు(ండు మహీం|దుండు సవనకర్త 
మన పిత దివంబునకు నేగ వనరి వనరి. 


అనఘాత్మ ! లమ్ము స విక 

జనకునకు. దిలోదకము లొసంగంగ వలయు౯ 
మన శతుఘ్ను నితో నే 

నొనరించితి మున్నె పితకు నూర్ధ్వక్రియలన్‌. 


54] 


2992 


2954 


£959 


2956 


డ్ర్‌? 


ర్‌42 నిర్వచన రామాయణము 


A, [పియసుతుండు సేయు సతియల్‌ పితృజగమున( 
దండి కక్షయ ఫల మిడు నండు బుధులు 
పీతకు నీ యెడ నెంతయో |పేమగాన 
నతండు నీ చేంతకే తృప్తి నందంగలయ. 2958 


క. జనకుడు నీ విరహారి ౯ 
నిను గూరిచి దుఃఖపడుచు నిను€ గన్నారం 
గనం గోరుచు నీ మాటలు 
వినం గోరి స్మరించుకొనుచు విడిచెన్‌ దనువున్‌ ౫ 2999 


102_వ సర్వము 


చ, అని భరతుండు తెల్సిన మహాశనిపాతమువంటి దుఃఖ వా 
రను విని తంగడి. జిెదాని గతస్పృృహుా.డై కరముల్‌ మొగిడ్చీ "పె 
టి లా యు (3 
న్వనట, గలంగి రాము డీల వాల దటాలున వాడిగొడ్డట౯ 
దునింగిన పుష్పితడ్రుమము దూలుచు నేలనుగూలు పోలిక ౯ £960 


ఉ. కూలముుగొచ్చి | శాంతింబడి దూరుకుంజెందు గజేం|ద మట్టు దుః 
ఖాలస చిత్తు.డై పడినయట్టి మహామహునిణ మహామహీ 
వొలకు రామభ్యదు6 గని [భాతలు సీతయు నార్హిం గుందుచుళా 
వైళమ మూర్చ దేర్చుట కొనర్చిరి శీతలవారిసేచనల్‌, 2961 


ఆ. అంతలోన తెలివి నంది రామవిభుండు 

తండి ధరణినాథు6 దలంచి కొనుచు 

ననుజు భరతు£ గాంచి కనుల న్మశుల నించి 

 పరమధర్మ మెంచి పలికె నిట్టు, 2962 
అ. దైవవశత,. జేసి దశరథిం్యదు(డు మన 

తండి స్వర్గమునకు దరలిపోయె 

నట్టి పభు(డు విడిన యా యయోధ్యారాజ్య 

మేల దగిన యాత, డెవ్వ6 డీంక ? 2968 


అయోధ్యాకొాండము 


నన్నె తలంచుకొనుచు నా తండీ మరణించెం 
జెంతనుండి విధులు చెయనై తి 
నెంతపాపజాతి నే నైతి నకటః? నా 

వలన నతని కేమి ఫలము గలిగ? 


భరత! శతుఘ్నుతో నివు ధరణిపతికి 
జనకునకు( (బెతసత్కృతుల్‌ జరుపుక తన 
బుత నామంబు సారక౦బుగ నొనర్చి 

ణో థి 
యనఘు( డవును సిద్ధార్ధుండ వైతివోయి! 


అఢ్యు( డెవ్వండు లేక చింతాకులయయి 
యుర్విధవు( బాసి యున్న యయోధ్య కింక 
వని నివాసాజ్ఞం దీర్చినవెనుక నైన 

నే మనుచు వచ్చుటకు నుత్సహింపం గలను? 


అరిదమన |! భరత! జనకుడు 
పరమపదము జేర; నడవి సదునా లైండ్లున్‌ 
జరపి య యోధ్యకు వచ్చిన 

బెరిమన్‌ నను నాదరించు పెద్ద లెవ రి(క౯? 


మును నా నడవడి. గనుశగొని 

జనకుడు సంతోషపడుచు |శవణసుఖముగా 
నను మెచ్చి పలుకు పలుకులు 

వినతు(డనై యెవరివలన విన( గల నింక౯?” 


అట్లు వగచి వగచి “హో నిత! ని మామ 
దశరథుండు కాలవశత నందె 
నయ్యలేనివా(డ వెతివి లక్ష్మణా! ఖు 
యనుచు రామచం[దు( డంగలార్చె. 


5643 


2964 


2965 


2966 


29౮7 


2968 


2969 


544. 


ల, 


నిర్వచన రామాయణము 


అ|గజన్ను( డిట్టు లార్సి6 గుందుచునుండ 
గనులనీరు (గక్ము ననుజవరులు 

[ఖాత రాము గాంచి “ పరలోకస్మత్కియల్‌ 
జనకునకు నొనర్పు” మని వచింప, 


అట్టి దుఃఖవార్హ లాలించి జానకి 
యధికదుఃఖకర్మ్శితాత్మ యగుచు 
న్మశువారిపూర మక్షులు నిండంగ 
నరయ+ జాలదయ్యె నాత్మవిభుని. 


వనటం గుందుచున్న వైదేహి6 గనుంగొని 
యుచితభాషణముల నూజడించి 

తండి, గూర్చి యడలు తమ్ము లక్ష్మణుతోడ 
నెలుణగు సెదర రాము డిట్టు లనియె. 


“తమ్ముడా! వేగ నుత రీయమ్ముతోడ 
నింగుదీపిష్టమును దెచ్చి యిమ్ము నాకు; 
స్వర్గమందును బూజ్యూ (డౌ జనకునకును 
సలిలస్మత్కియల్‌ దీర్పం బోవలయు నిపుడు. 


చనుగాక సీత మున్నుగ 

ననుజా! నీ వామెవెంట నరుగుము, నేను౯ 
వెనుకనె వచ్చెద నెంతటి 
ఘనదారుణశోకదుఃఖ గతి (పాపి ంచెన్‌.” 


2970 


2971 


2972 


2978 


2974 


మ, అని శోకింపంగ రామభ|దు(డు (పబుద్ధాత్ముండు వంశాను వ 


రృనుండు౯ ఫీనిధి శాంతమూర్తి నిశిత పజ్ఞుండు దాంతుండు న 


త్యనఘుండైన సుమంతు డుమ్మలికతో నా రాఘవు౯ దేర్చి కే 
ల్లొని మందాకిని పుణ్యతీర్థము నకు౯ గొంపోయె భ|దంబుగ౯. 


మ 


అయోధ్యాకాండము ర్‌4ర్‌ 


స అతికష్టంబున రాఘవుం డనుజుత్రో నర్ధాంగితోం బార్మ్వ పు 
ష్పితకాంతారము శుుభనరము జవో పేత |పసాదంబు దు 
రతినిసారమునైన య న్నదిని మున్కల్‌ వెట్టి విధ్యుక్సి భూ 

౧ wal Lm ర అలానె 

పతికి౯ భక్తి జలాంజలుల్‌ విడిచె నిష్పంకోపతీరంబున౯. 070 


విలపించుచు రాఘవు6€డటు 
సలిలాంజలు లొస(7( బితకు శమనుని దెసగా 
నిలిచి పితృలొకమున న 
జల మక్షయ మగునుగాక జనకా” యనుచు౯, 2917 


అంత మందాకినీతీర మధిగమించి 

(భాతృసహితు, డై రాముండు భకి యుక్తి 

గారపొడి రేగుపండ్లును గలిపినట్టి 

పిండముల దర్భలం దుంచి పితం దలంచి. 2978 


వపనటం గుందుచు రాముడు 

* జనకా! దీనిని గహాంప జను నీ కెలమిన్‌; 

దన కొదవిన యాహారమె 

తన దేవత లారగింప( దగు దయతోడన్‌, 2979 


అనుచు( బిండదాన మట్టు తండి కొనర్చి 

జనవరుండు రామచం|దమూర్తి 

యా నదితటంబు నల్లన దరియించి 

శైల మెక్కి పర్ణశాల! జేరి. 2980 


పభు(డు రాఘవుండు భరతలత్ష్ముణులను 

బట్టి కౌంగిలింది పనవుచుండ 

సీత శోకరవము |భాతల దుఃఖార్స 

రవము గిరిగుహాళి. |బతిరవించె. 2981 
నిర్వ రా. 35 


546. 


ల 


నిర ప్రచ న రామాయణము 


దూరమున నుండి సైనికు 

లా రోదన మాలకించి యగజు కడకున్‌ 
జేరి భరతుండు పిత స్వ 

రగారోహణవార్త వినిచె నని యెంచి రెదన్‌, 


సరగున శిబిరంబుల విడి 

వర రథ కరి తురగ ముఖ్యవాహనముల పై 
భరతు బలంబులు సూటిగ, 

దరలి చనియె రామచం్యదదర్శనవాంఛ౯. 


నరనాథుండు రాముడు వని 
కరిగిన కాలంబు స్వల్పమైనం గానీ 
చిరకాలముగా వగచుచు.( 


బరుగున6 జని రతని(జూడ |బజ లుత్కంరన్‌. 


అ న్నెలవున నటు గలిసిన 
యన్నాదమ్ములను గాంచు నభిలాషముతో 
బన్నిన వాహనముల-పై( 
(గన్ననవా రరిగి రవని |గక్కదలంగ౯. 
తురగ గజ శతాంగ ఖురనేమిఘట్టున 
నపుడు తుములఘోష మవని. దోంచె 
ఘనసమాగమాబ్ద గర్జారవంబుల 
ఘోష మింట బోరుకొన్న యటు. 

య 
ఆ విరావమునకు నడలి య వ్వనినున్న 
కరులు గరిణు లెల్ల బరుగువారె 


వ్య్యాఘ మహిష నర్వవానర వృకముఖ్య 


2982 


2988 


2984 


2985 


2986 


2887 


అయో ధ్యాకాండము 


కారండవములు హంసలు 

సారంగ [కౌంచములును జ్యకపికము ల 
య్యారవమును విని యులుకుచుం 
బాజెం దిక్కులనుబట్టి పరిపరిగతులన్‌. 


అట్టు పరుగువారు నండజంబులతోడ 
నింగి యెల్ల నపుడు నిండిపోయె; 
(పభుని రాము(జూడ( బజచుసైనికులతో 
విపినభూమి వెల్లి విరిసిపోయె. 


బలము లట్టు లేగి బరినేలం గూర్చున్న 
యరివిరాము రాము నట్టైెచూచి 
కుటిలకైక దూజి కుబ్దను దిట్టుచు( 
బెగడి కనులనీరు పెట్టుకొనిరి, 


ఖిన్నతం గన్నీ రొలికెడు 


న న్నరులం గాంచి రాము, డార్ద్రహృదయు.డై 


(కన్నన. జని యాదరమున( 
గన్న పితరులట్లు వారి( గె౮గిటం జేర్సెన్‌. 


కొందటి నాశ్రేషించుచు( 

గొందటు _పణమిల్ల, బీతి గొలుపుచు నపు డ 
య్య్యందజు హితబంధుల నభి 

నందించెన్‌ రాము డుచిత నయవర్త్ననల౯. 
అప్పుడ మ్మహాత్ములై న రామాదుల 
విపులశోకరవము వెల్లి విరిసి 

ధరణిగిరుల దరుల దశదిశాంతరముల 
మర్దళారవంబుమాడ్కి మొరసె. 


547. 


2988 


2959 


2990 


2991 


2992 


2993 


548 


ల, 


నిర్వచన రామాయణము 


103-వ సర్దము 


అపుడు దశరథేం్యదు నతివల నెల్లర 
వెంట(గొని వసిష్టవిబుధవరుండు 

విభుని రామచం్యదు వీక్షించు వేడ్కతోం 
బర్జశాల్టగూర్చి పయన నుయ్యె. 
మందగమన లగుచు మందాకినీ తీర 
మార్గముననె వచ్చు మహిపమహిాషు 
లనిశ రామలక్ష్మణాభి షేచనపాన 
సేవ్యఘట్టమునకు( జేరుకొనిరి. 


ఆ రేవు గాంచినంతనేె 
శ్రీరామునిమాత దుఃఖచింతాకులయె 


నో రెండ(గ నిరుగన్నుల 


నీ రొలుకంగ నిటు తోడినెలంతల కనియెన్‌. 


దిక్కుమాలినట్లు దేశంబువీడి య 

క్రి షకర్ము లయ్యు( గేశపడుచు 

౧ ౧౧ 

మెలగు రామలక్ష్మణులకు ని వ్వనిం. దాన 
మాడు తీర్థమిదిగొ | చూడరమ్మ | 


నా కొడుకు రాఘవుని'కై 
ని కొడు కేమరకయుండ నిత్యము నీ మం 
దాకిని జలముల ని య్యెడ 


నే కొని చనుచుండు నంచు నెంతు సుమితా |! 


నీ కొమరు, డన్నకొజకై 

రాకొమరుం డయ్యు. జేయరాని పనులకైై 
మైకొనియె నక్కటా! యని 

శోకింపకు గురులసేవ సుకృతమె కాదే! 


2994 


2999 


2996 


2997 


2998 


2999 


అయోధా బ్రకొండము 


అనిశ సుఖోచితు6 డగు నీ 

తనుజన్ముండు లక్ష్మణుండు తన కొదవిన యీ 
యనుచితకృత్యములన్‌ విడి 

ఘనతరసొఖ్యముల+ గాంచుగా కింక మదన్‌ |” 


అనుచు నపుడు కోసలాత్మజ యా దరి 
దకిణా|గములగు దర్భలందు( 
బెట్టియున్న గారపిండి పిండంబుల 
నక్రుచూచి వివ్వాలాత్మ యగుచు, 


వనటన్‌ రాఘవు6 డవి తన 
జనకునకున్‌ భక్రియు క్రి శాస్త్రోక్రముగా 
నునిచిన పిండము లని నె 


మ్మృనమున [గహియించి తోడిమహిషుల కనియెన్‌, 


“ శ్రీమహితేక్ష్వాకుకుల 

స్వామికి. బూజ్యునకు( బితకు జగతీపతికిన్‌ 
రాముం డొస:గన పిండము 

రీ మహి. బడియు౦డె6 గంటిరే యిట వీనిన్‌. 


దేవసముండు మహాత్ముడు 

భూవల్ల భు( డభిలభాగ్యభో గోన్నతు(డౌ 
శ్రీవిభున కా నివేదన 

మే విధమున దగ దటంచు నే నెంతు మదిన్‌, 


చతు రుదధివేష్టితాఖిల క్షావిభునకు 

నయ్య కర్చింప( దగిన రాజాన్నమె యిది 
విభుని పితృస|త్కియల( దీర్చు వెరవు లేక 
యకట ! యెంతటి నిర్భాగ్యు. డయ్యె కొడుకు? 


549 


8000 


8001 


8002 


80083 


8004 


8009 


550 


నిర వచ న రామాయణము 


గారపిండితోనె శ్రీరామచం[దుండు 
తండి కిడిన పిండదాన మిట్టు 
లరసియైన దుఃఖహాతి( జేసి నా గుండె 
వేయివక్క లగుచు (వీల దేమి? 


మనుజుడు భుజించు నదె యా 

తని దేవతలకును గూడ దగు నను [శుతి నా 
కనుభవ మగుచున్నది పా 

వనమును సత్యంబు హితము వాస్తవ మగుచున్‌.” 


అనుచు వనట( గుందు నా రామజనయి,తి 
నాశ్వసించి రాణు లామె6 గూడి 

యరిగి భూతలమున కవతరించిన దివ్య 
మూ ర్తి( బోలు రామమూ ర్తి గనిరి. 


అభఖిలసా| మాజ్యభో గభాగ్యముల వీడి 
దీను(డై వనమందున్న సూను. గాంచి 
గనుల దుఃఖా శుధారలు దొనలువార 
గొల్లుమని యేడ్సి రెలుంగెత్తి తల్లు లెల్ల. 
జననులను గాంచినంతనె 

జనవల్ల భు(డ్రైన రామచం[దవిభుండు ది 

గ్గన లేచి వారి శ్రీపద 

వనజంబుల [వాలి భక్తి వందనము లిడెన్‌. 


కనుల దుడుచుకొనుచు6 గరపల్ల వంబుల. 
దనయు రాము వెన్నుదట్టి నిమిరి 

ధూళి దులిపి |-పేమ దొలుకాడ మృదుసుఖ 
స్పర్శ దేర్చి రతని జనను లెల్ల. 


8006 : 


8007 


8008 


8009 


8010 


8011 


అయోధ్యాకాండము 


రామవిభుని వెనువెంటనె 

సౌమిితియు వగలుమిగుల జననుల విమల 
[పేమమయపదము లంటి |ప 

ణామంబుల నాచరించె నముం డగుచున్‌. 


రాణు లెల్లరు నపుడు శ్రీరామున ఫ్రై 
లక్ష ణుని శుభలక్ష ఇలక్షి తాంగు 
దాశరథిని గులాచారధర్మనధిని 
గారవించిరి కన్నులనీరు దుడిచి, 


అ తటి సీతయు శోకో 

ద్వ త్తిం గన్నీరు వెల్రివిరియంగా నా 

య త్రలకు (మొక్కి వారల 

జిత్రములకు జాలిగదుర( జెంతన్‌ నిలువన్‌, 


తనకోడలి దుఃఖార్తన్‌ 
వనవానకృశాంగి దీనవదనన్‌ సీతన్‌ 
జనని సుత. బోలి యాలిం 


గన మొనరిచి యిట్టు లనియె గౌసల్య దగన్‌, 


క జనకనృపతనయ జననా 

థుని కోడలు సదమలచరితుం డగు (శ్రీఠా 
ముని భార్యయైన నీ క్రీ 

వనవాసశ్టేశ మొంద వలసెనె సీతా; 


నడిమింటిపొద్దున మడుగునీటిని. బాసి 
పొగిలెడు నెత్తమ్మిపూవులాగు 

మిడియెండతాకున నుడుకారుకొలనిలో 
పల బల్ల టిల్లు చెంగలువమాడ్కి. 


581 


dU12 


8018 


8014 


8015 


8016 


552 


నిర్వచన రామాయణము 


గసటున నిలువెల్ల మసకలు (గమ్మంగం 

బసదూలు నపరంజిపలకపగిది 

కారుమబ్బుల తెర కనుకట్టు గావింప 
మాసిన నెజచందమామరితి 


విన్ననై వసివాళ్యాడి వన్నెవాసి 

కళదొజుంగిన నీ నెమ్మొుగంబు:. గన్న 
న్మ్యాశయమె బుగ్లిగా( జేయు నగ్గి6 బోలి 
నన్ను దుఃఖంబు దహియించుచున్న దమ్మ ! ౫ 


అని యిట్లు కోసలాత్మజ 

పనవుచు వాపోవుచుండ భరతాగజుండౌ 
ననఘు(డు రాముడు చని తన 

జననికి వందన మొనర్చి సద్భ క్రిమెయిన్‌, 


సురవరు(డు గురుని కెరంగిన 
సరణిన్‌ రఘువర్వు( డనల సదృశ! పభు(డౌ 
గురుడు వసిష్టుని పదపం 


కరుహూంబుల కెజి యతనికడ. గూర్చుండెన్‌. 


తరువాత ధర్మనిరతుండు 
భరతుడు _పెగ్గడలు సైన్యపతులు పురవరుల్‌ 


పరి వేష్టింప(గం జని సు 
స్టిరమతి( దన యన్నసన్ని ధిన్‌ వసియించెన్‌. 


మౌనివేషు డయ్యు మహితతేజుండ్రైన 
_భాత రాముచెంత భరతు€ డంత. 

గొలిచి యుండె నభిముఖుండయి కేల్మోడ్సి 
వనజభవుని|మోల వ|జి( బోలి, 


8017 


8018 


3019 


8020 


8021 


అయోధ్యాకాండము 


అనఘు(డు భరతుం డన్నకు 

వినతుండై యెమి విన్నవించునొ యింక నం 
చనితర చిత్తమున సభా 

జన మప్పుడు వేచియుండె సముచితభంగిన్‌. 


బుతమతి రాము(డును మహా 

మతియగు లక్ష్మణు(డు ధర్మమతి భరతుండున్‌ 
హేత వష్టితులై మెజసిరి 

(కతుసభ వహ్ని తయంబు కెవడి నచటన్‌, 


104-వ సర్గము 


అపుడు రామచందు డంతరంగంబున 
(భాతృవత్సలు.6 డని భరతు నెత్రి(గి 

సంతసంబుతోడ సౌమితియుం దాను 
గలసి యతనిగూర్చి పలికి రెట్లు. 


“అనుజా! భరతా! నీ విటు 
మునివేషముతోడ రాజ్యమును విడి వనికిన్‌ 
జనుదేరంగ6 బనియేమో 

విన(దల;తు సవిస్తరముగ వినిపింప6 దగున్‌.” 


అని రాముడు (పళ్నింపగ 

ననుజు(డు భరతుండు వినతు(డ్రె సాంజలియె 
తనవచ్చిన కార్యంబును 

వినుపింపః దొడంగె నిట్లు విస్పష్టముగన్‌. 


“ఆర్యవర్య! నిన్ను నడవికి. బంపించి 
[పియకుమారవిరహపిడితు, డయి 

తండి దశరథుండు తపియించి తపియించి 
చనియె6€ దనువు వీడి స్వర్గమునకు, 


553 


9022 


8028 


8024 


లీ025 


8026 


8027 


554 


నిర్వచన రామాయణము 


అరిదమన ; రామ! దశరథ 
నరపతి మాయమ్మ పేరణన్‌ మతిచెడి మా 


దరయక దుష్కృతి నొనరిచి 


ధర నపయశ మంది యా(డుదానికి వశు(డై. 


అంత సేసినయట్టి మా యమ్మ కైక 
రాజ్యఫల మందంగా లేక పూజ్యూ(డైన 
విభుని ధరణీవిభుని వీడి విధవ యగుచు 
నా ర్హి( బడి చెడి నిరయంబు నందుయగాక ! 


ఆ నికృష్టచరిత కాత్మజు(జైన నీ 

దాసుడైన నన్ను దయ దలంచి 

యవని కెల్ల నిపుడె య భిషిక్తుండవు గమ్ము 
మఘవుంబోలి రామ! యఘవిరామ ! 


జననాయక ! యీ మంతులు 

ననాథలగు మాత లెల్ల నఖిల| పజలున్‌ 

నిను న్మాశయింప వచ్చిరి 

మన మలరంగ వీరికోర్కి మన్నింప( దగున్‌. 


అన్వయానుకమంబున న గజుండ 

వైన నీ వంద. దగిన యీ యవనిరాజ్య 
మభిలధర్మజ్జు.డైన నీ వధిగమించి 
హితముగూర్చు మా[శితనుహృత్తతుల కెల్ల. 


రాజేందుండ వగు నీచే 

ని జగతి సనాథ యగుచు నెనంగుం గోతన్‌ 
రాజేందువికాసముచె 

రాజిల్రెడు శారదీయరజని విధమునన్‌, 


8028 


8029 


8080 


3081 


8032 


3038 


అయో ధా శ్రకౌండము 


_పగ్గడలను గూడి (పార్థింతు నిపాద 
సరసిజముల క8అ(గి శిరము వంచి 
తమ్ము శిష్యు. బాదదాసు నన్‌ గరుణించి 
చింతితార్థసిద్ధు జేయుము ప్రభు! 


పురుషో త్తమ |! మన ఫూర్వులు( 

బరంపరగం గొలిచి వచ్చు (పకృతులపలుకుల్‌ 
పరిపాటించి వినందగు. 

దిరస్మ్కరణసేయం. దగదు ధీరవిచారా [* 


అని యీగతి( (బార్థించుచు 

ఘనభుజు( డగు _కెకసుతుండు కన్నుల న్మశుల్‌ 
దొనయాడ రామవిభుపద 

వనజంబుల మరల (వాలి వందనము లిడెన్‌. 


మదగజంబు. బోలి మాటిమాటికిని ని 
టూర్స్పు లెగయ రో(జుచున్న వాని 

ళు 

భరతు ననుగు(దమ్ము( బట్టి కౌంగిటు( జేర్చి 
యనునయమున రాము6 డనియె నిట్లు. 


“ అనఘ! వతు(డు కురీనుం 

డనుపమ సత్త్వుండు విక మాదిత్యుండొ. 
నినువంటి పురుషు. డఘముం 

బొనరించునె తుచ్చరా జ్యమున క్రై యనుజా |! 


అరిసూదన ! నీ యెడలన్‌ 

బొరయంగా6 బోవ దఘము బూనంతైఃనన్‌; 
మగఠియాదగాదు బాలుని 

కరణి జనని నిట్టు లీ వగెరవపబజుపన్‌. 


555 


8084 


8065 


3036 


8037 


8088 


8039 


556 


వు 


నిర్వచన రామాయణము 


నెజిపుము పితరుల యానతి 

భరతా ! ని వనఘు,డవును బాబజ్జు(డ వగుట౯ 
గురుజనుల కిచ్చవచ్చిన 

సరణి సతీసుతుల కాజ్ఞ సలుప( దగు గదా! 


పితరులకు సుతులు, పతులకు 

సతుల ౯; గురులకును శిష్యసంతానము ని 
కతి నెట్టా య ఖై మన మను 

మతితో గురుజనులయాజ్ఞ మన్నింప( దగు౯, 


వల్కలంబు లిచ్చి వని కంపుటకు నైన 
వసనభూషణాదు లొసంగి నన్ను 

నవని నేలు మనుట తనను దశరథ 
జనవిభుండె ధర్మశాసకుండు. 


వరధర్మవేది వగు నో 
భరతా | ధర్మజ్ఞుండైన పభు జనకునెడ౯ 
గురుభావ ముంచినట్టు లె 


పరమం బగు భక్తి జనని భబియింప( దగు౯. 


అటి ధర్మశీలు రగు తల్లిదం్యడులు 

(8) లా 

వనికి. జనుము రాఘవా! యటంచు 
నానతీయ శిరమునందు. దాలిచి వచ్చి 
యన్యధాకరింప నగునె నాకు? 


ఏల. దగును రాజ్య మా వయోధ్య వసించి 
సకలసాధులోక సమ్మతముగ, 
తలి దం్యడియాజ్ఞ (6 దలదాల్చి నేనును 
య ( 
వల్కలముల', గట్టి వని వసింతు. 


9040 


8041 


8042 


8048 


3044 


8045 


అయో ధ్యాకాండము 


లోక మెజుంగ నిటు నీకు౯ 

నాకు విభాగించి శాసనము జేసి ధరి 
|తీకాంతు(డు జనకుడు సు 

శ్లోకుండు వేంచేసె నాకలోకంబునక్ష ౯. 


లోకగురుండు ధర్మాత్ముడు 

భూకాంతుండు తండి నీకు6. బూజ్యుం డగుట౯ 
జేకొనుము విధిగ నాతడు 

నీ కొసంగిన భాగ మిపు డనింద్యచరిితా ! 


ఆ మహాత్నుజనకు నానతి( బాలింప 
నేను బదియు నాలుగేండ్లదా(క 
దండకావనమున( దపసినై పితృదత్త 
మైనభాగ మంది యనుభవింతు. * 


105-వ నర్దము 


అట్టు పురుషసింహు లగు రాఘవులు సుహృ 
జ్ఞనముతోడ సచివ సమితిత్రోడ( 

జేరి ధర్మపరత( జింతించుచుండంగ, 
గష్టమునను రాతి గడచిపోయె. 


ఆ (పభాతవెళ నందటు నరిగి మం 
దాకినీ సవంతి దానమాడి 

వార్చి వేల్చి మరలవచ్చి కూర్చుండిరి 
పర్ణశాల రామభ్మ్యదు, గూడి, 


కిమ్మనక యెల్రరును మౌ 

నమ్మును వహియించి యుండ న|ముం డగుచు౯ 
దమ్ము(డు భరతుడు గడు విన 

యమ్మున నన్న6 గని యిట్లు లనె నయసూకి ౯ 


5657 


8046 


9047 


3048 


8049 


8090 


8091 


ర్‌58 


నిర్వచన రామాయణము 


“ అస్మదీయజనని యభిమతంబును దీర్ప 
నాకు రాజ్య మిచ్చినావు నీవు; 
దాసుడైన నేను దాని నీ కర్పింతు 
నెదురులేక రామ'! యేలుకొనుము. 


వార్షి కాపగా [పవాహవేగ చ్యుత 
క మౌ. కగొనయగ జాలనట్టు 
థ్రీ యనంతరాజ్య మా యెడ es 
యేల. జూల, డన్యు( డీవు దక్క, 


తురగగతిని. జనంగ ఖర మోపలేనట్లు 
గరుడజవము కాకి గాంచనట్లు 
క్మూతలేం్యద | నీకు. గల మహాత్తరశకి, 
నేను బకయ(జాల నించుకై న. 


ఎప్పు డొరులకు నాశయ మిడెడు ధన్యు 
జీవితంబె సర్వోత్తమ జీవితంబు; 
దినదినంబు( బరా|శయంబుననె గడపు 
భాగ్యహినుని దీనుని (బదుకు |బదుకె 7? 


8092 


8058 


8094 


8059 


చ. పురుషు(డు నాట (పోదిగనుమొల్కు (కమోన్నతి (మానుగట్టి వి 
స్తరమయి గుజ్జు లెక్కుటకు సాధ్యముగాని మహాగమై విరుల్‌ 
విరివిగం బూచియు౯ దుది ఫలింపనియట్టగు భర్తవయ్యు రా 
జ్యరమ (గహించి యా[శితజశావళి నీ విపు డేలకుండినన్‌. 8056 


అరి విరామ! రామ; యవనినాథుండ వయి 


సు[పభావ గరిమ సూర్యు. బోలి 
నేల నేలుచుండ నీ (పజావళి యెల్ర 
నిన్ను జూడ గోరుచున్న వారు. 


8057 


ర్‌ం 


అయో ధ్యాకాండము 


కెొతుకమున సమదకరులు గరించుచు 
వెంబడిందు( గాత విభుని నిన్ను 

వగపు దొల(6గ౧ి రాణివాసంపు గరితల 
హృదయములకు శాంతి యొదవు( గాత!” 


పరమార్థసమన్వితముగ 

భరతుడు రఘురాము నిట్లు (పార్థింపంగ నా 
గరజనులు సంతసంబున( 

బుఠే యనుచు నిచ్చమెచ్చి పొగడిరి భరతున్‌. 


అట్టు దుఃభితాత్ను(డై విలపించెడి 
ఘనయశస్వి భరతు ననుజు6 గాంచి 
ధీనిధానుంజెన ధిరుండు రాఘవుం 
డాశ్వసించి యిట్టు లని వచించె, 


“తమ్ము(డా: జీవు6 డెపు డస్వతం[తు€ డగుట 
నిచ్చవచ్చినగతిం జరియింప లిండు; 
క3వనముంజేసికొని కాలకర్మగతుల 

దైవమే (తిప్పుచు9డు నాతని సతమ్ము. 


కలిమికి వినాశ మంతం; 

బలఘుతరోన్న తికి( బతన మంతంబు; (పియుల్‌ 
గలయుట కెడబా టంతం; 

బిల జీవితమునకు మరణమే యంత మగున్‌. 


పరిపక్యఫలంబునకున్‌ 
దరువు దొటింగు భయమె సంతతము గల్లు |క్రియన్‌ 
ధరణి జనించిన నరునకు 


మరణం బగు నను భయంబె మతి మణి దోంచున్‌. 


559 


0056 


8059 


0060 


8061 


8062 


8008 


560 


నిర్వచన రామాయణము 


గటి కంబాలకటిన యటి గృహము 
ఉం రు ఈ 
కాలవశమున శిథిలమై కూలినట్లు 
జను(డు వశు.డయి తుదకు నాశంబు గాంచు 
వరబలాఢ్యు( డయ్యును జరామరణములకు. 


జరగిపోయిన రాతి కమ్మణి(గ రాదు, 

శరధి( బడు యామునజలంబు తిరిగి రాదు; 
అధ అ హే , 

అర్కఘ్యృణులు వేసవి నీటి నార్చి నట్లు 


[పజల యాయువుల్‌ గొనిపోవు6 బగలు రేయి. 


ఏమిచేయుచున్న నెట కేగి డాంగున్న 
నడ6గిపోవుచుండు నాయు వనెడు 
నాత్మచింత మాని యన్యుల కష్టాల, 
గూర్చి యెంతొ వంత గుందనేల ? 


కూరుచున్న చోట. గూర్చుండు.€ బరుగిడు( 
బదములంటి వెంట బరుగువారు; 

సకల సమయములను జనునకు మృత్యువు 
నీడవోలి కూడనే చరించు, 


తల నరినిపోక గాయము 

వలీపలితకలిత మగుచు వరుగై పోవన్‌ 
దలమగు జరచే. గృృశుండై 

కల6గెడు నరు( డేమిసేయలా శర్తు. డగున్‌? 


ఉదయభాను. గాంచి యుత్సాహపడు( గాని 
య న్తతరణి( గాంచి యలరుం గాని 
యనునిమేష మాయు వడంగివోవుచునుండె 
నని యెజుంగ, డించుకై న నరుడు. 


8064 


8065 


8066 


3067 


8068 


8069 


అయోధా శ్రరొండము 


బుతువులు దిరిగిన కొలందిన్‌ 

గతమగు నాయువని నరుండు నలత 
కుతుకపడుచుండు నవనవ 

గతులన్‌ దోతెంచు బుతుముఖంబుల( గనుచున్‌. 


కడలి యలల( గాష్టంబులు 
వడిం గలయుచు వీడునట్టి వడువున సిరులున్‌ 
బడంతులు గొడుకులు బంధువు 


లెడనెడం గలయుటయు విడుటయే |ధువ మవనిన్‌. 


మృతునికొట కేడ్చు నాతండు 

(బతికింప6౦గ నేరం డెన్నిపాటులు వడినన్‌ 
క్రితి జీవి శెందు స్వేచ్చా 

గతియున్నదె తలంచినట్లు గావించుటకున్‌ ? 


దారింబోవునట్టి వారి( గన్లాను నాత( 
డేను వత్తునంచు నేగునట్లు 

తాత తండు లేగు దారి తప్ప దటంచు 
నెటీ(గి చనంగ మనుజు డేడ్చు టల? 


తిరిగిచూడ కుండ. బజచు వాపిని. బోలి 
వడిగ వడిగ వయసు గడచిపోవు, 

గాన నాత్మసుఖము, గాంక్షంచు నాతండు 
ధర్మ మాచరింప( దగు సతంబు 


మన జనకుండగు దశరథ 

జనపాలు(డు ధర్మపరు(డు సవనము లెన్నో 

యునరించి సదక్షిణలుగ6 

జనియె దివంబునకు( బుణ్యచారితుండై. 
విర్య రా.11 36 


561 


8070 


8071 


8072 


8078 


8074 


80795 


562 


ew 


నిర వచ న రామాయణము 


[పజల బిడ్డలయట్లు భావించి పాలించి 
యాత్మభృత్యుల (పేమ నాదరించి 

యలఘు దక్షిణలతో యాగముల్‌ గావించి 
పరమధర్మంబు( దప్పక చరించి 

యాయురారోగ్యభాగ్యంబులు గడియించి 
యభఖిలభోగంబుల ననుభవించి 

తన యశ పభలచే దశదిశల్‌ వెలయించి 
సాధుజనామోదచరిత€ గాంచి 

సత్యశానను(డై ధఠరాచ్యక మెల్ల ( 

బెద్దకాలంబు భరియించి పేరుగాంచి 

తను వెడలి దివ్యుండై స్వర్గమునకు, జనిన 

జనకునిం గూర్చి దుఃభింప( జనదు మనకు. 


శ్రుతుల స్మృతుల విధు లెటింగిన 
మతిమంతు(డ వీవు చింత మానుము; ధీరో 
న్నతునకు వగచుట బాహో 

ద్దతు( డగుటయు నెందు6 దగదుగాదే వత్సా! 


వగపుమాని శాంతి వహియించి తమ్ముండా ! 
తం| డిశాసనంబు తల ధరించి 

య య్యయోధ్య కేగి యభిలరా జ్యభరంబు 
దలనుదాల్సి యేల, దగుదు వీవు. 


నరవరు డార్యు(డు సదమల 

చరితు(డు జనకుండు నా కొసంగిన యాజన్‌ 
శిరసా వహించి నేనును నై 
నరణ్యమున నుందు? దపసినై ధర్మవిధిన్‌, 


8076 


8077 


3078 


3079 


అయో ధ్యాకాండము 


తం డియాజ్ఞ ( దీర్చ దగు నీకు నాకు;నీ 
వుర్వి నేలు మడవి నుందు నేను 
పరసుఖమ్ము గోరు నరుండు ధర్మాత్ము(ై 
జరుపవలయు నోర్మి గురుల యాజ్ఞ. 
పురుష శేషుండ వగు నో 

భరతా? మన జనకుండైన పంకి రథుని న 


చ్చరితము మనమున నిడుకొని 
ధరణిం బాలింపు మభిమతం బగు సరణి౯.” 


అని మహానుభావు(ణైన రామవిభుండు 
తం డియాజ్ఞ దీర్చ. దప్ప దనుచు? 
తనదు తమ్మునకును ధర్మార్ధసమ్మత 
పాతమృదూకి, నానతిచ్చె నపుడు, 


106 వ సర్వము 


ధార్మికుండైన భక వత్సలు(డు రాము 
డొత్తి యీ రీతి బోధించి యూరకుండ 
నన్న గని ధర్మయుక్తంబు లక్కజములు 
వైన సూక్తుల భరతుం డిట్లని వచించె. 


“అరిమర్దన ! నిను బోలెడు 

పురుషుం డెవ్వాండు గలడు భూలోకమునన్‌ 
దొర సెడు సుఖదు8ఖములన్‌ 

బొరయవు నిను హర్ష శోకములు రఘువీరా | 


పెద్దలును నిన్ను బుద్ధిన్‌ 
బెద్దగ బూజింతు రన బృథుగౌరవ మౌ 
పెద్దలయెడ నిడి వారల 


యొద్దనె సంశయము లడుగు చుందువు నీవున్‌. 


8080 


8081 


8082 


80883 


8084 


8089 


564 


ల, 


ర్‌ం 


అ 


నిర్వచన రామాయణము 





బితికియున్న వాని వ మృతు' డై? యాత, 
నున్నదాని లేకయున్నదాని 
సమత(6 గందం గలుగు సద్భుద్ధిగల యాత: 
డనుతపింప౦ డెట్లి యావదటకు. 


ధీనిధి యాత్మానాత్మ 

జాని యయిన నిన్నువంటి నత్సుడుష ఎర 
ష్ణ 

తానుగ6 గష్టంబులకు న 

ధీనుండై ఈ దగునె డిరపిచ*గా | 


సత్యశీలివీవు నర్వజ్ఞుండవు నీవు 
విబుధసము6డ నీవు ప్‌త్త కను 
సాఠమతివి నీవు సర్వదర్శివి నీవు 
రఘుకులాబ్దిచయద ! రాఘచేం[ద! 
సకలసుగుణరత్న న-వన్న నకు నికు 
భవవినాళవిజ్ఞ పండితునక. 
దుస్సహంబులైన దుష్వగన్లగం. ౬; 
పాలం బడుట దగదు |పభువ జ్య! 
మా యమ్మ నా నిమిత్త 
బీ యమ మిటు లాచరించె నే గనఫ ఈ; 
న్యాయ మగు నిట్టి దుష్కత 
నా యిష్టము గాదు కరుణ నను జూడ? దగుసనీ, 
పరమధర్మపాశబద్దుండ నగుయులేం 
బాపకృత్యమునకు( బాలుపడిన 
దండనార్లయైన తల్లిని, దీవమౌ 

హా య 
శాసనమునం ఇంప జాలనై తి. 


as 





అయోధ్యాకాండము 


సాధువంశభవు(డు స|తియానిరతు(డౌ 
దశరథేశ్వ్యరునకుం దనయు(డ నయి 
లోకనిందితంబు లుప్పథర్మంబైన 

కార్య మెట్లు చెయ. గలుగువా.డ ? 


గురుండు క్రతుకరయును భూ 

వరు(డును వృద్ధుండు దివిజవరసము€ డగుటన్‌ 
మరణించిన మన జనకున్‌ 

దిరన్మరిపంగ6 జాల నిండినసభలోన్‌, 


ఎణీగినవా డెవ్వం డొక 
తరుణికిల |[బియ మాచరింప ధర్మార్థబహి 
ష్కరణమగు నిట్టి పాపా 
చరణము గావింపం గలడు సద్ధర్మనిధీ | 


చేటుకాలమునకు చెట్టబుద్దులు పుట్టు 

నను సనాతనోక్తి నవనివిభుండు 

(పజల యెట్టయెదుట, (బత్యకు మొనరించె, 
గానిపని యొనర్చీ కొలవశత. 


కెకకోధకలన ఘనమోహవశమున 
సాహసించి తంగడి సలిపినట్టి 
ధర్మరహితకృతిని దగురీతి |గహియించి 
చిత్తగించి చక్కం జేయవలయు. 


తండడిచేసి నట్టి ధర్మాపచారంబు 
సాధుసమ్మతముగ6 జక్కుపటుప( 
బూనుకొన్నయట్టి పుత్తుండే పుత్తుండ" 
నట్లు తీర్చ లేని యతడు సుతుండె 


5665 


8092 


8008 


8094 


8095 


8096 


8097 


566 


wD 


నిర్వచన రామాయణము 


ఓ రాఘవ! నీ వట్టి యు 

దారు(డగు కుమారు డగుము; తండి బుధాంగీ 
కారంబుగాని దుష్టృృకి 

నేరక కావించె౭ బరిగణింపకు దాని౯. 


జనకాఖ్య నిలిపి 8కే 

యిని నన్ను క్షమించి సకలహితబాంధవ భూ 
జనయుతముగ నీ రాజ్యము 
ననుకంపామతిని€ [బోవ నగు నీ కనఘా |! 


ఎక్కడ క్షకియధర్మం ? 

బెక్కడ కానన నివాస ? మెక్కడ రాజ్యం 
బెక్కడ వల్కులధారణ? 

మక్కట ! యీ వైపరీత్య మగునే నీకున్‌. 
ధరణిభార మూని ధర్మశాసనమున 

నెల్ల [పజల సేర్మి నేలుకొజకు 
పట్టభ్యదు. డగుకొ [పథమధర్మంబు సత్‌ 
క్మ[తియునకు జ్ఞానధామ ! రామ ! 
క్షతియకులీను( డెవడు సాక్షాత్సలంబు 
నృపతిధర్శ్మంబు విడిచి యనిళ్చితంబు 
ననుమితం బలక్షితము జన్మాంతఫలద 
మైన మౌనిధర్మంబును బూన€ గోరు? 
కష్టముం గూర్చు ధర్మమార్గమునె విధిగ 
ననుసరించుట నీ యిష్ట మగున యేని 


నరా గ్రవిభుండ వయి నాల్లు వర్ణ ముల ధర్మ 
ష్‌ కక శమపడంగ రాదె? 


8098 


8099 


8100 


8101 


8102 


3103 


అయోధ్యాకాండము 
ఆ|శమ చతుష్కమున గృహస్థా_ శమమునె 
ధర్మవిదులు గణింతు రుత్తమము గాంగ, 
నభిలధర్మవిధిజ్ఞుండ వెన నికు 
నట్టి యాశమమును వీడనాడ( దగునె? 


వయసుచే బుద్దిచే గుణచయముచేత 
స్థితిగతులచేత ని కంకు, జిన్నవా(డ 
నన్ని(ట సమర్ధు న్యగజు నిన్ను విడిచి 
ధరణిభారయబు నే నెట్లు తాల్పంగలను ? 


పితృ పెతామహ మగు ని 

క్రీతిరాజ్య మకంటకముగం జేకొని ధర్మ 

స్ధితి బాలింపుము రామా! 

హితులును బాంధవులు పజలు నెల్రరు మెచ్చన్‌, 


పురజనులతోడ నిచటనె 

గురుముఖ్యులు సకలమం(తికోవిదబుత్వి 
గ్వరు లిపు డభిషేకింతురు 

ధరణీనాథునిగ నిన్ను దశరథరామా! 


భువనముల జయించి దివిజాభిషిక్తు(డై 

నాక మేలు విబుధనాథు౭ బోలి 
(పకృతిగణముచేత బట్టభ్యదుండవై 

యీ వయోధ్య కేగి యేలుము (ప్రభు! 
పాలించుచు మిత్రుల; ని 

ర్మూలించుచు శతుజనుల, మూ(డు బుణముల౯ 
దేలించుచు [పజల న్నను 

'నేలందగు ని వయోధ్య నినవంశ మణీ ? 


567 


0104 


8105 


$106 


8107 


8108 


8109 


చ. కనికరముంచి విన్నపము! గకొన౦ డన్న విచార మదిరా 
© 
జనకుని గీటుదాటండను సంతసమున్‌ మది నగలింప౭గా 
౧ 
వినుతచర్శితు,డైన రఘువీరుని యద్భుతను స్థిరత్వము ౯ 
42] 


నిర్వచన రామాయణము 


ఆర్య | నీ వభిషిక్తుండ వెనయంత 
సంతసింతురు నీ సుహృజనము లెల్ల 

జ యా 
సీ పగతు రెల్హ నిపుడె భయోపహతిని, 
బటిచెదరు గాత దశ దిశాంతరములకును. 


లోకనిందలకును లోంబడ్డ మా తలి 
దుష్కళంక మెల్ల( దుడిచి వెచి 
వూజ్య్వపాదు(డైన భూపతి మన తండి 
కఘము సోకకుండ నరయు మయ్య? 


తలమో(ద( |బణామంబుల. 
జలుపుచు( (బార్జింతు నిన్ను; సర్వేశు(డు జి 
వుల బోలి నన్ను జుట్టల, 
జెలులన్‌ బురజనుల రక్షసేయుము రామా! 


ఎంతవేడుకొన్న నీవు మన్నింపక 
దండకాటవులకె తరలుదేని 

నేను వచ్చువా(డ నీవెంట నంటి నీ 
పదసరోజసేవ వదలకుండ.” 


అని భరతుడు తలడమున 

og) 
వినతుం (డ్రె యట్లు తన్ను "వేడయచు నున్న౯ 
ఘనధీరుండు రఘురాముడు 


జనకాజ్ఞకు నెదురుతిరుగ. జాలక యుండెన్‌. 


8110 


8111 


8112 


8118 


8114 


గని యపు డొక్కసౌరిగనె కాంచిరి సభ్యులు ఖేదమోదముల్‌. $115 


ee 


అయోధ్యాకాండము 569 


అ[శునయన లగుచు నవశలౌ జననులు 

నవని సురులు బౌరు లట్లు వేండు 

భరతు( బొగడి రామభ్యదు( (బార్థించిరి 

(కమ్మజంగం బురికి రమ్మటంచు. 8116 


107-వ సర్గము 


అంత శ్రీమంతు( డగు లత్మణా(గజుండు 
సకలబాంధవసహితు(డై |పాంజలి యయి 

మరల మరల 'వేండుచునున్న భరతు6 గాంచి 
యనుపమామోదభరితుండై యనియె నిట్లు. 9117 


వత్స! దశరథనరపాలవరునివలన 

రాజ్టి కేకయపుత్తి గర్భమున నుండి 

యవతరించిన నీవు నీ యట్టి సాధు 

మతికి( దగిన క్రై పలికితి శుతిహొతముగ. 8118 


తమ్ముడా ! మును మనతం|డి హర్షమున ని 
జనని€౬ బెండిలియాడు సమయ మందె 

యామె సంతతికి రాజ్యము. గూర్తు నంచు మా 
మాతామహునకును మాటయిచ్చె 

నంతియకాక దెవాసురయుద్ధమం 
దాత్మరక్షణకు (6 (బాపైన యట్టి 

నీ తల్లి కైకపైం బీతి నా దశరథ 
ధరణీశ్వరుండు వరద్వయ మొసంగె 


నీవు రాజ్యమేల నేను గానల కేగ 

నా వరద్వయమున నయ గాన 

మనము విధిగ వాని ననుసరింపందగు, 

దల్లిదర్యడులకు ముదంబు గూర్చ, 8119 


570 


నిర్వచన రామాయణము 


ప లి 
తండి పభుని యాజ్ఞ? దలందాల్చి నేను ల 
క్ష్మణునితోడ జనక జాతతోడ 
సత్యనిష్టం బూని జనవాక్యము గణింప 
కేగుదెంచినా(డ నిట్లు వనికి. 


జననిబుణమునుండి జనకు ముక్తుని, జేయ 
వసుధ నతని సత్యవాది జేయ 

భరత! ని వ యోధ్య. బట్టభ[దుండవై 
[పజల నేలవలయు( [బాభవమున,. 


వున్నెములగూర్చి పితరుల 

పున్నామ నరకవిము క్రి బొందించు నతం 
డెన్నగం బుత్రుం డగు నని 

మున్నుగ యా పుణ్య తీర్ధమున గయు6డనండే 


కావుననే బహుపుత్రులు 

గావలె నని కోరుచుం[దు; ఘనకర్మఠులం 
దేవారలైన గయను య 

థావిధి నొనరిం|తు పిండదానము (శద్ధన్‌. 


భరత! ని వట్టి సత్పుత్ర వరుండ వగుచుం 
గన్నతండికి స్వర్గ్షసుఖంబు గూర్సం 
దమ్ము శ తుఘ్నుతో రాజధాని కేగి 
(పభుడవై యేలవలయును (బజల నెల్ల. 


మానవపతియగు జనకుని 

యానతి దల(దాల్సి దండకాటవి కింకన్‌ 
జానకితో లక్ష్మణుతో 

నేనుం జని పదియు నాలు గేండ్లు వసింతున్‌, 


ల1ఓ0 


8121 


8122 


3128 


8124 


8125 


అయోధ్యాకాండము 
ఈ వయోధ్య కిప్పు డేగి పభుండవై 
యేలవలయు+ గూర్మి నెల్ల[ పజల; 
నేను కొననముల కేగి పభుండనై 
యెల్ల జంతుచయము నేలువాండ. 


ఎండ వేడిసోంకకుండ నీ శీర్షంబు 
వెల్ల గొడుగునీడ వెలయు. గాక 


యా తపంబు సొరని యవనిజ చాయలు 
నాకు జలువ. గూర్చు గాక యింక, 


పాతు(డగు శ తుఘ్ను౦డ 


పతిమ పరా[కముండు నీకు బాసట యగు; నా 


కతని వలెనె లక్ష్మణు( డ 
ద్భుతశస్తాస్ర్రబల శాలి తోడెయుండుర్‌, 
య ౭ 


నివు శతుఘ్నుతోం గూడి నేల యేలు; 
మేను లక్ష్మణుతో( గాన శకేగియుండు; 


మనము నల్వురు సుతులము జనకు సత్య 
వాదిగా జేయుదను మణీ వగవ వలదు.” 


108-వ నర్దము 


జాబాలి రామునితో వలుకుట 


అని భరతు నూరడించెడి 

యనుపమ ధర్మజ్ఞా రాము నారసి యంతన్‌ 
ముని జాబాలి (పగల్భం 

బున ధర్మవిరుద్ధ వచనముల నిట్టనియెన్‌. 


571 


8126 


8127 


8128 


8129 


8180 


572 


నిర్వచన రామాయణము 


“నూమంచిమాటలాడితి 

రామా + ధిరుండ వయ్యు _బాజ్జుండ వయ్యున్‌ 
నామాన్యునివలె నివ 

[పామాణ్యంబైన పలుకు పలుకం దగునే? 


ఏవాం డెవనికి బాంధవు6? 
డేవానికి నెవనివలన నేమిఫల మగున్‌? 
జీవి యొకండై పుట్టును 


జావుంగను నొక౭ె; వెంట. జన. డెవ్వండున్‌. 


అట్టు గాన తల్లి యని తండి యని [భాంతి 
వెంబడించువా(డు వెట్టి వా(డు 

రామ! యరివిరామ! నామాట వినదగు 
నెంచిచూడ నెవని కెవ(,డు లేండు. 


పయన మేగువాండు బసచేయు నొక చోట 

దాని వీడి మరల దలప6 బోవం; 

డై తల్లి దండి యావాసము ధనంబుం4 
ap) య 

గలసియున్న నుండు తొలంగం దొల(గు. 


వెతృకం బైన భాగ్యంబు( బరిహరించి 
యడవిపాలయి కష్టంబు లంద దగదు; 
రామ నిను(6 గోరుచున్నది రాజ్యలక్ష్మి 
తొరగ.6 బురి కేగి పట్టభ్యదుండ వగుము 


రాజరాజాత్మజు(డ వైన రామ! నీవు 
ఘనతరములై న భోగభాగ్యముల నెల్ల 
ననుభవింపంగ€6 దగు నయోధ్యాపురమున 
స్వర్ణనగరంబునందు వాసవునిం బోలి. 


8131 


8182 


8188 


5134 


3135 


8186 


అయోధ్యాకాండము 


పం క్రిరథునకు నీకు సంబంధ మేమి? 

ఎవరు నీ కాత డాతని కెవరు నివు? 

నీ వొక |పభుండ వతం డొక భూ విభుండు 
రామ! నా మాట విని స్వధర్మమున( జనుము, 


తండి సుతునకు బీజమ్మాతంబె యందె 
భూతలంబున పురుషుని పుట్టువునకు 

జనని బుతుమతి గర్భకోశంబునందు( 
గలయు శుక్ష శోణితము లే కారణములు. 


ఆ వసుథేశుం డెచటికి, 

బోవ దగునొ పోయె నట పురుషుల కిది స్వా 
భావికమ నీవు మిథ్యా 

భావము గూర్చుకొని బాధపడ నేమిటికిన్‌? 


ధనధర్మపరత మా[తన 

ఘనసుఖభోగముల విడిచి కష్టైధిక జి 
వనులై చచ్చి నళించెడి 

జనులం గని నాకు నెంతొ జాలి వొడమెడిన్‌. 


అషకాశాద మనుచు. (బత్యాబ్సిక మని 
లు (థి © 
శ్‌ తి 
యన్నమును వృథ సయుదు రజ్ఞ జనము; 
లరయుమో రామ చచ్చి చన్నట్లి యాత, 
(Cn) 
డెటు రా6 గలు? నెటు భుజింప( గల్లు? 
లా ౧ య ౧ 
ఒక్కు(డు భుజించినది యొం 
డొక్కని క్తుద్చాధ దీర్చ నోపినయేనిన్‌ 
యెక్కడనొ గలాతనిక్రై 
యిక్కడ పాథేయ మొరున కిడి కూర్పం దగు౯, 


573 


8187 


8188 


189 


8140 


3141 


8142 


574 నిర్వచన రామాయణము 


క. దేవతలను బూజింపుము; 
గావింపుము దానములను; |గతువులచే భూ 
దేవతల దనుపు మని మే 
భావులు విలిఖించి రిట్లు ధనలోభమునర్‌, $148 


గ. అటు గాన ధీమంతుండవైన నీవు 
కలదు పరలోక మని బుద్ధి దలప(బోక 
యనుభవింపుము |పత్యక్షమైన దాని 
[భాంతిపడి పరోకతములకై బాధపడకు. 3144 


ర్‌ పురుషోత్తమ | నుతమతివై 
భరతుని నంపార్థనంబు పాటించి ధరా 
భరము వపియించి |పత్య 
కర మా విభవంబు గనుము జనసమ్మతిగన్‌.ో 9145 


109-వ సర్ద్వము 


రొముండు జొబాలికి బదులు పలుకుట 


క. అని జాబాలి వచింప(గ 
విని సత్య|వతు(డు రామవిభుండు స్వధర్మం 
బును వీడక నిశ్చలు( డై 
మునిం గనుంగొని యిట్టులనె( |బబుద్దుం డగుటన్‌. 8146 


క. “మునివర! నా (పియమునశై 
వినిచిన నీ మాట లెల్ల విహితము లకే 
కనబడు నపాతములు నయా 
ఖ్యను దాలిచి యున్న దుర్నయంబులు దలపన్‌, 3147 


ee 


అయో ధ్యాకాండము 


మరియాదలేని యాతడు 

విరుద్ధచరితుండు పాపవృత్త కలితుండా 
పురుషుం డెన్నటికిని న 

త్ఫురుషులదే గౌరవంబు( బొందండు జగతి౯. 
పరిశుద్దు నపరిశుద్ధుని 

వరవంశ| పభవు హీనవంశోద్భవునిన్‌ 

బిజీకిని( బరా|క మాఢ్యుని( 

జరితమె స్వాభావికముగ6 జాటుచు నుండున్‌. 


దుష్టవర్తను(డ నై శిష్టునట్లు నటించి 
యశుచినై శుచిమంతు నట్లు దోంచి 
వికృతభావుండనై సుకృతిభంగి జరించి 
యతికోపినై శాంతు నట్టు మెల(గి 
గతధర్శ్మినై ధర్మరతులిల గన్పట్టి 
యవమతినై సాధు వట్టు లుండి 
యవలవక్షణుండనై యార్యాకృతిం దాల్చి 
ఖలు(డనై సుజనుని కరణి. బొలిచి 


పరమధర్మసదాచారబాహ్యము లగు 

నీ నుడులంబట్టి చరియింతునేని నన్ను 
భూరమణు. డంచు నెవం డింక గౌరవించు 
మహిపతి నటంచు నెవ(డు నా మాట వినును? 


ని [పబోధనమున నా (పతిజ్ఞను వీడీ 
యార్యధర్మపతితు. డగుదు నేని 

ధరణి పజల కెట్లు ధర్మంబు బోధింతు ? 
నమరపదము నెట్టు లంద( గందు? 


575 


5148 


8149 


8150 


3191 


576 


నిర్వచన రామాయణము 


ఇచ్చవచ్చినట్టులే సంచరించుట 
జగతిజనుల కెల్ల సహజగుణము; 
ధరణినాయకుండె ధర్మంబు దప్పిన. 
|బజలమాట వేజె పలుక నేల? 


అభయదము సనాతన మగు 

(పభువృత్తమె సత్య మగుట రాజ్యము సత్య 
పభవము; సత్యస్థితములు 

(తిభువనములు నట్టి సత్యదీక్షవిడుతునే ! 


దేవతలును బుషులును సం 

భావింతుకు సత్య మొకండె పరమార్ధముగా 
నే వేళ స్వర్గసొఖ్యము( 

బావను డగు సత్యవాది పడయుం గాదే! 


జనులు సత్యవాది( గని భీతిలుచు నుందు 
గరళపన్న గంబు( గన్నయట్టు 
ధరణిలోన, బరమధర్మంబు సత్యంబు 
సత్యపథము స్వర్షసాధనంబు. 


సత్యమె సాక్షాధైవము; 
సత్యమె నౌభాగ్యరమకు నతతాశయమౌ; 


సత్యమె సర్వాధారము; 
సత్యమునకు మించి లేదు సత్సద మెందుర్‌. 


దాన యాగ హోమ తపములు వేదముల్‌ 
సర్వస్మత్కియలును సత్యమందె 
నిష్టితములు గాన నిత్యనత్యవత 

మూని మెల(గ వలయు మానవుండు, 


8192 


81958 


8194 


8199 


3196 


8157 


అయో ధ్యాళొాండము 


నరపతియైనం గానీ 

వరకులపతియైన గాని వాస్తవ మరయ౭౯ 
నిరయంబుగాంచు నన్ఫతుండు 
సురలోకసుఖంబుగాంచు సూనృతు( డెపుడున్‌, 


సత్యవాది సగుచు సత్య వతుండనై 
. మోహలోభవశత, మూఢునట్లు 

మత్తునట్లు నీదుమాటలు పాటించి 

తండియాజ్ఞ నెట్టు దప్పనేర్తు? 


అనృతవాది చపలు. డస్థిరహృదయుండు 
జలుపు హవ్యకవ్యసంచయముల 
దేవపితరు లనుమతించి గైకొన రంచు 
విబుధు లాడుమాట వినంగ లేదె? 


అట్టి సత్యరూపమైన సద్ధర్మంబు 
నాత్మమూర్తిగాంగ నరయుచుంటి 
నట్టుగానC బెద్ద లందటీివలళె నేను 
సత్యభరము6 దాల్లు శ్రమల కోర్చి. 


కూరులు లుబ్బులు( బాపా 

చారులు నల్పులును గోరు క్షతియథధర్మం 
బే రోసెద, నది ధర్మా 

ధారముగా( గానం బడు నధర్మముగా(గన్‌. 


కాయికం బని మానసికం బటంచు 

వాచికం బని (తివిధమై తొంచు నఘము; 

తలంపుచేత చేంతలచేత పలుకుచెంత 

నుర్విజనులకు( బాపంబు లొదవుచుండు. 
విర్వ లా 37 


577 


8158 


8159 


8160 


8lel 


8162 


8168 


578: 


నిర్వచ న రామాయణము 


కాకాంత కీ ర్రికాంతయు 

శ్రీకాంతయు సత్యవంతు సేవించెద రే 
లోకమున నున్న గావున 

మైకొనం దగు సత్యదీక్ష మానవు. డెపుడున్‌, 


నీవు పరమో త్రమము లని 
భావంబున నెంచి నాకు భదము లంచున్‌ 
గావించిన బోధనము ల 


ఘావిలము లయు క్రములు ననార్యము లెందున్‌, 


జనకు నొద్ద నేను వనవాస మొనరింతు 
నని (పతిజ్ఞ చేసి యరుగుదెంచి 
యిపుడు తం|డిమాట నెడవెట్టి భరతుండు 
చెప్పినట్లు లెటు చేయం గలను? 
అ ౧ 

శపథ మొనరించితిని నాండు జనకు నాజ్ఞ; 
సంతసించె నప్పుడు దేవి జనని కక; 
తలి దం్యడుల. (దోసి సత్యంబు రోసి 

C౧ 
యిపుడు తమ్మునికోర్కి నే నెట్టు తిరు? 


3104 


169 


8166 


8167 


చ. కృత మకృతం బెజింగి శుచివృత్తి నకృతిమమైన (శ్రద్ధతో 


బితరుల దేవతావళుల, బెద్ద౬లం గంధఫల్మపసూన స 


త్కృతులను దన్సుచున్‌ (బముదితేం్యదియవర్యుండనై సమంచిత 
[వత మిత భోజినై విపినవాసిగ నే దినముల్‌ గమించెదన్‌. 8168 


A, 


కర్మభూమిని జన్మంబుగన్న నరుడు 

విడక శుభకర్మములను గావింప( దగును; 
సోము(డును బవనుండును శుచియు గూడ 
గర్మసత్సలభాగులుగారె జగతి? 


3168 


అయోధ్యాకాండము 
శత మఖంబులుచేసి నిర్ణరవిభుండు 


పరమపదమైనత్రె విష్టపంబు గాంచె 

పరమబుషు లెల నుుగతపం బొనర్చి 
లు 

సౌరలోకసుఖంబుల౬ జూఆఅంగొనిరి.* 


అని భీకరతేజుం డగు 

జనపతినందను(కు రామచం దు డపుడు న 
మ్ముని నా స్పికవచనములకు, 

గనలుచు న మ్మాని( గాంచి [కమ్మటి ననియెన్‌, 


“విమలధర్మంబు సత్యంబు వి|కమంబు( 
బరమమగు భూతదయ ప్రియ భాషణంబు 
నతిథి దేవతాభూదేవతార్చనంబు 
స్వర్గమార్షంబు లందురు సాధుజనులు. 


అట్టు గావున నీ పరమార్థ మెజీంగి 
యేమరక భూమిసురు లెల్ల నేకమతిని 
స్వస్వధర్మంబులను యథాశాస్త్రసరణి 
నెజపి కోరుచునుందురు పరమపదము. 


దుష్టబుద్ధి వగుచు దుష్ప్రథంబునుబట్టి 
నా స్టికత వహించి నయము దప్ప 
సంచరించు నిన్ను సన్నిధి( జేర్చిన 
జనకుసే(త నింద్య మని తలంతు. 


చోరునట్టివా(డె సుమ్మి బుద్ధు డనంగ 
నతనిమతము పరమనా స్థిక ంబుు; 
నరులు సంశయించు నాస్తికు చెంగట 
బండితుండు నిలిచియుండరాదు, 


579 


$170 


8171 


8172 


817 


8174 


8175 


0560 


మ. అని జాబాలి వినము(డై పలుకగా నాలించి కోపంబు వా 


నిర్వచన రామాయణము 


నీకుం బూర్వులు (శేష్టు ల 

నేకులు సత్కృతులంేసి యిహపరసుఖముల్‌ 
చేకొనిరి గాన వి|పులు 

గైకొందురు శుభదము లగు [కతుకర్మములన్‌. 


సుజనసంగతులును శుభధర్మరతులు న 
హీంసకులును దాత లమలలేజు 

లైన మౌనివర్యు ల్మగపూజార్హు లె 
వెలయుచున్న వారు విశ్వమందు.” 

అని దోషమున మహాత్ముడు 

ఘనబలుండగు రాము డాడు కఠినవచనముల్‌ 
వీని ముని సత్యా స్పికమతి 

ననునయమున నిట్టు లనియె నార్యన్గుతముగన్‌ 
“నా స్పిక్యము బోఢథింపను 

నా స్పికుండను గాను లోకమం దెయ్యదియున్‌ 
క్యా స్తిక్యము లుగ్గడింతు నయ్యెయెడలన్‌. 
జనవరేణ్య; ధర్మసంకటకాలంబు 

గలిగె. గాన నా స్తికంబులాడి 

నిను. (బనన్ను. జేసి నీ మతి మరలింప 
యుక్తు రట్టు చెప్పియుంటి నింతె.” 


110-వ సర్లము 


8176 


8177 


8178 


8179 


3180 


యని రాముం గని య వ్వసిష్టుండు “కుమారా? నీ మతిం|దిప్ప ని 
య్యనఘుం డిట్టు వచించె; లే దితనికి న్నా స్తిక్య; మొ లోకవ 
ర్తన మాముష్మికలోకవృత మును వేద్యం బీ సుధిశాలికిన. 8181 


oe 


అయోధ్యాకాండము 
జ శతి లె ద 
మనుజేం|ద | సృష్టికమంబు దెల్సిద విను 
మఖిలంబు జలమయంబై న వేళ 
నవ్యకృమందు స్వయంభవు' డై (బహ్మ 
యభఖిలదేవతలతో నవతరించి 
యవని సృజించె; నయ్యది జలంబుల మున 
శ్రీవారి యాదివరాహ మగుచు 
భువి నుద్ధరించె; నప్పుడు (బహ్మ సుకృతుల 
తనయులతో సర్వమును సృజించె; 


నా పర్మబహ్మవలన నిత్యాత్మకుండు 

శాశ్వతుం. డనంతు: డగు |బహ్మ జనన మందె; 
నతనికి మరీచి యనెడి సుతుండు పుక్షై; 

నా మరీచికి కశ్యపుం డవతరించె. 


అనఘు( డగు కశ్యప బహ్మ కినుండు పుళ్లు 
నినున క్యగ్యపజాపతి మనువు గలిగె; 
మనువిభునికి నిక్ష్వాకుండు దనయు డయ్యె; 
నతనికి సమృద్ధయగు భూమి పిత యొసంగె. 


వంశభూషణు' డిక్ష్వూకువరుండు తొల్లి 
[పథమ విభుండై యయో ధ్యాపురమ్ము నేలె; 
నాతనికి( గుక్షి శ్రీమంతు. డవతరించె6; 
గుక్తికి పరా|కముండు వికుక్తి పుళ్లై. 


ఆ వికుక్షికి నందనుం డయ బాణు(; 

డతని కనరణ్యు. డుదయించి యశము గాంచె; 
నతని యేల్బడి నీతిబాధాళి6 దొలంగె; 
సర్వసంపన్నమై యొ ప్పె క్ష్మతలంబు, 


581 


182 


8188 


8184 


8189 


582 


20: 


నిర చన రామాయణము 


అట్టి యనరణ్యునకు సూను. డయ్యు పృథువు 
వానికి. |దిశంకు( డను నరవరుండు పుట్టి 
గాధిసుతుండు విశ్వామిితుకరుణచేత 
సత్యమహిమచే బొందితో స్వర్గ మేగె. 


అ నరవరునకు ఘన తే 

జోనిధి యవనాశ్వు( డనెడు నూనుండు వుళ్లైన్‌ 
దానవు దుందు€ దునిమి యా 
మానవనాథుండు దుందుమారుం డయ్యెన్‌, 


అతనికి మాంధాతృ విభుం 

డతనికిని సుసంధి పుకై; నా రాజునకున్‌ 
సుతులుగ |ధువసఠధియు న 

ద్భుతబలు(డు (పసేనజిత్తుం బుట్టిరి వరునన్‌, 


అందు |ధువసంధి కాత్మజుం డయ్యె భరతు( 
డతని కసితుండు పుశ్లై; న య్యవనిపతికి 
పాహయులు(. తాళజంఘులు నధికధై ర్య 
శౌర్యులగు శళిబిందువుల్‌ శతు లైరి. 


అ య్యరుల నెల్ల నెదిరించి యనితన్ఫపతి 

విబితు(డ పలాయితు(డయ్యె వీపినములకు; 

నట విరక్తుడై యత డొక్క యచలసీమ, 

దపనియై యుండె |పియసతీద్వయముతోడ. 

ఇటు లుండ నాతని యిరువురు దేవులు 
గర్భంబుదాల్చి రా కాలమందు; 

నం దొక్కరాణి భక్ష్యములతో సవతికి 
గర్భనాశమునకై గరళ మొస(౫; 


8186 


8187 


8188 


8189 


8190 


అయోధ్యాకాండము 583 


గరళంబు దిన్న యా కాళింది హిమగిరి 

కరిగి భార్షవు(డైన చ్యవను( గొలిచి 
పూజల దనియించి పుతవరము గోర 

య మ్మహామహిము( డ య్య్యతివ€ గాంచి 


దేవి! నీకు దివ్య తేజుండు ధార్మికుం 

డరి నిషూదనుండు చిరయశుండు 

వంశకర్త శీలవంతుండు పుట్టి యి 

వ్వసుధ నేలు ననుచు వర మొసం7. 8191 


అప్పు డా రాజ్ఞి సమ్ముదితాత్మ యగుచు 

మునికి( |బణమిల్లి సెల వంది మనికి( జేరి 
యొక్కసుముహూ ర్తమందు. బయోజన్నేతు 

వనజగర్భసమ |పభు( దనయు¢( గాంచె. $192 


అతడు గరళముతో సం 

జాతుండై పాలుచు కతన సగరాహ్వ్యయ వి 

ఖ్యాతు( డయి యేలె ధర నే 

కాతపవారణముగా€ |బజావళు లలరన్‌, 8198 


మఖనిమి త్రంబుచేత నాత్మజులచెతం 

బర్వదివససముత్తుంగ భంగమాలి 

కాతతులచేత6 (బజలకు భీతిగొలుపు 

జలధి దవ్వించి మించిన సగరు డతడు. 9194 


మహిపు డా సగరున కసమంజసు(డను 
నందనుడు గల్లినటు విన్నాము మెము; 
౧ 0౧ 
[(కూరకర్ము నా సుతు జనకుండు రోసి 
యడవులకు [దోసె | బదికియున్న న్ని నాళ్ళు, 3195 


554 


నిర్వచన రామాయణము 


అట్టి యసమంజునకు( బు'క్లై నంశుమంతు 
డతనికి డిలీపుం డనియెడు సుతుడు గలిగె; 
ఆ దిలీప భూపతికి మహాతపస్వి 
[పథితచరితుండునగుు భగీరథుండు పుకై, 

ఆ మహీజానికి క కుత్హ్సు డవతరించె 

నా యనఘుచేత( గాకుళ్లునలైరి మోరు; 
కొమరుండై పుట్టె రఘు; వా కకుత్ల్సపతికి 
నతని వలననె రాఘవు లైరి మిరు. 


మాన్యు. డా రాఘవునకు( గల్మాషపాదు, 

డని (పవృద్ధుం డనియు6 బురుషాదు౯€ డనియు 
మజీయు నౌదాసు( డనియు నామముల వెలయు 
దోర్చలపరా్యకముండు పుత్రుండు గలిగె. 


ఆతనికి శంఖణుడు సుతు డ్రై జనించె 
జనకుజే ససైన్యమ్ముగా+ జంప(బడియె 
శంఖణునకు శూరుడు సుదర్శనుడు పుకు 
నగ్నివర్లుః డావిభునకు నాత్మజుండు. 


అగ్ని వర్గునకును సుతుండయ్యె శీఘు( 
డతనికి మకుండు జనియించె; న మ్మరునకు 
సూను(డై జనియించె( (బశుశుకుండు. 
వాని కంబరీష |పభువరు(డు పుళ్లు. 


జనవిభుం డాతనికి శతసవనక ర్ర 
సురవిభు నిభుంకు నగు నహుషుండు పుళై; 
నాతనికి సత్యపథవ ర్తి యమలకీ ర్తి 
ధర్మమూ ర్తి నాభాగుండు దనయు, డయ్యె. 


81896 


8197 


8198 


8199 


8201 


అయో ధ్యాకాండము 


అతనికి నజ సు|వతులను 

సుతు లిర్వురు గల్లి; రందు సుకృ తాత్ము( డజ 
&తిపతి దశరథు. గనె నీ 

వతనికి నగతనయుండ వైతివి రామా! 


ని విటు జ్యేష్టుండ వెతివి 

గావున నీ రాజ్యలక్ష్మి గైకొని |పజలం 

గావుము జనకుని క్రై వడి 

నీ వంశాచార ధర్మనిష్టి తమతివై | 

పావనేక్షా్యకు వంశసంభవులలోన 

జ్యేష్టసుతున కె పట్టాభిషేక మగును 

జ్యేష్టపుత్రుం డుండంగం గనిష్టపుత్తుం 

డుర్వి క భిషికు( డగుట కరుండు గాండు. 
పౌ 

రామ! కీ ర్రికామ! రఘుకుల నుస్థిర 

ధర్మపథము నీవు దప్పరాదు; 

రత్నగర్భ బహుళ రాష్ట్ర సంపన్నయౌా 

ధరణి నేలమయ్య ! తండి. బోలి.” 


111_వ సర్ద్వము 


అని తెల్పి గురువసిష్టుండు 
జకవర | కాకుత్హ్స | రామచం[దా! జగతిన్‌ 
దన యాచార్యుండు జనకుడు 


జననియు. బురుషునకు ముగురు సద్దురులు గదా! 


జన్మకారణులగు జనకుడు జననియు 
గురువు లగుదు రెందు పురుషులకును; 
జ్ఞానదాయియె యెసంగు నాచార్యుండు 
పరమగురు(ండు కాండె నరుల కెల్ల. 


585 


3202 


8208 


204 


8205 


8206 


8207 


586 


నిర్వచన రామాయణము 


నేను గురుడ నగుదు నీ తంశడికిని నీకు 
నా [(పబోధమునను నడతువేని 
నార్యులైన పూర్వు లనుసరించిన యట్టి 
పథము దప్పిపోని |పభు(డ వగుదు, 
శ్రీరామ! యీ సదస్యులు 

పౌరులు క్షతియులు వెశ్యపౌరవరులు ని 


వారలు గావున బెద్దల 


దారి విడక వీరినెల్ల దయనేల( దగున్‌. 


సాధుళీలురాలు సద్ధర్మపరురాలు 

వృద్దురాలు దలి విడువ(గూడ; 
ధి యా 

దిమెమాట విందువేని సత్పురుషుల 

పాడిదప్పనట్టివాండ వగుదు. 


పరిపరి విధముల "వేండెడి 
భరతుని _పార్ధనము సఫలపజచెద వేని౯ 
స్థిరధర్మపథము దప్పని 


చరితార్థు(డ వగుదు వీవు జననుత రామా $ 


828 


8209 


8210 


8211 


చ. అని గురువాడు నిష్టవచనావళులన్‌ గపొయించి రాము కోడి 


మునివర। పుత్ర లబ్ది కయి పూజలు య్మాతలు స్మువతంబులుం 


బొనరిచి సంతతిం బడసి పోషణ లాలన పాలనంబులం 


దనిపెడి తల్పిదం్యడుల బుణంబును పుత్రుండు దీర్చ గలునే?8212 
౧ లో ౧ 


ధర్మమూరియైన దశరథ ధారుణీ 
జనవిభుండు నాకు జన్మదాత; 

యట్టి తండి యెదుట నాడిన సత్యంబు 
దబ్బరగ నొనర్ప6 దగునె నాకు?” 


9219 


అయోధ్యాకాండము 


అని రాముండు నిశ్చయముగ 

వినుచుట విని భరతు. డెంతొ వికలితమతియై 
తనకడనున్న సుమం|తుని 

గని గాదద్యంబు గదురగా నిట్టనియె౯, 


“సూత సుమంతా! వేగమ 
భూతలమున దర్భశయ్యం బూన్వుము సత్యం 
బూతగ నట. బడియుండెద 
[భాత కటాక్షించి నా కభయ మిడుదాశకన్‌. 


అప్పు గుంజుకొనెడి యవనీసురుని. బోలి 
తిండిలేక కన్ను దెజవ( బోక 

స్వామి నాకు సుపసన్ను ( డౌదా(క ని 
పర్ణశాలముందు. బండియుందు.” 


అని వచించుమూట వినియు సుమంతుండు 
కదలి చనక రాము. గాంచుచుండ. 
గుంది స్వయముగానేె కుశలను గొంతెచ్చి 
పజచుకొని పరుండె భరతు6 డందు, 


రాజబుషిశేఖరుండైన రాము. డప్పు 

డటు [పాయోపవిషు(డౌ ననుజు6€ గాంచి 
of) (A) 

“భరత! నా కడ్డముగ నిట్లు పండియుంట 

కేను చేసిన యపకార మేమి చెపుమః 


జగతీసురు( డొక్కనికే 

తగు నిటు సేయంగ నవనితల మేలంగా. 
దగు కత్రి యకులజున కటు 

దగునే గావింప? నిది స్వధర్మం బగునే ? 


587 


8214 


8215 


8216 


లిన్‌ 17 


8218 


9219 


588 


నిర్వచన రామాయణము 


లెమ్ము భరత! యింక లెమ్ము నరోత్తమా ! 

దారుణాచరణము దగదు నీకు; 

వేగమే యయోధ్య కేగి పాలింపుము 

పట్టభ్యదు6 డగుచు |బజల నెల్లో 9220 


అని బోధించుచు నుండగ 

వినియును భరతుండు శయ్య వీడక 1పజలం 

గనుంగొని మా రైనను (బా 

ర్థన సేయరె రామవిభుని రమ్మని పురికిన్‌.” 3221 


చ. అన విని సభ్యు లెల్ల నపు డా భరతుం గని రాకుమార! రా 
ముని మన మే మెటుంగుదుము; పుట్టిన దాదిగ న మహాత్తుండున్‌ 
దన జనకాజ్ఞ దప్పక యథావిధి దిర్పంగ నిశ్చయించె; న 
య్యనఘుని (గమ్మరింపం దరమా మముబోంట్రకు వట్టిమాటలన్‌? 


*ఆ మూటలు విని రాముడు 

పమంబున ననుజు6 గాంచి “|పియులు సుహృత్తులు౯ 
దీమంతులు ధర్మజ్జులు 

నే మనుచున్నారొ వింటివేకద భరతా | 3228 


విమలచరిత! భరత! వీరి వాక్యంబుల 

నా వచించుభాషణముల నెంచి 

సం|పతించి లెమ్ము; జలముల నన్నును 

సంస్పృళింపు మాత్మశౌచమునకు. కీడిడి4 


* పొఠాంతరము 4 


క్‌, 


అను మాటలు విని రాఘవుథ 

డనుజు భరతుం6 గాంచి (పియులు _పొజ్జులు సుహృదుల్‌ 
ఘనధర్మజ్ఞులు వీరలు 

వినుచు వచనములను వింటివే కద వత్సా! లిదిదలీ 


అయోభ్యాకాండనము 


అనినంతనె భరతుండు చ 

య్యన లేచి జలంబుముట్టి యన్నను శ్రీరా 
ముని సంస్ప్ఫృశించి సభ్యులు 

జనావళులు వినంగ నిట్లు శపథము చేసెన్‌. 


“తండి నడుగలేదు ధరణిరాజ్యము నేను; 
జనని నడుగు మనుచు. బనుపలేదు; 
అనఘు(డైన రాము వనవాసమునకు నా 
యనుమతం బొకప్పుడైన లేదు. 


జనకాజ్ఞ దీర్పు కే త 
ప్పనిసరి యగునేని రామభ।|దునికె స 
వని బదునాలేం౧ డుండెద 
౧ య 
నిను€ డగుచు నయోధ్య నాత( డేలు గాతన్‌లొ 


అను తమ్ముని వచనంబులు 

విని రామవిభుండు మిగుల విస్మితు( డగుచు౯ 
జనపదజనములు6 బారులు 

వినయంగా నిట్టనియె ధర్మవిశుతఫణితిన్‌. 
“[బదికియున్న వేళ( _బభుండైన నా తండి 
యమ్ముదాని(€; గొన్న యట్టిదాని 

నతండు కుదువయుంచినట్టి దానిని మార్పా 
దరముగాదు నాకు భరతునకును. 


జశని కోరుకొనియె సత్యంబు చెల్లి ంప 
దండి యానతిచ్చె ధర్మముగనె; 
కాన నేను జేయు కాననవాసంబు 
నన్యు( డొకండు చేయ నర్తు6 డగునె? 


589 


రిడిడీలి 


8226 


రిడి27 


3228 


8229 


8280 


590 నిర్వచన రామాయణము 


క, భరతుడు శాంతుం డనియును 

గురుసేవానిరతు6 డనియు6 గూడ నెజుంగుదున్‌; 

బరిశుద్ధాత్ముండు సూనృత 

చరితుం డగు నితనికెందు జయ మగు గాతన్‌, 3281 
అ, వనమునుండి తిరిగి వచ్చి నేనుం గూడ 

ధర్మశీలు(డై న తమ్ముతోడ. 

[బమద మెస6గ రాజ్యభారంబు వహియించి 

[పజల నేలువా6డ€ |బమద మెసంగ” 9292 


చ. అని భరతుం గనుంగొని మహాత్ము(డు రామవిభుండు “వత్స! ని 
జనని వరంబు గోరుటయు సత్యరతుం డగు తండి చేయు నా 
జను దలదాల్సి వచ్చితిని గాననసిమకు నిట్లు; నీవును౯ 
జనకు నసత్యవాదిగ నొనర్పక యాతనిమాట నిల్చుమా! 8289 


112-వ సర్గము 


ఆ. అనుపమానతేజు లా |భాత లీ రీతి 
గూడి మాటలాడుకొనుట. గాంచి 
సభను జేరియున్న సన్మునుల్‌ వెజంగంది 
మేను పులకరింప మెచ్చుకొ'నిరి, 82834 


అ. కంట బడకయుండ మింటి పైనుండి ని 
ర్దరులు దేవబుషులు పరమబుషులు. 
గని మహాత్ములైన కాకుళ్టుకులుల నా 
పూజ్యసోదరులను బొగడిరపుడు. 289 


ఆ. వీరి పలుకుభంగి వీథి నౌ, భాతంబు( 
జూడ? జూడ నెడంద సొగయుచుండె; 
నలఘుధర్మవికముల వీరి( గన్నట్టి 
లు 
దశరథేశ్వరుండు ధన్యతము(డు.” 8236 


అయోధ్యాకాండము 
అనుచు హర్ష చిత్తు లగ్గుచు మహర్దులు 
దశముఖాసురుని వధంబు దలంచి 
నరవరేణ్యు,డై న భరతు నుద్రేశించి 
పొతమృదూకు లొలయ నిట్టు లనిరి,. 


వరవంశజుడవు సదమల 
చరితుండవు _పాజ్జుండవు యశస్వివి నీవో 
భరతా! జనకుని సద్దతు 


లరయం౭ దలంతువేని రామునాజ్ఞ ( జనం దగు౯ా, 


జనకబుణముక్తు( డగు రామచం[దమూరి. 
నరయ6 గోరుచునుందు మే మందజమును; 
బడం(తి “కై కేయికిని బుణపడని కతన 
భరతః నీ తం|డికి లభించె. బరమపదము,” 


అని వా రంతర్హితులై 

చనునెడ రాముండు వారి సాధువదనముల్‌ 
విని మెచ్చి యర్హ పూజల 

దనిపి యనిపె వినయవినమిత |పాంజలియె. 


భరతుం డపుడు నిరాశ౯ 
గరచరణాద్యవయవములు గంపిలుచుండ౯ 
నరవరుండగు శ్రీరాముని 

కెజ(గి యెలుంగు ద్కొటిలంగ నిట్టు వచించెన్‌. 


“రఘుకులోత్తమ | రాజధర్మంబు దలంచి 
యస్మదీయ వంశాబార మవధరించి 
కరుణ నను€ గాంచి మా తలి “క కచెయు 
(పార్థనంబును మన్నింప నగును నికు. 


591 


రిల? 


8288 


లి289 


8240 


8241 


242 


592 


నిర్వచన రామాయణము 


ఈ యనంతరాజ్య మేకాకిగ భరించి 
వొారజానపదుల బంధుజనుల, 
_బగ్గడలను యోధపరివారముల నెల్ల 
బాలనంబుసేయ. జూల నేను. 


జననాథ ! రామ! కృృషికులు 

ఘను(డగు పర్షన్యు( గోరు క్రైవడిని సుహృ 
జనములు బంధులు పౌరులు 

నిను. గోరుచునున్న వారు నృపవరు గగన్‌. 


_పాజ్జుండగు నీవు రాజ్యభారము వహించి 
పొలనము సేయవలయు నీ (పజల నెల్ల; 
స వయోధ్య యేలుతెగాదు నిఖిలజగతి. 
గూడ రక్షింప గలవు కాకుత్త్సతిలక 1” 


అని (పార్థించుచు భరతుండు 
జనవిభుండగు రామచందు చరణాబ్దములన్‌ 
దనశిరము మోవ |మొక్కుచు 


వినయంబున మజఖజీయు మణీయు వేడుకొనుటయున్‌, 


తామరసప తనే తుడు 

శ్యామలదేహుండు సమద హంసస్యరు(డౌ 
రాము డనుజు నొడి నిడుకొని 

సామోక్తుల నిట్టు లనియె సహజ్మ్యపేమ౯. . 


ఈ స్పీవ్ర బుద్ధిమంతు(డవు స్వభావముననె 
మటియు (పాజ్జుండ వైతిని గురుల శిక్ష; 
నట్టు గావున భరత! యీ యఖిలరా జ్య 
మరసి కాపాడుశక్సి నీయందు. గలదు. 


8248 


9244 


8245 


8240 


8247 


రిడిశ్షీరి 


అయో ధ్యాకాండము 593 


ధర్మవేదులౌ |పథధానులతోడను 

హితులతోడ మం|తితతులతోడ 

మంతనంబు(జేసి మహితకార్యంబుల 

నెల్ల నిర్వహింపు మోవు వత్స! 8249 


మున్నీరు మెరమోరిన 
వెన్నెల జాబిలి పొతువీడిన నివ మా 
రా ఆరి 
పున్నెపు వలిమల6 బాసిన 
నెన్నండు నా తండి మాట నే జవదాటన్‌. 9250 


అనుజ ! కృపణమతినొ యాశాభిరతినొ నీ 

యను6గుందల్లి చేసినట్టి పనిని 

మనసునందు. బెట్టుకొన. బోక యామెను 

గన్నతల్రివలెనె గాంచు మయ్య.” వీలర్‌ 


అని తెల్పెడి కౌసల్యా 

తనయుని | బతిపత్సుధాంశుదర్శను రామున్‌ 

దినకరతేజో ధామున్‌ 
గని భరతుండు గురు ననుజ్ఞ గనియి ట్రనియెన్‌. లగిలికి 


“రామ! నీ పవితహేమపాదుకలను 

నీ పదాంబుజముల నిలిపి యిమ్ము; 

శుభము లొసఃగు నవియె (తిభువనంబులకును 

బాలనంబు సేయు |(బజల నవియె. ఫీబఫ్‌ల 


అని నంతనె శ్రీరాముడు 

దనపాదుకలందు నడుగుందమ్ముల నిడి య 

ల్ల నరిగి వానిం గొను మని 

యనుగుందమ్ముని కొసంగె నామోదమున౯. వద్‌ ఫశ 
విర్వ రాష్ట 38 


594 నిర్వచన రామాయణము 


ఆ  భరతు€ డపుడు రామపాదుకాయుగలళికి 
నధిక భక్తి [పణతు లాచరించి 
యచటి సభ్యు లెల్ల నాలకించుచు నుండ 
నన్న రాము( గాంచి యనియె నిట్లు. లీడీ50 


చ. *నరనుత సచ్చరిత | రఘునందన ! యీ పదునాలుగేడులు౯ 
బురమును జేరకే జడలుపూని ఫలాదుల నాహరించి యు 
ర్వర శయనించుచుండెద భవత్పునరాగమ మెంచుకొంచు; న 
పరమపదాంకితంబులగు పావలె రాజ్యముసేయు నంతకు౯.శిడిగ్‌6 


క, పదునాలేండ్లును గడచిన 
తుది గడె నీ దర్శనంబు దొరకక యున్న ౯ 
వదలెదను మెను తావక 
పదపద్మ ధ్యానముననె పావకళిఖల౯.” 8257 


ఆ, అనిన రామచం[దు( డట్ల నే వచ్చెద 
ననుచు మెచ్చి యతని నాదరించి 
కరయుగంబు సాచి భరత శతుఘ్నుల 
నెలమి€ గౌగిలించి యిట్టు లనియె. 259 


క, “భరతా! జననిం గైకను 
బరమ దయం గనుము కోపపడ 'కెన్నండు౯ 
గురుజనపూజా వతమున్‌ 
మజవకుమో సీతతోడు నా తోడు సుమా |” 9259 


ర. అని యానవెట్టి రఘుకుల 
వననిధి సోముండు రామవల్ల భు( డంతన్‌ 
గనుదమ్ము ల్మశులొల్కంగ 
ననుజన్ముల ననునయించి యనిపెం జాలిన్‌, 8260 


et 


అయో ధ్యాకాండము 595 


ధర్మ వేది సు|పతాపుడౌ భరతు. డా 
పాదుకార్చనంబు భకి జేసి 


తలను దాల్చి రాము వలగొని చని భ[ద 


కరిశిరమున( బాదుకలను నిలిపె, 3261 


అ హిమ్మాది, బోలి యాత్మ ధర్మస్థిరుం 
డన రామచందు( డర్హ రీతి. 


గురుల మంతివరుల€ బురజనంబుల బంధు 
జనుల నాదరించి యనిపె నపుడు. 9262 


కనుగవ ల|శువు లొలుక(గ౮ 

దనయుని వీడ్కానంగ లేక తల్లులు వగవ౯ 

వనరుచు రాము6డె వారల 

ననునయమున ననిపి చనియె నా|శ్రమమునకున్‌. లీని 00 


113-వ సర్దము 


అంత నా భరతుండు హర్ష ౦బుతో రాము 
పొవల6గొని శిరసా వహించి 
శతుఘ్నుతోం గూడ స్యందనారూఢు (డా 
గురుమహీసురమం| తివరులు మున్ను 
దమ తమ వాహనోత్తమముల నరుగంగ( 
బరివారజనముతో బయలువెడలి 
చితకూట పవిత్ర శిఖరికి వలంగొని 
బహుధాతు చయమజణి[పభలం గనుచు 


మఘవు దెసంగం జనుచు మందాకినీనది( 

జేరి యచటి కనతిదూరముననె 

యబ్దగర్భతుల్యు( డైన భరద్వాజ 

మౌనివరుని యాశమంబు గనియె, 8204 


596 


నిర్వచన రామాయణము 


నరనుతుం డగు భరతుం డవు 
డరదము డిగి కాలినడనె యాశమపదమున్‌ 
దరిసి యట మౌని౭ గని త 
చ్చరణసరోజముల "కెఅ (౫ సద్భక్తి మెయి౯, 


భరతాగమమున నపు డా 
పరమమునిందుండు హర్ణభరితుం డగుచున్‌ 
కవరవర | కృతకృతు(డవై 

మరలితె శ్రీరామచం[దు మన్నన( గంకే.” 


అని కుశల|[పశ్న ౦బును 

బొనరించుచు నాదరించు మునిభగవానుం 
గని భరతు. డెల్ల వృత్తము 

వినిచెన్‌ సం'క్షేపసరణి వినమితళిరుండై. 


గురుండును నేనును | బియమున 
ధరణిభరంబూని |పజల( దనుపు మటంచున్‌ 
బరిపరివిధముల వేండ6గ 


స్థిర చిత్తు(డు రాము డిటు వచించి గురునకుర్‌. 


“నాకు6 దండి పదియు నాలుగు వర్షముల్‌ 
గాన నుండు మనుచు నానతిచ్చె(; 
బాలనం బొనర్తు( [బాణపదంబుగా 

నా (పతిజ్ఞ నిశ్చయం” బటన్న. 


గురు6 డపుడు రాము. గనుగొని 

“భ రతా గజ | నీ సువర్ణ పాదుక లిమ్మా | 
ధరణీరా జ్యము, (బజలం 

బరిపాలింపంగ ననియె [పతినిధు లగుతన్‌.* 


269 


8266 


8207 


8268 


8269 


9270 


అయోధ్యాకాండము 


అనిన రాముండు పొజ్ముఖుం డగుచు నిలిచి 
యడుగుందమ్ముల. బాదుకల్‌ దొడిగి విడిచి 
యుర్వి పరిపాలనంబున కూంతగాంగ 
నాకు వాని నొసంగ నానంద మంది. 


ఆ పురుషో త్రము వీడని 

శ్రీపాదుకలన్‌ గ్రహించి సిద్ధార్గుడ నై 
తాపసవర ! యిప్పు డయో 

ధ్యాపురికిం బోవుచుంటి నాత్మీయులతోన.” 


అని భరతుడు శుభవా ర్తన్‌ 

వినిచిన విని సర్వలోళవ్మిశుతయశు6 డ 

మ్ముని శేఖరు( డాతని కి 

ట్రనియెన్‌ శుభసూక్తు లొలయ నానందమునన్‌, 


“జనవరేణ్య ! సాధుచరిత | పావనళీల ! 
నీరు పల్లమునను జేరినట్లు 


పరమ గురుజన (పపత్తి ని న్నెనయుట 


యబ్బురంబె ? సహజ మగును గాని. 


ధర్మశీలుండవును ధర్మ వేత్తవు వైన 
నిన్ను. బుత రునిగ( గన్నకతన 

“= 
న మ్మహానుభావు(డగు దశరథుడు ని 
జనరు డమృతు(డై యశంబు. గాంచె. 


అని తన్ను మెచ్చి పొగడెడి 

మునిచరణంబులకు మొక్కి ముదలం గొనుచున్‌ 
వినతుుడయి యతని వల(గొని 

చనె భరతు( డయోధ్యకపుడు సచివసహితు (డై. 


5697 


9271 


8278 


8274 


279 


598 


నిర్వచన రామాయణము 


కరితురగరథంబుల పె 

వరశక ట|పముఖ వివిధవాహనములపై 
భరతుని ఘనతరవాహిొని 

చనె నాతనివెంట రాజధానిముఖముగర్‌. 


[క్రమముగ చనిచని వారలు 

యమునానది నుత్తరించి యమలజలాంచ 
త్మమల కుసుమ సంసంగన్‌ 
గమనీయతరంగ గంగ గనిరి ముదమునన్‌. 
భరతు€ డపుడు బంధు పరివార యుతముగా 
విమల సలిల జాహ్నా విని దరించి 
శృంగిబేరవురము. జేరి [కమంబుగాం 
జనుచు భరతు. డెదుట( గనె నయోధ్య, 


కన్నతం[డిలేక యన్నరకణలేక 

విన్ననగు నయోధ్య వికృతి( గాంచి 
ఖీన్ను6 డగుచు నొగల నున్న సారథిం జూచి 
యెలుగుసెదర భరతు. డిట్టు లనియె. 


“పోడిమిసెడి యుత్సాహము 

వీడ యయోధ్యాపురంబు విధ్వ స్తం బె 
పాడుపడిన ట్లు బున్నది 

చూడు మదే యెట్టయెదుట సూత! సుమంతా! 


114-వ సర్పము 


ధరణికాంతు(డు సత్కీ ర్రిధాము(డైన 
భరతు( డప్పుడు దశదిశాంతరము లొలని 
(శావ్యరథఘోషణంబు లెసంగుచుండ 
శీఘగతి నయోభ్యావురిం జేరుకొనియె. 


3271 


లిడి78 


3279 


8280 


281 


3282 


ee 


అయోధా గ్రరాండ ము 


చర దులూక బిడాల సిస్వనిత మగుచు 
మాన వేభసంచారవిహీన మగుచు( 


(పభ దొఅంగి చీంకట్మిగమ్ము బహుళ పక్ష 
యామినిం బోలి కనుపక్లై నవు డయోధ్య. 


కుజ సమా కాంతయె నిజతేజము దొజంగి 
హమకరు నెడయు రోహిణిని. బోలి 


యుష్టాల్పసలిలయై యుత్త ప్తవిహగయై 
జలజంతులీనయా ర్పురిని బోలి 

కదనాహత తురంగ గజవీరవారమై 
శిథిలో పకరణమౌ సేన బోలి 

'పెనుగాలితాంకున ఫేనంబుతో? బొంగి 
విరిగిన మున్నీ టి తర(గ బోలి 


యాజ్యహోమక లన నర్సులు దీపింప 
నుల్లసిలి హావిష్యహోమమునను 
[(బభ దొజంగియున్న పావకళిఖ€6 బోలి 


యా యయోధ్య చిన్నవోయి యుండె, 


పాననిరతులై న పజల సందడి లేక 
ముంగిళులను నలుకు (ముగ్గులెక 
పగిలి చెదరిపడిన పాాతలు గల మధు 
[పపనుబోలియుండె పట్టణంబు. 


యజ్ఞ పరికరములు యాజకులును లేక 
(శౌతమం[తహోమరవము లేక 

నివురు (గమ్మియున్న సవనాంత్య వేదిక 
కరణి పురము తేజు దొజుంగి యుండె, 


599 


9284 


శి289 


8286 


600 


oe 


నిర్వచన రామాయణము 


జాతిరత్న పభాచాక చక్యము లెని 
(కొంగొ త్రముత్యాలకోవ, బోలి 
హనపుణ్యమున స్వస్థాన విభష్టమై 
ధర? |బభచెడిపడ్డ తార.బోలి 
మధుపగితులు పుష్పమంజరులును లేక 
వసివాడు నాషాఢవల్లి ( బోలి 
జలధరసంఛన్న శశితారకం బయి 
నిర్ణతతేజమౌ నింగి౯ బోలి 


యెండ వేడిమిచే జల మింకిపోవ( 

గలువ లుడివోవ జలజంతు లలసిపోవ. 
బాడువడి కానంబడు నడబావి6 బోలి 
రూవుసెడియుండె నవు డయోధ్యాపురంబు. 


ఆతప తప్తంబై మై 

పూంతలు సడలంగ విగత భూషణ మగుచున్‌ 
| బేతకళ లొలుకు దేహము 

భాతిన్‌ గనుపట్టుచుండె పట్టణ మెల్ల న్‌; 


వానకారులందు వరుసలై మిన్నెల్ల 
దొరయు నల మబ్బు తెరల బిక్కి 
య 
మీనుకు మినుకు మనెడు నినుని కాంతిని(బోలి 
సిరి తొలంగి యుండె( బురవరంబు, 


పగులువారు నేల బగిలిన కుండలు 
వీణజజలము లగుచు6 జెదరియుండ?ం | 
గూలిపడిన పానశాల పోలిక నయో 
ధ్యాపురంబు చెన్నుదజిగియుండె. 


లీ287 


8288 


289 


9290 


రక 


అయోధ్యాకాండను SOl 


అహవమున డస్సి యారోహకునిచేత 

విడువణుడి కలంగి బడుగువారి 

విగతభూష యగుచు నొగులు గోడిగం బోలి 

తేజు దక్కియుండె రాజధాని. 8291 


శరసంధానముచేసిన 

వరకోదండంబు శ తువరుచే( దెగుటన్‌ 

ధర జాణిన జ్యావల్లిం 

బురుడించి యయోధ్య యపుడు పొలుపరి యుండెన. శి29ి 


నరనుత చరితు(డు భరతుం 

డరదంబున నుండి పురము నాకృతి€ గనుచున్‌ 

దురగముల నడపు సూతున్‌ 

బరికించి వచించె నిట్లు భావము చెదరన్‌. 8298 


వరగితవాద్యనిస్వనములు పురమందు 
మున్నట్లు వినరాకయున్న 'వెమి? 
యగరుధూసంబులు నాసవగంధంబు 
లలరు నెత్తావులు వొలయ న? 
కరితురంగశతాంగ వరవాహన ధ్వనుల్‌ 
వీనులవిందు గావింప వేమి? 
సురుచిర మాలికాంబర భూషణాధ్యులై 
జను లుత్సవంబులు సలుప రేమి? 


వార్షి కాసారమున మాగువారు శుక్ష 

రజనివలె నున్నయది నగరం బదేమి? 

యడవులంబట్టి చన్న మా యన్నతోనె 

పురవర। శీలు6 బోయె గాంబోలు సూత! 9294 


602 


నిర్వచన రామాయణము 


[భాత రామవిభుండు పండుగువలె నీయ 
యోధ్య కేగుదెంచి యుండు కువుడొ? 
యడరు వేనంగిని నవాబంబు గన్నటు 

ర లు 
లతని€ గాంచి పొరు లలరు కెపుడొ ? 


తరుణవయస్సులు సుమనో 
హరభూషణభూషితాంగు లగు నగరజనుల్‌ 
గరువంబున. దిరుగాడమి( 

బురవీథులు చిన్నవోయి పొలుపరి యుండెన్‌.” 


భరతు( డట్టు చింతపడుచు సింహము లేని 
గిరిగుహాంతరంబు కరణి నున్న 

జనక రహిత రాజసౌధంబు దరి కేగి 
తేరు డిగ్గి లోన, జేరుకొనియె , 


భాస్కరుండు కాన బడక సుపర్వులు 
దిగ్గవిడిచినట్టి దినము బోలి 

[పభ దొజింగియున్న [పభునంతి వురి. గాంచి 
భరతు(6 డెంతొ దుఃఖపడియె నవుడు. 


115-వ సర్గము 


అంతట భరతుడు జననుల 
నంతిపురి న్విడిచి శోక మాప(గలే కా 
కాంతాశునయను(డై దీ 


మంతుల గురుల6 గని యచలమతి నిట్టనియెన్‌. 


“స మిమ్ము వీడి నంది 


(గామంబున కేగియుండి రామవిరహ చిం 
తామితదుఃఖము నోర్చెద 


సేమంబుగ నన్న యిటకు. జేరిన దొంకన్‌. 


8285 


8296 


8297 


82080 


8299 


8800 


అయోధ్యాకాండ ము 


నరవరుండు మృతుం డయ్యెను; 


గురుండగు మా యన్న వనులకుం జనియుండెన్‌; 


నిరుపమ యశు(డగు నాతండె 
ధరణీరాజ్యంబు నేలందగు [పభుండు గదా [౫ 


అను భరతుని శుభసూక్తుల 

విని గురుండును మంతివరులు విస్మితులై యో 
యనఘ ! నినువంటి యాతని 

కనురూపము లిట్టినుడువు లగునగు ననుచున్‌, 


ఖాతృవత్సలు (డవు బంధు! పియు ౦ండవు 
నభిలధర్మరతుండ వైన నీవు 

భక్రియు క్రి బలుకు భాషణంబులను గా 
దన(గ నెవ్వ6 డోపు? వినుతచరిత! ౫ 


అనుచు వాత లట్లు వినుతింప ముదమంది 

యంతిపురికి నేగి యనుజుతోడ( 

దలులకును (మొక్కి యొలర సెలవంది 
య CC 

భరతు6 డరద మెక్కి పయన మయ్యె. 


ముందుగ గురు భూమోసుర 

సందోహము గదలం (బాగ్గిళా ముఖముగ నా 
స్యందనము నడప సూతుడు 
నందిిగామమున కరిగె నరవరు€ డంత౯. 


భరతుని వెనుకనె రథ గజ 

తురగావళితో భటాళితో సైన్యముతో 
బురజనులు౯ జానపదులు 

నరిగిరి నాహూతు లయ్యు నందజు గుములై. 


603 


8808 


8304 


8809 


8806 


604 


క్‌ 


నిర్వచన రామాయణము 
(భాతృభకు (డైన పరమధర్మాత్ముండు 
భరతు. డపుడు రామపాదుకలను 
శిరమునందు6 దాల్చి చేరె నంద్మిగామ 


మునకు. |బజలు దన్ను వినుతిసేయ. 


అట్టు చేరి భరతు. డరదంబు డిగి గురు, 
గాంచి రామపాదుకలను జూపి 

“అన్న నాకు విధిగ నప్పగించిన రాజ్య 
మివియె ధర్మభంగి నేల6 గలవు.” 


అనుచు [బ్రజల గాంచి వనరుచు నాతండు 
|పభుఃడు రాము కనకపాదుక లివె; 

వెల్ల గొడుగుపట్టి వీవు.డు చామర; 

లివియె మెలుంగూర్చి యేలు మనల. 


ఈ నికేపము నాకు౯ 

కానాథు(డు రాము. డెసంగె( గరుణాళుం డై 
యీ నిధి నేం గాపొడెద( 

గాన విడిచి నగరి కతండు |క్రమ్మరుదా(కన్‌. 


అడవినుండి రాఘవుండు వచ్చినంతనే 
మరల నతని దివ్యచరణములకు 
స్వయముగానె వాని సంయోజన మొనర్చి 
(మొక్కి సుకృతి నగుదు ముదము గదుర. 


అంత నతనిరాజ్య మాతని కర్పించి 

భర విముక్తి గాంచి భకి తోడ 
గురునింబోలు రామచరణముల్‌ గొలుచుచు 
పాప సమితి నెల్ల( బాపికొందు, 


8207 


8808 


3809 


3810 


3811 


9812 


ర్‌ం 


అయో ధ్యాకాండము 


రామచందవిభు(డు రాజ్యాభిషిక్తు (డై 
నెల్ల|పజలు నలర నేలుచుండ 

నవని రాజ్యవిభవ మంతటి కంకె నే 
నధికయశము ముదము నంద. గలను.” 


మానితయశు(డగు భరతుండు 

దీనుండై యిట్టు లారి దెలిపి మునివలె౯ 
సేనలతో మంతులతో 

నా నగరినె యుండి రాజ్య మరయుచునుండెన్‌. 


| భాతరాక. గోరి భరతు6 డా రామౌజ్ఞ 
పాలనంబుసేయ( (బతిన6 బూని 

యతని పాదుకలకి యభిషేక మొనరించి 
కొలిచి విధుల. దెలుపుకొనుచు నుండె, 


ఈ విధి తా |పతినిధియె 

సేవకుండ్రై కానుకలు విశిష్ట క్రియలు౯ 
బావలకు నివేదించుదు( 

బావనమతి నేలుచుండె భరతుం డపని౯. 


116-వ సర్గము 


భరతుడు పాదుకలం గొని 

యరుగన్‌, శ్రీరామచం[దు€౬ డా పుణ్యవని౯ 
ధరణిజతో లక్ముణుతో( 

బరమమునుల6౬ గొలుచుచుండె భక్తి నియుకి న్‌. 


గిరిపుణ్యాశమముల రఘు 

వరు నాశయ మంది యున్న వాచంయము లా 
సురభీతి నప్పు డొండెడ 

కరుగన్‌ దలపోయుచుండి రన్యోన్యంబున్‌, 


605 


8818 


8319 


8816 


8817 


3818 


60౮6 


నిర్వచన రామాయణము 


వారి బొమ్మనుడుల వారి కన్సన్నల 
వారి మంతనముల వైఖరులను 

దెలిసి సంశయించి కులపతి దర్శించి 
యంజలించి రాము డనియె నిట్లు. 


క వ్వునిభగవానుండ! నావ 

రనమున నెపు డైన సుంత త ప్పగపడెనే? 
వనవాసులగు మపహార్తులు 

నను€ గని బెగడొంద( గారణం బెయ్యదియో |! 


తమ్ము(డు లక్ష్మణుడు [పనా 

దమ్మున? జేసెనొకొ తనకు దగని చెడుపనిన్‌; 
మిమ్ము నను€ గొలుచు నా సతి 

య మహిజ ననడ్డచూ పెనా మా యెడల౯.” 
నా విని వృద్ధుండె కొక త 

పోవృద్ధుండైన మౌని భూతదయాళున్‌ 
భూవిభు రాముని సన్నుతి 

గావించుచు నిట్లు లనియె గంపతగళు౮ా, 

“ సుభగచరిత ! నిరతను[వత! యగు సీత 
ధర్మపథ మొకింత దప్పిచనునె? 

యందు( బూజనియులైన మౌనీం్యదుల 
సేవలం దుపేక్ష సేయునోయి? 


ఈ మునిందు లెల్ల నీ మూలమున€ దమ 
కసురబాధ గలుగు ననుచు వెజచి 
గుంపుగూడి నిన్ను. గూర్చియే యిట్టు లొం 
డొరులు చెప్పుకొనుచు నున్న వారు. 


8819 


8820 


321 


98322 


9828 


$324 


చ, 


స్‌, 


అయో ధ్యాకాండము 607 


నరవర | రావణానుజు. డనంత బలాఢ్యుండు దుర్ణయుండు ము 
ష్కరు( డఘవర నుండు మదగర్వితుండు న్నరభోజనుండు నౌ 
ఖరు( డను రక్కసుండు నిను( గన్లొని యోర్వక యి వ్వనంబులన్‌ 
దిరుగుచు నే.చుచుండెను ముని|పకరంబుల నిర్విశంకు(డై. 325 
అశమస్థుల నెల్ల నదలించు చున్నారు 
బహుళ్ళోగవిక్సృతరూపముల. దాల్చి 
అగ్నిహోతంబుల నార్పుచునున్నారు 
పలల శోణితముల' బాఅంజల్లి 
హవ్య కవ్యంబుల హరియించుచున్నారు 
భవ్యా[శమముల భీభత్సుచేసి 
జపనిష్టులనుబట్టి చంపుచు నున్నారు 
మదగర్వమున మించి మత్సరించి 
నీవు వచ్చినదాదిగా ని వనముల. 
ఖరునితోం గూడి యున్న రాక్షసులు మునుల 
పట్టి పల్హార్చి బాధల బెట్టుచుండి 
రేమిచెప్పుదు నింక త్రీరామచం[ద! 8326 
కావున మునీం[దు లెల్లరు 
నేవనినో దైత్యబాధ కెడమై యుండన్‌ 


భావించి నన్ను _పేరణ 
గావించుచునున్న వారు కాతరమతులై. 8ీక27 


ఆ యఘవ ర్తను లెపుడో 

యీ యా[శమములకు. గూడ నేతెంది మమున్‌ 
మాయింతురు నిశ్చయ మిది 

యో యడవిన్‌ విడిచిపోవ నెంచితి మనఘా |! రిలిడిర 


608 నిర్వచన రామాయణము 
ద్‌, మున్నిట్టి యాశమపద 
మి న్నెలవున కెంతొ దవుల నీప్పి తఫల సం 
పన్నంబై భదంబై 
యున్నది మే మటకె పోయి యుందుము మరలన్‌. ౭లిని$ 


ఆ. దురితచరితు(డైన ఖరుడు నీకుం గూడ. 
జెడుగు( జేయవచ్చు, జేరి యిటకు; 
నట్టుగాన నీకు నభిమత మగునేని 
రమ్మ మమ్ము€ గూడి రామచం[ద ! 8880 


క. శరచాప ధరుండవైనన్‌ 
పరబలఖండన కృపాణబాహు(డవైనన్‌ 
దరుణీమణితో నీ భూ 
ధరమున నీ వొంటి నుండ దగదు కుమారా [౫ లీలిలి1 


క, మునిపతి యీ గతి. దెలువుచు 
జనపతి వేండుకొనుచున్న సమ్మతిలక యా 
తని ననునయించి వీడ్కొని 
చనెన య్యా శమమువీడి జడదారులతోన్‌, ఏలీలిలి 


చ. మును లటు లేగువేళ రఘుముఖ్యుండు రాము(డుగూడ వెంబడిన్‌ 
జని యభినందనాద్యుచిత సత్కృతులం బొనరించి వారి వీ 
డ్కాని యుటజంబు. జేరుకొని కొన్నిదినంబు లట న్వసించె నె 
మృనము గలంగుచుండినను మౌనులపైం గల గౌరవంబునన్‌. 8893 


అయో ధ్యాకాండము 609 


117-వ సర్దము 
రాము6 డ|తిమహామునిని దర్శింవ నేగుట 


తనుం గను6గొన ననుజన్ములు 

జననులు వచ్చుటయు మునులు చనుటయు సేనల్‌ 
వనమెల్ల( జెజచుటయు స్మృతి 

నెనసి వగంగూర్చ రాఘవేం|దుం డంతన్‌ 88994 
ఆ యెడ నుండం జాలక 

[పేయసియగు సితతోడ6 |బియులక్ష్మణుతో 

శ్రీయుతుండు రాఘవుడు చనె 

నా య్శతిమహామునీందు నా|శమమునకున్‌. ఏలీ85 


మిితలేజు.డైన య తిమునిం|దుండు 
దనకు. |బణతులై న దాశరథుల( 
బుతులటు దనిపి భూజాత సీతను 
ళో (0౧౧ 
గన్న తల్లి (6 బోలె గారవించి. 3326 


తానె స్వయముగానె దశరథరాముని 

నతిథిసత్మృతుల సమాదరించి 

యనఘు లక్ష్మణుని మహాభాగయగు నీత 
నమృతభాషణముల నాదరించె. 8087 


అంత న మ్ముసిం|దు డర్ధాంగితోం గూడి 

వారి నెల్ల విధుల గౌరవించి 

యద్భుత్మపభావ ననసూయ సేవింప 

ధరణిజాత కప్పు డెటుకపజచి, 8806 
నిర్వ రా[1 39 


610 నిర్వచన రామాయణము 


oe 


“* శ్రరామ! యో ధర్మ చారిణి యనసూయ 
మత్సహాధర్మిణి మహితచరిత 
దశవర్త దుర్భిక్ష దగ్గజివుల నెల్ల 
మనుపంగ. దన తపోమహిమం. జేన్సి 
గంగాతరంగణి. బొంగించి భువి నెల్ల 
ఫలపూర్ణ సస్యసంపదల నించి 
నయుత వర్షములు మహాతపం బొనరించె 
మునుల తపోవిఘ్నముల. దొలంచె. 


గ్‌, గృచ్చచాం దాయశణాది కో తృృష్టనియమ 
సు|వతంబుల్య బుణ్యంబు( జూజంగొనియె, 
దశవిభావరు లేకరా|తముగ( జేసీ 
దేవతాళికి నెల్ల సంతృప్తి గూర్చె. 9999 


అ. అఖిలలో కపూజ్యయెన యో యనసూయ 
తల్లి వంటి దగును దనయ |! నీక్తు 
జనకరాజపుత్రి | సాధ్వి యీ దేవిక 
జిత్రమలర సేవ( జేయు6గాక |” 8340 


క, అని మేలు దెలుప రాము(డు 
విని సితం గాంచి “వింటివే ముని నుడువుల్‌ 
దనియింపుము సంసేవల 
ననసూయం బరమమంగళాకాంక్షలతో.” 3341 


చ. అని విభుళ* డానతీయ జనకాత్మజ య మ్ముని'గేహినిం దప 
స్విని వలితాంగకన్‌ బలితశీర్ణ జం గంపితదేహ వృద సా 
డు 


ధ్విని ననసూయ నంచితగతిన్‌ దరినించి (పదక్షిణించి వం 
దన మొనరించె భక్తి నిజనామనివాసము లుచ్చరించుచున్‌. లిల4బి 


అయోథా కాండము 


అట్టు వినత యగుచు నవనిజ మునిపత్ని 
సేమ మడుగ సంతసించి యామె 
ధర్మచారిణియగు ధరణిజం గను6గొని 
హర్ష మెసక మెస6గ ననియె నిట్లు, 


“భాగ్యవశమున జానకీ |! బంధుజనుల 
నాత్మగౌరవభో గభాగ్యముల వీడి 
విపినవాసావరుద్దు (డౌ విభుని గూడి 
యడవి కేతెంచి తెంత ధర్మాత్మ వమ్మ ! 


నగరసుండో వనసుండొా 
G థి 


యగుణుండో సుగుణమణియొ యఘవ ర్రను6డో ' 


యగుం గాక మగడు; దైవం 


బుగ నాతని గొలుచు సతికి. బుణ్యము లొదవున్‌. 


కాముకుండు ఖలు(డు గడుబేదయైనను 
బతియె దైవతంబు పడ(తులకును; 

దపము( బోలి సంతతము€౬ దన్ను€ గాపాడు 
భ ర్రకం కొ. [బాణబంధు( డెవడు? 


కామవశత జేసి కలుషచరి తలై 
పరపురుషుల( గోరు తరుణు లెల్ల 

నిట్టి ధర్మ మెజు(గ కిందు దుష్కిర్తియు 
నందు రౌరవంబు నందుచుం[దు. 


మంచిచెడ్డ లిభింగిన మహితమతులు 
వరగుణో పేతలై న నివంటి సతులు 
ధర్మపథవర్శినులగు యుత్తమలం బోలి 
యమరలోకసుఖంబుల నంద. గలరు. 


611 


9348 


9044 


8949 


4340 


శ్రిల&47 


3048 


612 


నిర్వచన రామాయణము 


కావున సహధర్మిణ్‌వై 

స వెప్పటియ ట్ల నాధునిం | బియమారన్‌ 

బావనచరితల వడువున 

సీవించుచు( గg సుఖము౭ జెందుము నీతా | * 3349 


118-వ సర్గము 


వీత అనసూయతోం బలుకుట 


అనసూయ యిటు తెల పగ 

ననసూయామతి | గహించి యవనిజ య -మెన్‌ 

మన మలరయగ వినుతించుచు 

ఘనభక్తినియుక్షి మెల్లంగా ని ట్రనియెన్‌, 890 


“దేవి! నీవంటి మహిమాఢ్య కి విధమగు 

విమల ధర్మ పబోధంబు వింతగాదు; 

పతియె దైవంబు సతికను పరమధర్మ 

మేను గూడ నెజీంగిన దాననమ్మ! dl 


అగణియెన? గొలువ. దగు బతిన్‌ సతి యన్న 

బితరు లట్టు మిగుల6 |బియ తముండు 

సుస్థిరానురాగి సుగుణుండు సుభగుండా 

విభుని రాము నెట్లు విడువ గలను? 3302 


తల్లి కౌసల్యనుం బోలి దశరథేశు 

కాంత లందట నొకరీతిం గాంచునతండు 

తం|డి యరగంట. జూచిన తరుణినై న 

జననిగా, గొల్బు న రామచం|దవిభు(డు. లలి 


అయోధ్యాకాండము 


బజన భయవాటవుల కేను వెడలునా(డు 
దేవి మా యత్ర కౌనల్య దెలిపినట్టి 
పరమధర్మంబు లెల్ల నెప్పటికి గూడ 
నిలిచియే యుండునమ్మ ! నా నెమ్మనమున. 


నా వివాహ వేళ( బావకు సన్నిధి 
గన్న తలి నాకు గబజపనటి 
౧ e 
యార్యసమ్మతంబులగు సతీధర్మంబు 
లులమందు నిల్చియుండె నమ్మ! 
అ 
(కొత్తలుగ నిప్పు డవి ని 
యుత్త మబోధనలచే సముజ్ఞ్వలితములై 
చిత్తమున మెజసె? సతికి జ 
గత్తున( బతిసేవకంకు గలవే పదముల్‌ ? 


సావి|తి మున్ను భర్తను 


సీవించీయె యిహపరముల.6 జిరయశ మంధదెన్‌; 


ని వట్టులె పతిం గొలుచుచు 
దేసీ |పొందితివిగాదె దివ్యపదంబున్‌, 


సతులతో నుత్తమోత్తమచరిత యైన 
దేవతాకాంత రోహిణీదేవి | పాణ 
పతిని జం|దుని( బాసి నభఃపదమున( 
గానవచ్చునె యొక శణమైనం గాని, 


పతిసేవ దృఢవతలగు 

సతు లెలరు నాత్మపుణ్యసంపన్మహిమన్‌ 
లి, 

క్ష్‌తి6 Adc గాంచి సర్వో 

న్నతి వెలుచు నున్నవారు నాకపదమునన్‌.* 
గ 


613 


3994 


3990 


8ల5 7 


38560 


8850 


నిర్వచన రామాయణము 


అని వినయంబున( దెలుపంగ 
ననసూయాదేవి పరమహర్షాత్మికయె 

జనక జ మూర్ధాఘాణం 

బొనరించి వచించె నిట్లు లుత్సాహమున౯, 


సాధుసమ్మతములు మనోజ్ఞ ౦బు లగుచు 
యుక్తి యుకృంబు లైన నీ సూక్తులు విని 

నేను సం|పీతి నందితి; నీకు నేది 

పియమొ వచియింపు మిపుడ తీర్చెదను సిత! 


అనసూయ సీత కంగరాగాదుల నిచ్చుట 


“*విప్పుగు దృఢనియమంబుల 

గొప్పతపము చేసి చూజంగొంటి మహిమ ని 
విప్పుడు గోరున దేమో 

చెప్పుము నెరవేర్తు నో శుచిస్మితవదనా |” 


అని వచింప సీత యాశ్చర్యభరితయై 
మృదుల మందహాన వదన యగుచు 
“నంబ! మంచిమాటయంటి వంతియ'చాలు 
నన్నియును లభించిన ట్రై నాకు.” 


అన విని ధర్మనిరతయగు 

ననసూయాదేవి మజియు హర్దాన్వితయై 
“తనయా! నా యానందం 

బును సార్ధక పణచుకొందు( బొందుదు( దృపిన్‌. 


సదమలచరితా ! సీతా! 

యిదె దివ్య పసవమాల్య; మిది యనులేపం; 
బిదె యంగరాగ; మిదె మడు; 

గిదె భూమాతతి |గహింపు మిచ్చెద నీకు 


8300 


8301 


33062 


8808 


88904 


3869 


అయోధ్యాకాండము 


జానకి ! యివియెల్లను వ 

మేనికిం దేజంబుగూర్చు; మే లొనంగూర్చున్‌; 
వీనిని నిత్యము దాలిచి 

నీ నాథుని శ్రీననాథునిం జేయంగదే |” 


అనుచు. |బేమమాజ ననసూయ యొస(గిన 
యంగరాగభూషణాంబరముల 
దివ్యపుష్పమాల్యభవ్య లేపనముల 

నంజలించి సిత యందుకొనియె. 

అట్టు స్వికరించి యతిభకి తో దన 
సేవసేయుచున్న సితం గాంచి 


ఘనతపోనిధాన యనసూయ |పీయమున 
నామె నాదరించి నడిగా నిట్లు. 


“అనఘు(డగు రాఘవుండు స్య్వయంవరమున 
నిన్ను (గహియించె నని మున్ను విన్నదాన; 
సీత! నీ పెండ్లిచరిత యథాతథముగ 

నిపుడు వినం గోరెదను వచియింపు మమ్మ!” 


అనినంతనె యా జానకి 
యనసూయకు ధర్మనిరత కనఘచరితకున్‌ 
దన కల్యాణచరి తము 
వినిపింపం దొడ6౫ నిటు సవిస్తరభంగిన్‌. 


615 


3900 


9307 


3368 


d969 


8870 


తన కల్యాణచరితము ననసూయకు విన్న వించుట 


“ పీరు(డు క్షత్రి యధర్మా 


చారు(డు మిథిలేశ్వరుండు జననుతు(డు మహో 


దీరుడు జనకుడు ధర్మో 
దారుండై యేలుచుండె ధరణీతలమున్‌. 


3871 


616 నిర్వచన రామాయణము 


ఆ, యజ్ఞ శాలకొఅక్రు నా |పభుం డొకనా(డు 
నేల దున్నుచుండ( జాలునుండి 
యుర్వి( బీల్చుకొనుచు నుద్భవం బంది నే 
నతని కాత్మజాత నైనదాన. 8872 


గేం ఓీషధుల నెల్ల( బిడికిట నుంచి థధా(తి 
నంకురారోపణముసేయు నా |పభుండు 
మన్ను(గమ్మిన మెయినున్న నన్ను€ గాంచి 
యద్బు తానందపరవశు( డయ నపుడు. 8878 


క. అనపత్యుండగు జనకుం 
డనుకంప న్నను నిజాంక మందు స్వయముగా 
నునుచుకొని | పేమభావం 
బున గన్నకొమార్తెగా(గ బుద్ది. దలంచెన్‌. 8374 


గ, అప్పు డంతరిక్షమునుండి “యవనినాథ | 
ధర్మకలన నీకి బిడ్డ తనయ యయ్యె * 
ననుచు నాకాశవాణి యత్యద్భుతముగ 
మానవాతీతసూక్తుల నానతిచ్చె. 3870 


క, మి న్నట్లు పలికినంతన 
యన్నరపతి ధర్మమూ ర్థియెన మహిషికిన్‌ 
న న్నీయ(గ నాయమయును( 
గన్నమ్మయ పోలి పెంచె గారాబమునన్‌. 8370 


గ, అంత నల్హారుముద్దుగా నంతిస్పరెని 
బెరిగి పెండిలియీోడున( దిరుగుచున్న 
నన్ను6 గని చింతపడసా7( గన్న తండి 
ధనవినాశంబుగన్న పేదయును బోలి, 8377 


అయోధ్యాకాండము 


ధరణిం దనయల గాంచిన 

పురుషుడు పురుహూత తుల్యపూజ్యుండై నన 
సరివారల గొరవారల 

దిరస్కృతుల నందవలయు దీనుం డగుదున్‌, 


అట్టి ఘటన తనకు నచిరకాలముననే 
గలుగు ననుచు దుఃఖజలధి ముని.గి 
తరణి లేని నరునికరణి నా జనకుండు 
_ దీరమునకు?౭ జేర నేర? డయ్యె. 


ఉర్వినాథు( డపు డయోనిజ నగు నాకు 
దగినవరుని గూర్చు దలచి తలంచి 


యట్టి [పభుని నెందు నరయ. జాలక స్వయం 


వరమహోత్సవంబు జరుప నెంచె. 


వరుణుడు మును వరధనువున్‌ 

దరుగని దొన లిచ్చె జనకునకు మఖ వేళన్‌ 
బరువగు నా విల్రె త్తంగ 

శరముదొడుగ(6 దరముగాదు జగతిజములకున్‌. 


అపుడు మిథి లేశ్వరుండు నా స్వ్యయంవరమున 
"కెల్ల నృపుల రావించి యా విల్లు చూపి 
దీని నెక్కిడు పీరపృథ్వీవరునకు. 

దనయ నిచ్చెద ననుచు సత్యంబు. జేసె. 


భరమున గిరినిభమగు నా 

శరాసనము గదపనైన జాలక భూమో' 
శ్వరు లా ధనుర్వరంబున 

"రెజంగి చనిరి విన్న నగుచు నిరవుల కంతన్‌, 


617 


3378 


870 


3980 


9381 


9882 


9989 


618 


నిర్వచన రామాయణము 


కాల మట్టు గడువ( గౌళికమునితోడ 
రఘువరేణ్యు(డైన రామభ్మ్యదు( 
డనుజు.డైన లక్ష్మణుని( గూడి వచ్చె నా 
జనకు౬ డాచరించు జన్నమునకు. 


అపుడు జనకుచేత నర్చితు.డై మాని 
యెలమి రామలక్ష్మణులను జూపి 

దాశరథులు వీరు ధరణీశ |! నా ధను 
ర్వరము€ జూడ నిటకు వచ్చినారు. 


జననాథ | దివ్యమగు నా 

ధనువున్‌ రామునకు జూప: దగు నని న 
విని జనకు(డు దెప్పించెన్‌ 

దనభృత్యుల నంపి తత్తణంబున తోనిన్మ 


ఘనబలుండగు రాము డా కార్ముకమును 
తణములో నెత్తిపట్టి సజ్యంబు చేసి 
పూరణముచేయుచో నడుమునకు విరిగి 
యది యశనిపాతరవముతో నవని( బడియె. 


సత్యవాదియా జనకు( డా క్షణమె నన్ను 
నతని కర్పింప జలపాత మందుకొన(గ( 
దండియానతి గొనకుండ: దా |గహింప. 
జాల నని తెల్పె శ్రీరామచం[దు డపుడు, 


అంత నా జనకుం డయోధ్యాధినాథు 
దశరథుని వృద్ధు రప్పించి తదనుమతిని 
రామునక' నన్ను లక్ష్మణస్వామి కపుడె 
యూర్శి ళను మత్సహోదరి నొస6గె( బేర్మి. 


9984 


9989 


39806 


9987 


3368 


3౪89 


రకా 


అయో ధ్యాకాండము |. . 619 


ఈ రీతి స్వయంవరమున 

శ్రీరామునిదేవి నగుచు స్థిరచి త్రముతో 

నా రాముని దైవంబుగ 

నారాధన సేయుచుంటి ననుర కి మెయిన్‌. 3390 


119-వ సర్హము 


అనుచు విశదపటుప ననసూయ ధర్మజ్ఞ 


య మృనోజ్ఞవృత్త మాలకించి 


సీత. గౌంగిలించి శీర్ణంబు మూర్కొని 
హిత సుభాషితముల నిట్టు లనియె. 3391 


st పత్యక్షరపదమధురం 


" బత్యంతశుభావహంబు ననఘంబును సం 


స్తుత్య మగు నీ స్వయంవర ' 
సత్యచరిత వింటినమ్మ ! జనక తనూజా ! 3392 


శ్రీమంతు(డై న నభోమణి శుభకర 
యామిని కల్పించి య స్తమించె 
దినమెల్ల మేంతళై తిరిగి గూండ్రకు( జేరు 
విహగస్వనంబులు వినగ వచ్చె 
స్నానార్ద)దెహులై సలిలపూరిత కమం 
డలులయి వచ్చుచున్నారు మునులు 
విధ్యు క్రముగ బుషుల్‌ వేల్చు నగ్నులం బొగల్‌ 
(గమ్ముచుండె! గపోతకంఠకాంతి 


స్వల్పపతంబులై న భూజములుగూడ( 

గముకొని దటమెనటు గాన వచె 

స్‌. టన. వ 

హెచ్చుగా వృక్షములు లేని యిచట గూడ 

దెసలు గానరాకున్నవి తిమిరవశత. 3398 


620 - నిర్వచన రామాయణము 


క, తిరుగాడుచుండె రజనీ 
చరసత్త ము లిందునందు సమవేతములై 
పరమతపోవనమృగములు 
పరుండియున్నయవి వేదిపదముల నిదురన్‌, _ 9394 


క, సీతా! చుక్కలతోడన్‌ 
రాతిరి యేతెంచె నంబరంబున నదిగో! 
లీతాంశు.డు జ్యోత్సా వి 
ద్యోతితురడై కానవచ్చుచుండె నుదితుండై . 3895 


క, నే మెచ్చి సెల వొసంగితి 
స మృదుమధురో క్షి యెలమి నించె న్నాకున్‌ 
రామవిభు సేవ సేయంగ 
భూమిజ! నీ వతని కడకు బొ మ్మింక వెసన్‌. 3396 


ఆ, సీత | నీకు నేను, (బీతిమై నిచ్చిన 
నవ్యదివ్యభూషణముల నెల 
(a) 
నేను జూచుచుండంగా నిచ్చటనె దాల్చి 
నాకు సంతసం బొనర్పు మమ్మ |” 3897 


క, అన నక యలంకృతయె 
యనసూయకు( |బణత యగుచు నవనిజ యపు డ 
మ్మునిపత్ని సెలవు గైకొని 
చనియెన్‌ శ్రీరాముకడకు సమ్మోదమునన్‌. 3898 


క. అ నగలు దాల్చి వచ్చిన 
జానకి దర్శించి రామచం[ద(పభుండున్‌ 
మానసమున ననసూయా 
నూన్మపియసత్క్యృతికి సముత్సుకు. డయ్యెన్‌. 88038 


వ 


అయోధ్యాకాండము 


మౌనిపత్ని యిడిన కానుకలం గూర్చి 
ధరణిజాత సర్వ మెటుక పఅుప 
మనుజదుర్హ భంబు లని రామలక్ష్మణుల్‌ 
మిగుల మెచ్చుక్‌ 'నిరి నగల? గాంచి 


పూర్ణచం దము ఖు(డు పురుషో త్రము(డు రాము. 
డచటి మునుల యర్బ లందుకొనుచు, 

దనివి గాంచి పుణ్యదా తయా నా రాతి 
యతి యాశమంబునందు. గడె. 
వేగినంతం గల్య విధుల నిర్వ ర్తించి 
ధర్మనిరతులైన దాశరథులు 

అగ్నిశృతులం దీర్చి యాసీనులై యున్న 
మౌనివరుల క3టజి6గి పెనమైరి. 


3400 


3401 


9402 


ఉం అ త్తటీ న మ్మునుల్‌ దశరథాత్మజు రాముని? గాంచి “యిచ్చటన్‌ 


నెత్తుర్ముదావు సత్త్వము లనేకము లున్నవి మానవాశనుల్‌ 
మత్తిలి యేమఆిల్లు మునిమండలి( జంపుచునున్నవారు రా 
జో త్రమ! యి మ్మృహో[గవనినుండి చనందగు జాగరూక తన్‌. 8408 


మునులు పండ్లు కందమూలముల్‌ గొనితేర, 
బోవుచుండునట్టి తోవ యిదియె; 

యో పథంబుయుట్ట యో వ|పమ త్తత 
దండకాటవులకు( దరల వచ్చు.” 

అనుచు నంజలించి యా మౌనిశేఖరుల్‌ 

స్వ స్య్యయనముచేసి సాగనంప 

వనము జేరె రాము డనుజుతో సీతతో 
జలదమండలమును సవితంబోలి. 


అయో ధ్యాకాండము సంపూర్ణము 


9404 


Fs: కలల కొల్లా 


TR 





శ్రీపద్మావతి అమ్మవారు 


ఎలో జపత కా”, 


వట 





శ్రీ వేంకటేశ్వరస్వామివారు 


